


ఆదిత్యపురాణాన్తర్గత 
శ్రీవేంక టశమాహాత్మ సము 


తాత్పర్యము, వి శేష్టార్థముల కూర్చు: 
శ్రీ ఆర్‌. రామమూర్తి శర్మ 





ప్రచురణ: 
తిరుముల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1997 


ADITYA PURANANTHARGATHA 

SRI VENKATESA MAHATMYAMU 
(Translated With Meanings and Explanations) 
Translated by 

R. Ramamurthy Sarma 


(గ్ర All Rights Reserved. 


T.T.D. Religious Publications Series No. 123 


First Edition : 1982 
Reprint : 1997 
Copies: 2,000 
Price : Rs. 14-00 


Published by: 


M.KR. Vinayak, LA.S., 

Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati — 517 507. 


Printed at: 
Keerthi Offset Printers, 
Tirupati -- 517 501. 


ముందుమాట 


పురాణాలు ప్రాచీన భారతీయ విజ్ఞాన సర్వస్వాలుగా (ప్రసిద్ధి 
పొందాయి. పురాణాలలో వర్ణింపబడిన “అసంఖ్యాకమైన వు 
లలో శ్లేతమాహాత్మా్యలు విశిష్టమైనవి. వివిధ క్షేతాలు, తీరాలు 
_ మొదలైనవాటి మాహాత్మ్య (ప్రాశస్తా గదులు కూడా పషరంప ఎట్‌ 
ఉంటాయి. 

పుణ్యక్షేత్రాల్లో తిరుమల చాలా ప్రసిద్ది వహించిన 
క్షేత్రం. ఆలాగే క్షేతమాహాత్మ్య్య [గ్రంథాల్లో “వేంకటాచల 
శ్లేతమాహాత్మ్యం' విశిష్టతని సంతరించు కొన్న (గంథం. 
ఏదోఒక పురాణం కాకుండా శ్రీ వేంకటేశ్వరుని మహి 
మను తిరుపతి పుణ్యశ్వేత ప్రశస్తిని పన్నెండు పురాణాలు 
పేర్కొంటున్నాయి. ఈ పన్నెండు పురాణాలలో వరాహపురాణం 
మొదలుకోన్ని. భవిష్యోత్తర పురాణం వరకూ పేర్కొన్న వేంకకేశ్వ 
రుని ఇతిహాస సమాహార రూపమే “శ్రీ వేంకటాచలక్షేతమాహాత్మ్య]” 
(గంథం. | 

ఈ పన్నెండు పురాణాలల్‌ గోని వేంకటాచల మాహాత్మ్యా 
లలో ఆదిత్య పురాణాంతర్గతమైన “వేంకటేశ మాహాత్న్యా 
నికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది .(పతిదిన పారా 
యణార్లమని, . సకలాభీష్టసిద్ది (పదమని పెద్దలు ఆచరించి 

యె ఆఅ (ఇ య 

అనుభవ పూర్వకంగా చెబుతున్నమాట, ఐదధ్యాయాల ఈ చిన్న 
స్తోత్ర (గ్రంథంలో ఎన్నో శాస్త్రరహస్యాలు, సిద్దాంతాలు, భగవన్మ హి 
మలు ఉన్నాయి. 


ఈ గ్రంథంలోని స్తోత్ర శ్లోకాలకు ఆవశ్యకమైన విశేష వివరణతో 
శీ ఆర్‌. రామమూర్తిగారు, సుబోధకంగా తెలుగు అనువాదం 
సమకూర్చారు. 

ఇహపరాభ్యున్నతికి అత్యంత ఆవశ్యకమైన ఈ స్తోత్రమాల (గ్రంథ 
పునర్ముద్రణని ఇంతకుముందులానే ఆస్తికలోకం ఆదరించగలదని 


ఆశిస్తున్నాం. 


కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవప్ణానములు, తిరుపతి. 


ర్‌ 


ఉపోదాతము 
ర్త 


దయానిదే దయానిధే దయానిధే దయావిరే 
నమోనమో నమోనమో నమోనమో నమోనమః ॥ 


(శ్రీవేంకటాద్రి విలయః కమలాకాముకః పుమాన్‌ । 
అభంగుర విభూతి ర్న స్తకంగయతు మంగళమ్‌ ॥ 


ఆపాదమోళి పర్యంతం గురూణామాకృతిం న్మరేత్‌ ; 
తేన విఘ్నాః (పణళ్య న్రి సిధ్య ని చ మనోరథాః ॥ 


శః ba జ 


“ ఆదుఃఖమిళ రత్సర్వం జీవా ఏవ తు దుఃఖినః । 
తేషాం దుఃఖప్రహాణాయ (శ్రుతిరేషా ప్రవర్తతే ॥ 


అను [పప్రమాణానుపారము నిత్యానంత నుఖగ్వరూపియె న ఈశ్వరు 
నకు దుఃఖములేదు. జడమునకు జ్ఞానము లేకుండుటచే దుఃఖాను 
భవ (పనంగమే లేదు. కాని, జీవునకు జానముండుటచే సుఖ 
దుఃఖములను తెరిసికొను సామర్థ్యము కలదు. కాని, అఆ న్వరూప 
సుఖము అవిద్యచే ఆవృత మైనందుక చానియనుభవము అతనికి కలు 
గుటలేదు ఈ కారణముచే నిరంతరము దుఃఖము ననుభవించీచునే 
యుండును కొన్ని వేళలయందు నుఖము కలిగినను ఆ సుఖము 
తణికమగుటచె, కొద్ది కాలములోనే కీరిపోవు ననెడి దుఃఖముతో 
కూడియు దును. 


జీవరానుల ఈ దుఃఖమును పొగొట్టుట కే వేదము [పవృ త్త 
మెనది. “వేదో౭ఖలో ధగ్మమూ:0, స్మృతిశీతే చ తద్విచామ్‌ ' 
అను (పమాణముచే సర్వజగదుద్ధా వకములై న ధగ -న్యాయ-నీతుః కు 
వేదమే మూలా ధారమని సిద్ధించుచున్న ది. (ప్రత్య జూద (పమాణ 


6 


ములచే సర్వథా తెలిసికొన భీలుగాని యలౌకిక విషయములను 
బోధించు అత్యుత్తమ పవిత్రగంథ మే “వేదము”. ఈ వేదమునే 
“ఆగమి మనియు, “ఆమ్నాయి మనియు, “శ్రుతి” యనియు 
శాస్త్రములో వ్యవవారి.తురు. 


ఈ వేదము కృతయుగమునందు మం[తములరాళిగా నుండి 
“మూలవేద 'మని (ప్రసిద్దిగాంచెను (శేశాయుగమునందు బుక్‌, 
నిగద, సామము+*:ని మూడు విధములుగ విభజింప బడెను. చ్వాపర 
యుగమునందు 


' బుచః స బుచ ఉద్భృుత్య బుగ్వేదం కృతవాన్‌ (ప్రభుః । 
యజూంషి నిగదాచ్చైవ తథా సామావి సామతః' % 


అని చెప్పిన [(వకారము సాజ్‌ నారాయణావశారుడైె న (శ్రీ వేద 
వ్యాసమవార్దుల వారు వేదమును నాల్గు విధములుగ విభాగము చేసి 
యుండినను, కాల[పభావముచే రానురాను వేదములు ఖిలములగుచు 
వచ్చినవి. పలబమగుచుండెడి వేదముల యొక్క. అర్హజానము 
ఎ థః 
అందుబాటులో లేకుండ పోయినది. కొందబకు అల్ప్బజ్ఞానమున్న ను 
పరి పూర్ణ యథార్థజ్ఞానము కలుగలేదు. నిజమైన జ్ఞానముగల వారు 
మిగుల అరుదై రి, కొందజియందు ఆ జ్ఞాన మున్నను, అట్టి మహా 
నీయులనుండి ఆ జ్ఞానమును పొందవలెనను ఇచ్చ జనులకు కలుగ 
లేదు. ఇట్టి దుర్షళ |పా ప్తించినపుడు |[బవ్మోదుల ప్రార్థన మేరకు 
| క థీ <Any 
(శ్రీవారి వదవ్యాస రూపమున అవతరించినట్లు కౌర్మపురాణమున 
(కింది విధముగ చెప్పబడినది. 


“తృతీయే సప్తమే చైవ షోడశే సంచవింశకే | 
అష్టావింశే యుగే కృష్ణః సళ్యవత్యాం పరాశరాత్‌ ” ॥ 


అని _వెన చెప్పినరీతిగ |పస్తుత వై వన్వతమన్వంతరములోని 71వ 
మవోయుగమునందలి మూడవ, ఏడవ, పదునాటివ, ఇజువదియైదవ 


7 


యుగములందు (శ్రీవారి వేదవ్యాస రూపముతో నవతరించి యుండి 
నను, ఆ భగవానుడు మరల 88 వ చ్వావర యుగమున _దు సజ్జనుల 
నుద్దకించుట కై వేద వ్యానుడుగా జనించి మఆల ఆ వేదములను 
విభజించెను అనగా బుగ్వేదమును 2కీ భాగములుగను, యజుర్వేద 
మును 101 భాగములుగను, సామవేదమును 1000 భాగములుగను, 
అథర్వణ వేదమును 12 భాగములుగను విథజించెను. వీనినే ఉపవేద 
ములు, అవాంతర వేదములు, అని వ్యవవారింతురు. 


సంశయ।గస్తులై న సజ్జనుల నుద్ధరించుటకై మణిల ఆ సమ్మ స్త 
వేదముల యర్థముeను నిర్ణయించుట ౩ ' బవ్మాసూ తములను.” 
రచించిరి. ఆ సర్వవేదములయొ గృ, (బవ్మానూతమ. లయొక్క 
అర్థమును యశథాతథముగ వివరించుట'కై మవోభారతమును, 
భాగ వకాద్యష్టాద పురాణములను, ఉప పురాణములను వ్యానథగ 
వానుడు రచించెను. అయినను 


“యది విద్యాచ్చతు'ర్వేదాన్‌ సాంగోపవిషదాన్‌ ద్విజిః ! 
న చేత్‌ పురాణం సంవిద్యాత్‌ నైవ న స్పా్యాద్విచతజః ” ॥ 


అను [పమాణానుసారము సర్వశా(స్ర్ర) ము లను శెలిసికొనినప్పటికిని 
భగవ త్త త్యములను నిరూపించు పురాణములను తెలిసికొనకపోయి 
కక్‌, కాన కా లేడని (శ్రీమధ్వాచార్యుల వాక్యము. 


ఈ సమ_ఫ పురాణములయందును వారి సర్వో త్తమతంము 
మొదలైన సిద్దాంత తత్త్వములు నిరూపింప బడినవి. అదియునుగాక 
“భ కాఘాను[గ్రవోర్ధాయ త్యక్వా వైకుంఠము త్తమమ్‌, ధరణ్యామవ 
తీర్ణోఒసి” అను [పమాణానుసారము భక్తుల ననుగహించుట_ కై 
సాజాన్నా రాయణుడే (శీకృవ్వ రూపముతో వై కుంఠమునుండి వచ్చి 
భూమీ.వె నవతరించెను. (శ్రీకృష్ణుని బాలరూపము (శ్రీ పాండు 
రంగవిఠలుడనియు, విభూతిరూపము సాజాత్‌ భూలోక వై కుంళమని 


8 


(ప్రసిద్దిగాంచిన (శ్రీ వేంకటాచలమున కధిపతియెన (శ్రీ (శ్రీనివాను 
డఢడనియు శాస్ర |పసిద్ది. 


[వస్తుత వై జ్ఞానిక యుగమునందు సనాతన భారతీయ ధర్మ 
సంస్కృతుల ఆవశ్యకతను కొందటు వ్యతిలేకించినను, సజ్జనులకు 
వాని పరమావళ్యకత అత్యధికముగ గోచరించుచున్నది. వై జ్ఞాని 
కావిష్కారములు మనుష్యుని కొన్ని సమస్యలను పరిష్కు_రించుటకు 
(ప్రయత్నించినప్పటికిని మూల భూతములగు రవ నమవ్యలను పరి 
ప్కరించుటలో అసమర్గములై యుశ్నవనునది సర్వులకు తెలిసిన 
విషయమే. అందుచే నుజనులందలు కాంతి నిరీశణలో నున్నారని 
'వేటుగ చెప్పనవసరములేదు. ఈ దళశయందు భారతీయ ననాతన ధర్మ 
సంస్కృతి మార్గదర్శకముగను, నవోయకముగను నిలచియున్న ది. 


ఇట్టి భారతీయ ననాతన ధర్మ నంన్కృృతికి నిలయమై సాజాత్‌ 
కలియుగ వైకుఠమణ? [పసిద్దిగాంచిన ఈ తిరుపతి కేతము తీర్ధ 
యా శాస్థలములలో మకటాయమానమై యున్నది. ఉత్తర దకిణ 
ములుగ వి_స్తరించి యున్న ఈ పర్వత_*శణుల తోలివం కి సర్వాకార 
ముగ శయనించియున్న ట్లు భాస్రంచుచున్నది. ఆ సర్బాకృతి 
యొక్క శిరస్సున *తిరుమల "యు, ఉదరఖథాగమున నారసింహా 
ఊత మెన ' అవోబిలము ”, కొనయందు “శీలము” కలవని 


(పసిద్ది. 


వేయి పడగలు గల ఆది శేషునివళె అగవడుటచే ' శేపూచల'” 
మనీయు, వరావాస్యామి వృష ఖానురుని ని|గహించి యన్ముగహించు 
టచే 'వృషభాది! యనియు, వాయుదేవునకు ఆదిశేషునకు స్పర్ష 
కలిగి, తతృ్సలితముగ మేరుపర్వత ప్యుతుడగు ఆనందవర్వతము ఇచ్చ 
టికి వచ్చుటచే 'అనంచా[ది* యనియు, (శీ రామభక్తుడైన జంకు 
నేయుని పుతునిగా బడయుట.కె అంజనాదేవి తవ మాచరించిన 


సః 
స్థలమగుటచే ' అంజనాది” యనియు... _కపివీరుడై వ నీలుని వేరట 


'నీలాది' యనియు వేళ్వేలు వామధేయములతో ఈ కొండ 
వ్యవవారింపబడు చున్నది. 


ఈ వేంకటాచలము కోరిన వారికి కొంగు బంగారమై ఇష్టా 
ర్థముల నను[గహించుటచే ' కల్పవృతము”, “చింతామణి? మొద 
లగు వేర్లు గలిగి ప్రఖ్యాతి వహించినది. పవిత్ర తీర్థములు గలదగుట 
వలన 'పుమవ్మ-రా[ది యనియు, బంగారువ లె మెఅయుటచే 'కనళాది" 
యనియు, నృసింహస్వామి ఆవిర్భవించుటచే ' నరసింహోాది' యనియు, 
ఆది వరావామూ ర్తి నెలకొని యుండుటచే ' వరావ్శోది "యనియు 
వేర్వేరు పేళ్ళతో వ్య వహారింపబడుచున్న ది 


సాజాత్తు ( శక్రీమన్మహావిన్షువు నెలకొని యుండుటచే 'వై_కుం 
శా|ది' “నారాయణాద్రి” యనియు పాపములను ' దహించుటచే 
'వేంకటాది * యనియు పిలువబడుచున్నది. 


(శ్రీవారి యాజ్ఞ చే గరుక్మంతుడు వైకుంఠము నుండి ఈ 
కీడాచంమును తెల్సి గోమతీనదికి ద&ిణమున అరువది యోజనముల 
దూరములో నువర్ణముఖరీ నదికి ఉ_్తఃడిశ యందు పూర్వపళ్నిమ 
'సము[ద్రముల మధ్యలో నుఃచెనని పు రాణ ప్రసిద్ది. అటు ౨నే పవిత్ర 
తీర్థములన్ని యు భూమికి దిగివచ్చి స్వామి పుష్కరిణిలో సంగమించి 
నవి ఇంతటి పరమ పవిత్రమైన స్నామి పుష్కరిణీ తీర్థమునందు ' 
విష్ణువు శ శ్వేశ వరావారూవషముతో స్టికపడెనని పురాణములు 
చెప్పుచున్నవి. 

ఆ శ్వేతవరావాస్వామి యొక్క రూపమే అయిన శీ శ్రీని 


వానుడు భక్తకోటి నుద్దరించుచు (శ్రీ, భూదేవీ సహితుడై అనంద 
నిలయ విమానమునందు నెలకొని యున్నాడు. 


10 


ఇట్టి మవోమహి మో పేతమైన (శ్రీ వేంకటాచల 'కే[తమున 
కధిపతియెన (శ్రీకృష్ణాభిన్న (శ్ర), శ్రీనివాసుని యొక్క అనంతము 
లగు మహిమలు సర్వ వేదములందును, సమృన్త పురాణములందును 
బవువిధములుగ వర్ణి ౦పబడియున్నను, పం(డెండు పురాణములయందు 
విశేషముగ నిరూపితములై యున్నవి. అందును ఈ ఆదిత్య 
పురాణాంతర్గతమైన శ్రీవేంక శేళశమావోత్మ్యమునందు వర్ణింపబడినన్ని 
భగవన్మహేమలు పయితర  పురాణములోను వరి ంపబడ లేదు. 
అందువలన ఈ పురాణము నర్వపురాణముల సారనర్వవ్వమై యున్న ది. 
సర్వ వేదములు, ఇతివోనములు, మవేభార తాచ్యాగమములు, (శ్రీ 
మ(చామాయణము, (బ్రవ్మాసూత్ర (ప్రస్థానము, భగవద్గీతా (వస్థా 
నము, ఉపనిష్మత్పస్థానము మొదలగు సర్వకాస్తార్థములు ఈ పురా 
ణమునందు ఇమిడియున్నవి. మలీయు వారినామమహిమలు విశేష 
ముగ [పతిపాదింపబడి యున్నవి. 


“యస్య చేతసి గోవిందో హృదయే యస్య నాచ్యుతః । 
కలి: కృతయుగం తన్య కృతం కలియుగాయశే ॥ 


అనగా వారినామస్మరణము చేయు వారికి కలియుగము కృతయుగము 
వలెను, చేయనివారికి కృతయుగము కలియుగమువ లెను ఉండునని వె 
శ్లోక భా వము. ఈ యుగములో వారినామ న్మరణముచేత నే భగవ 
దను[గవామును సంపాదింపవచ్చునని సర్వ పురా ణేతిపోనసములలో 
(పతిపాతితమై యున్నది. కృళాది యుగములందు యజ్ఞాదులచే 
కలుగునట్టి ఫలము కలియుగములో (శ్రీవారి న్మరణచేతనే కలుగునని 
'కలిస్పాధుః కలిస్పాధుః' అని విష్ణుపురాణము చెప్పు చున్నది, 
“* నారాయణేతి యస్యా స్తే వదనే నామ మంగళమ్‌ |! నారాయణ 
సృమన్వేతి వత్సం గెరివ వత్సలా॥'” దూడ అరుపును విన్న తోడనే 
ఆవు దూడ దగ్గణకు పరుగెత్తి వచ్చి పాలు కుడిపి తృప్తి వలదు 


11 


నళ్లై సంసారనిమగ్ను లై యున్నను, తనను స్మరించు భక్తులను శీవారి 
రతించి తరింప జేయును. 


“ తదివం దురినం మన్యే మేభచృవ్నం న దురివమ్‌ ! 
యి ది a] 
యద్దినతి హరినల్లాప కథాపీయూష వర్ణితమ్‌ 1” 


ఏ దినమున భగవన్నామ స్మరణము, నామోచ్చాణము, అద్భుత 
గుణమహిమల కీర్తనము జరుగదో ఆదినము దుర్దినమని (శీ మచ్వాది 
రాజ పూజ్య పాదులు చెప్పియున్నారు. భగవన్నా మస్మరణము. చేతనే 
అజామిళాదులు యమజాభథా నివృత్తులై ము కిని పొందిరి, 


“ జిహ్వా న వక్తి భగవద్దుణ నామధేయమ్‌ 
చేతశ్చ న స్మరతి తచ్చరణారవిందమ్‌ | 
కృష్ణాయ నో నమతి యచ్చిర ఏకదాఒపి 
తా నానయధ్వ మసతోఒకృత విష్టుకృత్యాన్‌ ॥ 


జివ్వాతో హారిగుణగానము చేయని వారినీ, మనసారా వారి పాచార 
విందములను న్మరింపని వారిని, తలవంచి ననుస్కరింవని వారిని నా 
వద్దకు కొనిరండని యముడు తనభథటుల కాజ్ఞాపించెనట! కనుకనే 
పరమ భాగవతుడై న మవోశివుడు --- 


“ ఆహం భవన్నామ గృణన్‌ కృతార్థో వసామి కాళ్యామనిళం భవాన్యా। 
ముమూర్షమాణన్య విమ క్రయేఒహం దిశామి మంత్రం తవ రామ నామ॥" 
(అధ్యాత్మ రామాయణము, యుద్ధకొండము నర్గ 1క్క్‌ శ్లోజ 88) 


అని పార్వతినుద్దేశించి పలుకుట ద్వారా రామనామస్మరణము చేయ 
వలెనని (పపంచమున కుపచేశించియున్నాడు 


“ అన్యథా శరణం నాప్తి త్వమేవ శరణం మమ," 


నాన్యం వదామి న శృణోమి న చింతయామి । 
నాన్యం స్మరామి న భజామి న చాశ్రయౌమి ॥ 
భక్యా త్వదీయ చరణాంబుజ మంత రేణ | 

శ్రీ శ్రీవివాన పురుషోత్తమ దేహా దాన్యమ్‌ ॥ 


12 


నీవే నాకు గతి” యని మనసారా అతనిని శరణుజొచ్చిన వారిని 
ఆ దయానిధి ఎల్లపుడు నభయమిచ్చి యనుగ్రహించు ననుటలో 
సందేవాము లేదు. 


భగవంతుని సేవ=-అర్చన, స్టో|తాదులచేతనే సంపూర్ణ ఫల్మపద 
మగుచున్నది. అట్టి స్కోతములందు ఈ వేంక శేళస్తోత రాజము 
ఆత్యు త్తమమైయున్నది. అదియునుగాక ' నారాయణ పరావేదాః, 
సక్వేవేదా యత్పదమామనంతి అనగా సకల వేద వేదాంత స్మృతి 
పు రాణేతివోసాదులు (శీ వారియే సర్వో త్తముడని యు ,సర్వజ్ఞుడనియు, 
సర్వ వ్యాపకుడనియు, సర్వాంత ర్యామియనియు, సద్గుణ పరిపూర్ణు 
డనియు నితూపించుచున్నవి. చె చెప్పిన ఈ శుత్చుకాంళములను 
ఈ ' వేంక శేశ మావోత్మ్యము ” విళదీకరించుచున్నది. 

“యధా దుగ్చే స్థితం సర్పీః నాస్వాదాయోపకల్ప తే | 

పృథగ్ఫూకం హి తద్దివ్యం దేవానాం రసవర్టనమ్‌ ॥ 
పాలలో కలసియున్న నెయ్యి మన జిహ్వకు అందదు. కనుక చానిని 
పాలనుండి (ప్రత్యేకముగ తీసినచో మనకు భోజ్యముగను, చేవతలకు 
రనవర్గకముగను నగును. అశ్లు [కుతి పురాణములందిమిడియున్న 
పారినామ మహిమలను ప్రత్యేకించి అందించినచో భక్తులండటుకు నుప 
యోగవడునని తలంచిన (శ్రీ) వేదవ్యాస మవార్షి సర్వపురాణ 
సారమును (శ్రీ వేంకశేళ మావాత్మ్యములో నిమిక్చియున్నారు. 
ముఖ్యముగా నిది వారి సర్వో త్తమత్వ (ప్రతిపొదకము. నర్వానిష్ట 
నివారకము. భక్తులకు నర్వాఖీష్ట వర్మప్రదము. దరిదులకు దార్మిద్య 
దోష వరివోరకము. జ్ఞానార్థులకు జ్ఞూనదాయకము. సర్వ దేవత లకు, 
బుషులకు, మునులకు మిక్కిలి [పియమైనదియు, సర్వపాపవార 
మును, పుణ్యనమృద్ది కారకమును అయి యున్నది. ఇట్టిసో[త రాజి 
మును చిరకాలము నుండి భక్తుల నేకులు పఠి-చి ఇహాసర [శేయము 
లంబడని యున్నారనుట సుపనిద్ధము. 


13 


భగవంతుని గుణమహిమలను (ప్రతిపాదించుటయందు ఈ 
మావాత్మ గమునకు సాటియగునది మచజెచ్చటను లేదు, అశ్లే ఈ 
రుపతి తే|త్రమునందుగల మహిమలు ఏ యితర కేత్రములందును 
లేవు ఇతర పుణ్య కె [త్రములయందుండు మహిమలన్నియు నిచ్చట 
. కలవు 


వేయేల? _ శ్రీవేదవ్యానమవార్షి [వణీతమగు ఆదిత్యపురా 
 ణాంతర్గతమైన ఈ వేంకశుళ్వర మావోత్మ్య్యము సర్వవేదశా (స్త్ర 
పురాణోతిహాన వాజ్బయములనెడి పాలసము[ద్రమునుండి ఉద్భవించిన 
పరిపూర్ణ అమృతకలశము వలె నున్నది సంసార సర్పదమష్థులగు 
సజ్జనులు ఈ యమృతకలశమును న్వబుద్ధి కోశమునందు ధరించి 
నిత్యము పానము చేయుచుండిన యెడల వారికి తప్పక అమృతశ్వ 
(పాప్‌ యగును, 


etd pen గల ఈ 'వేంక శేశమావోత్మ శ్రమునకు 
(1) (శ్రీ శ్రీని వాసుడు “విషయము ”. (ఓ) వారి, వాయు, గురువుల 
యందు (శర్ధాభి క్రియుతులై న మనుషో్యోత్తములు, శమదమాది 
యుక్త బుషి గంలరతు మటణియు దేవతలు “అధి కారులు (లి) ఈ 
సోతమును పఠించుట “సంబంధము” మటియు (4) అట్టి "సహన 
[పొ_ప్తమగు (శ్రీహరియొక్క (వసాదము, తజ్జన్యసంసారబంధ విమో 
చనము, తదనంతరము మోత్మ(పా ప్రి ప్రయోజనము”. ఇట్లు అను 
బంధ చతుష్టయము గలదు 


సంతఊ ప్ప మహిమావర్థ్భనమగు ఈ స్తోతరూప (గంథమునందు 
(శ్రీ వంక శేశుని మాహాత్మ్యము “అద్భుత ' మనియు, వేంకశుశుని 
దివ్యచరిత్రమును సంపూర్ణముగ వర్ణించుట ఎవరికిని సాధ్యముగాద 
నియు, ' అపూర్వార్థము ' తో కూడినదనియు, చేవ బుషి. గంధర్వు 
లచే నిత్యము పఠించుట కర్త మైనదనియు, నమస్త జీవులకు తారక 


14 


మనియు, జ్ఞాన పదమనియు, ఇవాూపరములందు ఇమార్థ (పదమవియు 
సంకేవముగా ఆరంభమునంమ వర్ణి ంపబడియున్నటది. 


స్టోతాంగమన వివరణము 


వేంకటాచ లవతియగు (శ్రీ (శ్రీనివాసుని _యను[గవోదులు 
శ్రీ ఘముగ మాశెట్లు కలుగునని శౌనకాదులచే బహువిధములుగ 
ఆదరముతో (పార్థింపబడిశ (శ్రీ నూతమవారి ఈ స్తోతమును ఉప 
(కమించు సందర్భములో, ఈ మాహోత్య శ్రము పూర్వము ఆదిశేషు 
నివే మవోత్ముడగు కపిలమువార్శి కి చెప్పబడినదనియు, ఆ సందర్భ 
మున తానా స్మోతమును వింటిననియు లోకములో దీని ఆగమన 
మును వివరించి యున్నారు. 

ఇతిహాసము 

శ్రీ శ్రీనివాసుని మావోత్మ్యము భ క్షబ్బందముల మనస్సు 
లలో దృఢముగా నాటుకొనుట కై. దేవశర్శ యొక్క వృత్తాంతమును 
(ఇతివాసమును) దృష్టాంతముగ చెప్పియున్నారు. దేవశర్మ యను 
నిజుపేద భ కుడు వాయుదేవుని (పేరణచే (శ్రీ వేంకటాచల పుణ్య 
'శ్మేతమున కేగి (శ్రీ లఖ్మీ 'వేంక చేశ భగవానుని కన్నుల కలివుదీర 
దర్శించి, నోరార స్తుతించి కోరకుండగనే సకలాభీష్టములను బడసిన 
విషయము ఇందలి కథ, 


ఈ సో త్రమునందు గర్భితమెయుండు కొన్ని వేచార్గతత్త్వ 
ములను మణీయు సిద్ధాంతములను యశథామతి (శ్రీవారి వాయు 
'దేవుల [వేరణచే ఈ దిగువ సంగహించుచున్నాను. 


(పథ మాధ్యాయము 


(1) జిజ్ఞాసువులు తాము (శ్రీవారి యొక్క మాహోత్మ్మ్య్యజ్షూన 
మును పొందవలెననిన, యోగ్యులైన గురువులను (శద్దతో, విశ్వా 


15 


సముతో అనేకవిధములుగ (పార్థింపవలయునని ఈ అధ్యాయపు తొలి 
మూడు శ్లోకములయందు చెప్పబడియున్నది. 


(2) వేంకటాచల కే తముయొక్క_ మజశియు ఆ జే తజ్జడై న 
శ్రీవేంక శుకుని యొక్క మహిమలు “*“అద్యితీయము' అనియు, 
ఇచ్చట భగవంతుడు సాజూ త్తుగా నున్నాడనియు, నిత్యక ల్యాణము 
పచ్చతోరణమనియు, భూ వైకుంఠమనియు ___ ఈళారణములచే 
'అళుచిదోషము ' లేదనియు వివరింపబడి యున్నది.  (ళ్లో॥ 5-14) 


(8)“కర్వాహి సృషిస్టితిసంయమాదేః.... .... "(శో 18) _అను 
అని అథి ౧౧౦ 
ళోకమునందు పరమాత్ముని నృ ష్ట్యాద్యష్టక రక మహిమలను 
మణీయు “,.. ...వచసా నిరుక్తొ ” అను ళ్లోకమునందు “అద్భ శ్యేఒ 
నాళ్ళే్య౭.నిరకో"” అను (గుత్యర్గము (పతిపాదింపబడి యున్నది. 


(ఓ) (శ్రీవాసుదేవుని యనుగవాము నపేడించువారు వాయు 
శివ్యత్వము, జితేం దియత్వము, భగవన్మాహోత్మ్య (పతిఫాదక __ వేద 
శాస్తారాలోచనారూపమగు తపళ్చరణము, అవాంకార మమ 
కొ రాదుల త్యాగము, నంసారి యె యున్నవ్పటికిని విషయ విరాగమ్ము 
మణీయు గు ర్వాజ్ఞయందు అచంచల విశ్వాసము .... ఇ త్యాదులను 
అవశ్యము పొందవలెనని, దేవశర్శను ఉచాహరణముగా జేసి (క్లో 
24_40) ఉపదేశించి యున్నారు. వీనియందు వాయు, శిష్యత్వము 
మణియు వాయుదేవుని కృపామహిమలను చూడవచ్చును. 


(6) వ దిష్ట్యా చాదృష్టపాకేన తద్దురుర్వాయురాగమత్‌ ........ క 
(శో. కక) మటియు “ శ్రిమద్వేంళటనాథనస్య యా(్రార్థం గచ్చ మా 
శర ప్‌ యమము (శో 87) అను శ్లోకమున వాయుదేవుడు తన 
(పియళిష్యుడగు దేవశర్శకు (వత్య తముగా దర్శనమిచ్చి "వేంకటాచల 
యా[తకు వెళ్ళునుని యాజ్ఞాపించుట, చేవశర్శకు త్వరలోనే (క్రీ 
(శ్రీనివాసుని సాజొాళ్కారము కలుగునని ముందుగా సూచించుట 


16 
వలె నున్నది. వాయుదేవుని దర్శనానంతరమే (శ్రీవారి దర్శనమను 
సిద్ధాంత మిందు నూచింపబడియున్న ది. 


శ్‌ జ్ర ఆవై్యః దేవైః హరిం వశ్యేత్‌ | జ్ఞానరూపేణ వాయునా । 
బ్రహ్మణా పరమజ్ఞానరూ పేణ హరిణా తథా | ప్రసన్నేనై వ తం పశ్యేత్‌”'... 


(శ్రీ మధ్వాచార్యుల అథర్వణ భామ్యమందలి ఈ వాక్యము 
వె సిద్దాంతమునే వక్కా ణించుచున్నది. 


(6) “ గురూపచేళో పిల్లవాని గురోరాజ్ఞాం న లంఘయేత్‌ ” 

(భో, 40) 

-గురూపదేశము మిక్కిలి బలవత్తరమైనది. గుర్వాజ్ఞ నతిక్రమి౦ప 
రాదు. అని హితోవదేశము చేయబడినది. 


(7) “వీవారంతం శ్రీధరా భ్యాం (శ్రీ చేంక కీళం సందృష్ట్వా ” 

(&. 4) 

అను శోకమునందు వాయుదేవుని యాజ్ఞను శిరసావహించి శేషా 

చలమునకు వచ్చినపుడు చేవశర్శ, శ్రి వేంక శేశుని సాజూత్తుగ 
దర్శించెనని స్పష్ట్రముగ నిరూపణ కలదు. 


(8) సాజాత్తుగ స్వామి దర్శనమయిన వెంటనే ".:.......... 
నమోనమో నమోనమో నమోనమో నమో నమః (క్లో 49). 


-- అని దేవళర ఎనిమిది పర్యాయములు నమస్కరించుట (శ్రీ) వేంక 
శుకుని సృష్ట్యాద్యష్ట క_ర్హ్భశ్వ మహిమలను చెప్పక చెప్పుచున్నది. 
(బవ్మానూ[తములందు "రండవదైన “ఓం జన్మ్నాద్యన్య యతః ఓం” 
అను నూ|తమునందు (శ్రీనా రాయణుని సృష్ట్యాద్యపష్ట కర్తృత్వ 
మౌవోత్మ న్‌ పూర్ణ పర (బవ్మా లతణములను ఆదియందు చింతింప 
వలెననీ చెప్పినశ్లు యిచ్చటను సూచింపబడి నట్లున్న ది. 


17 


(9) శ్రీనివాసా భిన్న త్రివికముని పొదముయొక్క_ నఖా|గ 
భాగమునందు మాణిక్యమువలె [పళాశించు రూప __గుణ -- [కియా 
మహిమలు (శ్రీలత్మీ దేవిచేగాని, (బబవ్మా, శివ, రు[చాది ఇతర 
దేవతలచేగాని సంపూర్ణముగ తెలియుట కశక్యమని వివరింపబడి 
యున్నది (శ్లో. 47-82) 


వపా స్మ 


రెండవ అధ్యాయము 
(1) అత్యద్భుతములుు మజియు వర్ణించుట కశక్యములు నైన 
(శ్రీ వానుజేవుని పాధసౌందర్యమహిమలను దేవళర్మ తన శక్త ్యను 
సారము స్తుతించుట కారంభించి నాడు. 
“స్వామిన్‌ త్వయా (ప్రేరితశ్చేర్‌ యథామత్యనువాదయే*” (శ్లో. 1) 
అను లోక మున 


“ వ్రతిబింబ [కియాయాః బింబ[క్రియానుస్యూత తా ౬ 
కిమ్మ[త బహునోక్తేన నాకృతం [క్రియతే జనై 8 "” 

అను శాండిల్య త_త్త్వసారమగు జీవుని పరాధీన కర్తృత్వ సిద్దాంత మే 
ఉ క్ల'మెనది. ఛాగవతమునందలి 


“* యోఒ౦తః ప్రవిశ్య మమ వాచమిమాం (ప్రసుపాం 
సంజీవయత్యభిలళ క్రిధర స్సకధామ్నూ ॥__ 
అని (ధువ బాలకుడు చెప్పిన శ్లోకముసై తము ఈ సిద్ధాంతమునే 
చెప్పుచున్నది. 


(2) శీ శ్రీనివానుని పొద లేఖామహిమా స్తోతములు మహో 
ఫల[ప్రదములని వర్షించుచు పాదచివ్నాములై న శంఖ, చక, గదా, 
పద్మ, వ(జ, ధ్వజ, అంకుశముల [శవణ - మనన = ధ్యాన -1పవచన-= 

.తేం, మాం ఏ 


18 


అర్చనాదులు ; పాదమాహాత్మ ఫ్‌ లేఖనము; పాదమావోత్మ క్‌ (గంథ 
చానము = ఇ క్యాదుల ఫలమును 'వీశదీకరించియున్నాడు. (ల్లో. 80=45) 


(8) శ) (శ్రీని వాసుని యనుగ్రవామువలన ఆయన శయ్య, 
ఆసనము, పాదుకలు, గొడుగు - ఇత్యాదుల . 'సేవారూవపమున 
ఆ భగవంతుని యంగ సంబంధము శేషదేవునకు [పాప్రించినదట! 
ఆ రీతిగ శేవదేవునకు లభించిన ఆ మవా చ్భాగ్యజన్య మవోనందనఎను 
(శ్రీ లత్మీదేవి కోరుచున్నదట! ఈ విషయమునే 


“ అహమేవ అనుభోశ్యోమి మత్పశే రంగసంగజమ్‌ *” (కో. 49) 
“సర్వం భాగ్యం మమైన స్యాత్‌ '' (క్లో. 50) 
అను శ్లోకములు చెప్పుచున్నవి. ఈ యఖ్మిప్రాయమునే 


“ముతే రమాం జాతు మమాంగసంగ యోగ్యాంగనా నైవ 
సురాలయే ఒపి” 


అను ఛారత కాత్సర్యనిర్భ యము కూడ బలపణచుచున్నది. 


(4) వై_కుంఠాది లోకములందు గాని, (బహ్మోండము లోవల 
గాని, వెలుపల గాని, జీవరాసుల వాదయములందు గాని, (కీడా 
వనములందు గావి, సర్వవిధ ఫలపుష్పములందు గాని, [కీడామంటపము 
లందుగాని, నానావిధ నె వేద్య నమర్పణలయందు గాని, వేయేల? 
సర్వ స్థలముల యందును లక్షీ దేవియే తన రమణుని భక్త్యాదరములతో 
సేవించునని వరి ంపబడియున్న ది, (శో, 51.82 


(ర్‌) చతుర్విధ ' జీవరాసుల నృష్టి[క్రమము, పంచవిధ తార 
తమ్యము, శ్రీమన్నారాయణుని తుల ఘటనా సామర్థ్యము, 
సర్వ(చేరకత్వము, సర్వదోష దూర త్యము, స్యాతం(త్యాది గుణపూర్ణ , 
త్వము, అఆత్యంతాళ్చర్యకర మైన అణువునందలి మవాత్వము, అ్లే 


19 


మవాత్తునందలి అణుత్వము, అనిత్యత్వము, . చేవావోని మొదలగు 
చతుర్విధ నాశరహితత్వము, చతుర్ణర్శ (పదర్శకత్వము మొదలగు 
పరమాత్ముని యనంతగుణముల వర్ణనము కలదు. (బో. 68.72) 


(6) అవతారములయందు = చూపించిన అద్భుతమహిమలు, 
అవాల్యోద్దరణము, కీటకమునకు న్వళ రీరముతో చే సా[మాజ్య భోగము, 
అర్జునునకు చేసిన సారథ్యము, _బలిచ్యక్రవర్తికి చ్వారపాలకుడై_ 
త ఇచ్యాదులయందు చూపబడిన భగవంతుని భకానుకంపవ 
త్యము, మణియు భ కపరాధీనత్వముల మహిమలను స్తుతించునపుడు 
శేపాచలస్థ (శ (శ్రీనివాసునకు - రామ, కృష్ణ. వామనాద్యవతార 
ములకు “పూర్ణ అభేద” మను సిద్ధాంతము సూచింపబడినది. 

“ మత్స్య కూర్మవరాహాశ్చ సింహవామనభాగ్గవాః ! 


ఇత్యాద్యాః కేవలో విష్ణుః నైషాం భేదః కథంచన ॥ '' 
(భారత కాఠృర్య నిర్ణయము) 


అను శ్లోకమునందును ఈ సి సత్తాను చెప్పబడియున్నది. 


(7) “సాక్షీ చేశా క్రేవలో నిర్ణుణశ్చ '” 
“యః సర్వజ్ఞః స సర్వవిత్‌” మణియు 
జో 
“యస్య జ్రానపుయం తపః ” 
శ్లో 
అను [శుత్యర్థములు ఇందు వివరింపబడి యున్నవి. (క్‌. 78) 


మూడవ అధ్యాయము 


ఈ అధ్యాయమున (శ్రీమన్నారాయణుని దశావళారముల, 
మతీయు ఇత రావతారముల గుణ _- రూవ = [కియా - మహిమల వర్ణ 
నము గావింపబడినది. మణీయు కొన్ని |కుతివాక బ్రములను వివరించు 
కొన్ని శ్లోకములు కూడ ఇందున్నవి. 


20 
ఉచావారణమునకు 
“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” 


" వదొద్రక్షనవాం భజే ” “ నహవ్రకీర్ణా పురుషః” 
“వేదా పా ఏవ ఏనం వేదయంతి ”” 


“న త్ర చక ర్షచృతి న వాగ్గచృతి న మనః '' '. | (లో, 8) 
“యతో వాచో నివర్శంశే అప్రావ్య మనసా సహ” 
“సర్వే వేదా యత్పదమామనంతి ?. (శో, 63) 


“ఏష ఉ ఏవ పరో వరీయాన్‌ ఉద్లీథః వ ఏష ఆత్మా" (ట్లో. 56) 
“యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి (క్లో. 58) 
“స యో ఒకో ఒగతో ఒమతో ౬నకో ఒదృష్రో క aa 
(ోత్సా మంతా ద్రష్టా మోష్టా” (టో 50) 


na) 


మొదలగునవి. ఇంకను _ఇందనేకవిధములుగా (శ్రీ (శ్రీనివాసుడు 
స్తుతింపబ డెను. (శ్రీవారి యొక్క అవతారములు అనంతములుగ 
నుండుటచే వాని నామాదులను (గ్రహించుట ఆశక్యమనియు, ఆ 
యవతారముల శ_క్రియు క్తులు, గుణగణములు అనంతములనియు, ' 


x 
శ 


వరి చుట కళక ఫములనియు చెప్పబడినవి. . ః 
ణా | : 


నావ అధ్యాయము 
a 

(1 ) ఈ అధ్యాయమునందు [షృపథమమున శ్రీ) వేంక టేళుని 

సోత్రము “పురుషసూక * |పకారముగ చేయబడినది. 
(బ్ర) కేతమూర్హియగు (శ్రీ లత్మీవేంక శేళుని అనుగ్రవా. 
సిదికొణకు ఆ మూ ర్తిరూపము, తరైశిష్టము వర్రింపబడియున్నవి. 

0 హద ర రు రిం 

(£. 8.17 


21 


(8) (బవ్మోండ “ పిండాండములయందు + వ్యూవా “రూపమున 
నమస్త వ్యాపార ములను అవలీలగా నిర్వహంచు 'వానుదేవ.సంక ర్త భం 
[పద్యుమ్ను -అనిరుద్రాది * చతుర్వ్యూవా దూవముల వర్ష నము, వంచ 
మవో భూతములు, వంచ క్ల నేంద్రియములు, పంచతన్మాత్రలు 
మణీయు వంచ క కేం దియములు అను వానియందు అధిష్టించి 
యుండి సర్వజీవరానులకు వాని వాని గతి ననుసరించి చేసెడి ష్య ర 
మహిమలు మొదలగు వాని. నన్నిటిని శిలిపి, ఇంతటి అచింత్యాద్భుత 
శక్తి. కలిగిన (శ్రీ వేంకశేళుని “శరణం [పపర్యే' అని దేవశర్శ 
(పార్థించెను. (శో, 20.21) 


శ్రీ పిదప (శ్రీ, (శ్రీనివాసుని " వామసంకీర్తన ' మహిమలు 
_వర్ణించుచు ఆయ మేవ, మహా ధర్మో నరాణాం కారకః స్మృతః ” (క్లో, 42) 
అని చెప్పిరి. శమదమాది యుక్తులై, భాగవతమున: చెప్పబడిన 
ముప్పది భాగవత ధర్మముల యనుష్టానముచే (శ్రీవారి యొక్క 
ప్రసాదమును, మోతమును పొందు ఉపాసనా మార్గము ననున 
రించుటకు శ కి లేనివారికి నీరంతర వామస్మరణమే శారకమని 
ఖా గవతమునందు .చెప్పఐడియున్నది. సూ చీముఖాది” “ఏవం 
విధస్యాపి నరకదుఃఖన్య వారినామ కీ ర్రనమేవ పరివారక మివ తదేవ 
మవహా(శ్చాయళ్చిత్తం (తీవిధానామపి పొపానామితి సంతతం ఆదరేణ 
అను వయమ్‌” అనీ ఖాగవతమునందు ఉప దేశింపబడినది ఈసిద్దాంత మే 
యని స్పష్టముగ నిరూపితమైనది. దీనిని బుద్ద్యారూఢము చేయు 
టే" 'అజామీళుడు* "గజేంద్రుడు మతీయు ప్లహ్లోరుడు' 
మొదలగువారు దృ ష్రైంతములుగ నివ్వబడిడి 


5) “ఓం నమో చేంకటేళాయ ” 






'అను మంత్ర జపమహిమను వివరించు సందర్కవక్షష్ణరే a 
| | అతా! వష. 
యొక్క “పురుషాయ ” అను శబ్దమునందు (శ్రీని 


22 


ద్వీపము, 2) అనంతాసనము, ల) వైకుంఠము, ఓ) అవ్యాకృళా 
కాళము, ర్‌) సత్యలోకము మణి యు 6) సర్వవ్భాత్క్మనులములు అను 
ఆరు వాసస్థానములు కల వాడు-అను నర్ధ ములు సూ చింవబడియున్న వి. 
(* కళని వడీ్‌ వాసస్థా నాని యస్య సః పురుషం” 


6) (శ్రీ (శ్రీనివాసుని నిరంతర స్మరణచే మావోత్మ రజ్ఞానము, 
తద్ద్వారా అతనియందు భ డి, ఇతర విషయములందు వె వె రాగ్యము, 
వీనివలన ఆ_ైై [క్రమముగా గుకువగు వాయుదేవుని అన్ను గవాము, 
తద్ద్వారా (శ్రీ) (శ్రీనివాసుని (పసొదము, అవరోతము, తుదకు 
మోతపాప్రి కలుగునని పివరింపబడియున్న ది. (శ్లో. రర 


ఇ “ మేనై కదా విష్ణుసదాబ్దయుగ్మే నమర్శితం చిత్తమనన్య బుద్ధ్యా ” 
an అఆ జ = ధ 
(0, 
అను శ్లోకమునందు “*జివ్వో నవ క్రి” అను భాగవత వచనమునందిమిడి 
యున్న సిద్దాంత మే మ | 


న. 


కుదవ అధ్యాయము 


సర్వ(త సర్వళా లస ర్వావస్థలయందు సక ల జీవరానులను క ఓంచు 

టలో సమర్జురాలును, దోషదూరుకాలును, నిత్యము క్లుగాలును, గుణ 
పూర్ణురాలును అయిన లతీదేవిని సోతముచేయు సందర్భమున 
వ్యాఖ్యాతలు గాయత్రీ మంతములోనుండు ' సవిఆ*” “వరణీయా' 
“గాయత్రీ “ధ్యయా' * [పచోదిళా " ఇత్యాది శబ్బ్దములచే, ముఖ్యా ర్థ 
ములో గాయ్మతీ మంత [పతిపాద్యు రాలు లక చేవియే (వరమ 
ముఖ్యార్థమునందు శ్రీనివాసుడు) అ అని వ్యాఖ్యానించియు న్నారు. 
మణియు “సావిత్రీ” "సరన్వకీ' “భారతీ” అను శబ్దములు కూడా 
ముఖ్యార్థమునందు (క్రీ లత్మీ దేవినే చెప్పునని వివరింపబడి యున్నది. 


23 


ఇట్టి కరుణామయురాలై న (క్రీ లత్మీదేవి, పరమాత్ముని భక్తులకు 
“ కల్పవృతు " మనియు, * చింతామణి” యనియు, *ీ కామభేను” 
వనియు స్తుతింపబడినది. (శో. 8-10) ఇందులో 

= యంకామయే తం తమ్యుగ్రం. కృణోమి "* అను (శ్రుత్యర్థము వర్షింప 
బడినది. (శ్లో. 12) 

అ(ప్రమేయురాలును, నిత్యావి యో గినియు, మహైశ్వర్యము 
అతో కూడినదియును అయిన ఈ లశ దేవియే భగవంతుని నిరంత 
రము స్మరణ. ధ్యాన = మనన +నమన.అర్బన._జప._ తపః _ (పార్థనారూప 
ములగు సేవలచే సర్వవిధముల సేవించుచున్న పుడు, అల్బులె న 
ఇతరులు అట్లు చేయుటలో ఆశ్చర్య మేమి యు లేదని చెప్పబడినది. 


పిదప, దేవశర న్‌ తన అల్పత్వమును చెప్పుకొనుచు తన అవాం 
' కార, మమకారాఖిమానాది దోషములను ఖండించుకొని యున్నాడు. 
వింబో పాసనమును వదలి, ఇతరములగు నహ్మనవిధ సాధనములుండినను 
వానిచే మోతుము అలభింపదను సిద్ధాంతమును స్ఫుటముగ నిరూ 
పించుట కై 
“ఏనా బింబోపాసనాం సాధన నహసేణాపి ము _క్తేరయోగాత్‌ ” 
(భాగవతము) 
తన వాత్కమలస్థుడును, వింబరూపియునై న (శ్రీవారియొక్క 
స్తోతమును, చింతనరూవమగు ఉపాసనను చేసి చూపించి యున్నాడు. 
(₹. 81.465) 


పిదప పరమాత్ముని అనితరసాధ్యములైన కార్యములను వర్ణి ౦ంచి, 

చివరగా ఆతని పాదారవిందములను “ము_క్రిం భకాయ చేహి మే” 
. (శో, 62.64 

అని (పార్థించియున్నాడు (లై. 52.04) 


ఈ రీతిగా గావింపబడిన అత్యుత్తమ స్మోత్రముచే, స్తోతరూపో 
పాసనచే భకులయందు కరుణామయుడగు (శ్రీ) (శ్రీనివాసుడు 


24 
నువ్రనన్నుడై చేవశర్శను “మ్మత్సియ।|ప్రాణశిష్యున్య * అని సంబోధించి 
* తేఒపి శ్రియం దీర్లమాయు ర్విద్యాం పుత్రాన్‌ సువర్చనః 
లబ్ధ్వా భోగాంశ్చ భుక్సాంతే నరా మోక్షమవాప్నుయుః '॥ 
అనగా ఐహిక సంపదలు, దీర్హాయువు, సద్విద్య, వర్చస్సుగల భార్యా 
ప్కుతులు; ఐహిక భోగాదులు కలిగి, అనంతరము జననమరణాదులులేని . 


వరమపదమును (మోతమును) పొందుదువని యను[గహించి అంత 
గ్ధాన మయ్యెనని (పతిపాదింపబడి యున్నది. 


ద్వాపరయుగములో కుచేలుడు (శ్రీకృవ్ణపర మాత్మ యొద్ద 
కేగి ఆయన యను[గవాముచే శీమంతుడైన రీతిగ, కలియుగములో 
'దేవళశర్మయను విపుడు కుటుంబజీవనోపాయము గానక (శీ) శ్రీని 
వాసుని శరణు వేడగా ఆ కరుణాసాగరుడు సర్వ సౌఖ్యముల నిచ్చి 
రఉఊంచెనను దృష్టాంతముచే, పన్తుత సమాజమునకు చారి[ద్యపరివోరము. 
నకు ఇదియొక్కటియే అత్యుత్తమ సాధనమని చెప్పవచ్చును. 


(శ్రీ నూతమవార్షి శానకాదులు ఆదిలో తన్నడిగిన !పశ్నకు 
ఈవృత్తాంతముతో (ప్రత్యుత్శ రము చెవ్పుచు “చేవశర్శవళలె మీరును 
వేంకటాచలయా(త్రకు ' వెళ్ళి (శ్రీ వేంకటేశుని యనుగ్రవామును 
నంపాదింపు "డని మ 


భగవంతుని ఉపాసించ టకై మన [పాచీను లేర్పతి చిన పద్ధ 
తులలో ఈ జత జాను? అత్యంత విశిష్టమైనది. వేదచ్యా 
సాది మవార్షి పుంగవులు వెలయించిన ఆర్ష ర చాబ్బయములో (పతిదిన 
పారాయణార్థ ములై న ఇటువంటి ఘట్టము లెన్నో కలవు. వానిలో 
ఈ మావోత్మ్య(గంథము అ(గగణ్య మైయున్న ది. 


ఇట్లు ఈ ఆదిత్యపు రాణాంతర్గత కక (శ్రీ చేంక శేళమావోత్మ్య 
స్తోతము” వేచార్థసారమై యున్నది. పురువసూక్క, గాయ తీ మంతా 


25 


ర్థములు, బింబోపాననము ఇ త్యాదులచే సం[గహాముగా అమరియున్న 
ఈ [వళ _స్ప గంథమును పూర్తిగా గాని, అందులో కొంత భాగ మైనను, 
కనీసమొక శ్లోకము చొవ్పుననై నను వరుసగ ప్రతిదినము భక్తి 
పూర్వకముగా. పఠించువారలకు (శ్రీ వేంక కుశుడు ఐహి కాముష్మిక 
సమస శుభములను అను[గహిరిచుచున్నా డను విషయము సంప్రదాయ 
సిద్ధమైన, అనుభ వై క వేద్యమైన సత్యము. 

ఇటువంటి అమూల్యమైన సనాతనధర్శ|వజో ఛాత్మకములగు 
సంస్కృత గంథములను భాషాూంతరీకరించి మూల శ్లోక పూర్వకముగా 
అను వాదగంథములను (పాంతీయ భాషలలో ముదించి [పచురించిన 
యెడల సంస్కృత ళాషాపరిచయములేని తత్స్వజ్ఞానార్థులగు భక్త 
జనులకు మిక్కిలి. నువయోగకరముగ నుండుననుటలో నందేవాము 
లేదు. ఈ విధముగా భారతీయ త త్వ్వజ్ఞాన భండారమును బహు 
కాలము రడఊంచి నట్లగును. 


ఆ కృషిలో నొకథాగముగ ఈ సోత్రముయొక్క ఉనికిని 
గుర్తించి దీనిమూలమును మ్మాతము దేవనాగరిలిపిలో మొదట [పచు 
రించితిని. అ శేషజనాదరణమున అది ఫునర్ము[దణ భాగ్యమును ఐడ్‌నీ 
నది. అటు పిమ్మట కన్నడపాఠకుల కోరికవె ఈ స్టోతమును కన్నడ 
భాషలో తాత్పర్య విశేషార్థ సహితముగా కన్నడలిపిళో (పచురించి 
తిని, ఆ కర్లాట ఇభామానువాదము నైతము భక్తుల అఖిలావ కారణ 
ముగా ద్దితీయముదణ గావింపబడినది. . 


ఇట్టి మహి మోేక మైన ఈ సో తమునకు ఇంతవరకు ఆం్మధాను 
వాదము లేకుండుటవలన, ఆస్తిక మవోజనులనేకుల కోరిక ననుసరించి 
తెలుగులో తాత్పర్య విశేషార్థ సమేతముగా ఈ గ్రంథము రచింప 
బడినది. ఈ యాం(ఛానువాదము (వ ప్రథమముగా తిరుమల తిరువతీ 
'దేవస్థానమువారి ద్వారా 1పచురింపబడుచున్నందులకు మిగుల :నంత 


26 


ఈ [గంథములో (వ్రతిపాదింపబడిన సిద్ధాంతములన్నియు సప 
మాణములు. ఆయా సిద్దాంతములను గూర్చి కొంత 'సంగవాముగా 
వివరింపబడియున్నను, అట్లు వివరింపజడని స్టలములందు ఆయా (గంథ 
ముల నామములను మా|తమిందు ఉదావారిం చితిని. (గంథవి_స్తర 
ఫీతిచే ఆయా విశేవ వివరణలను ఇందుచావాొరింపలేదు. పఠితల 
పొఠాయణ  సౌకర్యార్థము మూలళ్లోకములు (గంభథారంభమున 
[పత్యేక ముగా పొందుపజుపబడినవి. 


ఆస్నికమవోశయు. లీ స్త్మోత్రరత్నమును నిత్యము వఠించి, 
భగవదను[గ్రవామువలన సర్వారిష్ట శాంతిని, సకల మనోరథ ప్రాప్తిని 
బడయగలరనియు, నీరతీర వివేక న్యాయమున ఈ అనువాదములోని 
దోషములను మన్నించి, గుణములను (గహింతురనియు విశ్వసించు 
చున్నాను. 


(శ్రీ వేంకటలసచ్చెలవాసీ దాసీకృతామరః | 
ఛాయయా పాతు మాం నిత్యం (శ్రీవివాన సురద్రుమః ॥ 


దుందుఖి, 


తిరువతి, 
వృసీంహ జయంతి | 


ఆర్‌. రామమూర్తి శర్మ. 


కృతజ్ఞతలు 
ణః 

తిరుమల తిరుపతి చేవస్థానముల కార్యనిర్వవాణాధికారి 
(శ్రీ పి. వి. ఆర్‌. శె. (ప్రసాద్‌, (ఐ.ఏ,యస్‌.) గారు భారతీయ సనా 
తన ధర్మవబో ధాత్మకములై న [గ్రంథములను వెక్కింటిని (పచురించి 
తక్కు_వమూల్య మునకు [పజల కందించుచున్న విషయము సర్వజన 
సువిదికము, ఆ |వణాళికలో నొక |గంథముగా దీనిని (పచురించుచున్న 
నువి శాలహృదయులు (శ్రీ పి వి. ఆర్‌ . శె. (సాద్‌ గారికి నా హృదయ 
పూర్వక కృతజ్ఞ తాఖినందనలు. ఇటులనే ఇంకను అనేక ఛార్మిక 
(గ్రంథములు వీరిచే [వచురింపబడి వెలుగులోకి రావలయునని శ్రీ వేంకట 
రమణుని (థ్రార్థించుచున్నాను. 


ఈ [(గంథ(పకటనకు సవాకరించిన (శ కి. సుబ్బారావు M.A., 
(నవ గిరి సంపాదకులు) గారికి నా అభినందనలు. 
న | 


ఈ [గ్రంథము వెలుగులోనికి వచ్చుటకు ముఖ్య, [| పేరకులై న 
తిరుపతి వాస్త వ్యులు వ్యాకరణశిరోమణి (శ్రీ వి. కృషప్లాచార్యులు 
గారికి నా కృతజ్ఞ ఆాభివందనములు, కన్నడ భాషలో దీని ననువ 
దించిన కీర శేషులు ఉడిపి వాస్తవ్యులైన (శ్రీ అ[గవోర నారాయణ 
తంతిగారికి, ఆం| ధానువాదమునకు తోడ్పడి ము[దణకు ప్రోత్సహించిన 
కీరి శేషులు శ) సుస్వరం వెంకటరమణ భాస్కర్‌ = (కీ వేంక శేశ్వర 
విశ్వవిద్యాలయ [పాచ్యపరిళోధన సంస్థ, తిరుపతి) గారికిని నాక లేక్తి 
ఆభఖి వాదములు. 


ఈ [(గంథపసరిమృరణలో మిగుల నవాకరించిన డా॥ కె. జె. కృష్ట 
మూరి, M.A., Ph.D,, (శ్ర వెంక శేశ్వర విశ్వవిద్యాలయ [పాచ్య 
పరిళోధన నంస్థ, తిరుపతి.) గారికి నా కృత జైతాపూర్వక ఆశీరఖినంద 
నలు. అదేరితిని నవాకరించిన మడ్రాసు వాస్తవ్యులు సాహిత్య శిరో 


28 


మణి (శ్రీసుస్వరం నాగరాజ భాస్కర్‌ గారికి, వ్యాకొరణ విద్యా 
' ప్రవీణ (క్రీ 3. వి. రామకృష్ణమాచార్యులు, ]4.., (శేందీయ 
సంస్కృత విచ్యాపీఠము, తిరుపతి) గారికి నా అభినందనలు. ' 


ఈ (గంథమును అందముగా ముద్రించిన తిరుమల తిరువతి 
దేవస్థానముల ము[దణాలయాధికారి (శ్రీ ఎమ్‌, విజయకుమార్‌ "రెడ్డి 
(Dip.inPtg. Technology) గారికి మిగుల నవాకరించిన తదితర 
సిబ్బంది వర్గమునకు నా (పేమపూర్వక శుథా కాంతలు. 


“ సర్వే జనా స్సుఖినో భవన్తు” 


ఆర్‌, రామమూ ర్రిశర్మ. 


ఖో 
శ్రీ శ్రీనివాసో విజయతే 
ఆదిత్య వురాణాన్రర్గత 


U వేంకటేశ మాహాత్మ్యము 


(పథ మాధ్యాయము 
@& శొనకాదయ ఊచు 8_ 
(శ్రీ వేంక శేశమావోత్మ్యం (శ్రీనివాస పసాదతః 
శ్రీ ప్రదం నర్వదా నూత దయయా (ప్రోక్త వానసిః 
ఇతః పరం (శ్రీనివాసః (శ్రీపతిః సర్వళో హపినః। 
కథం [పీతో భ వేత్సద్యో వ్యాభీష్టాని వవర్ష యేత్ర్‌ ॥ 
తద్వదన్వ కృపాపూర్ధ వేంక ేశక థామృతమ్‌ | 
భగవన్‌ సర్వత త్త జ్ఞ దయాపా(తం వయం తవ ॥ 
శ్రీ సూత ఉవాచ; 
శృణుధ్వం మునయో దివ్యం సావధానతయా త్విదమ్‌ । 
యథా పృష్టం తృథెవావాం వజ్యామి వచనం శుభమ్‌ ॥ 
_ వేంకటాదిసమం స్థానం (బహ్మాండే నా స్తీ కించన । 
వేంకకుళ సమో దేవో న భూతో న భవిష్యతి ॥ 
అద్భుతం చాష్య చరితం వర్షితుం కేన శక్యతే | 
తథాపి తారకం సర్వపాపఘ్నం పుణ్యవర్టనమ్‌ ॥ 
సువిచితమపూ ర్వార్థం దేవర్భాదిఖిరాదృతమ్‌ । 
లోకో త్తరం మవోళ్చర్యం వత్మ్యే సర్వార్థసిద్ధిదమ్‌ ॥ 
శషాచలే యన్మావోత్మ్య మన్యతే తేన తత్‌ క్వచిత్‌ 
_తద్గత (శ్రీని వాసస్య మహిమా నాన్యగః శుభః ॥ 


30 
వేదేషు చ వురాణేషు చేంక శుళకథామృతమ్‌ | 
వర్ణితం చేతివో సేషు భార తాచ్యాగ మేషు చ ॥ 9 
మనోవారం తు సం[శావ్య మిహాము|శేప్రచాయక మ్‌ । 
అ 

కాన ప్రదం విశేషేణ మవ+దై శ్వర్య కారణమ్‌ i 10 
వై_రాగ్యభ_క్తిన ళ్వాది ప దేర్యదియవళపదమ్‌ । 
వేంకటా దౌ శుచి వ తేఒకుచిదో పో న పద్య తే ॥ 11 
తస్మా ద్వేంక టనాథన్య నై వేద్యం (గావ్యూముత్త మమ్‌ । 
శేన చేమం (పజానాం హి -వివరీతే విపర్యయః il 12 
ర్‌ రాహి సృష్టిస్టితిసంయమా దే రా రజన్సత్వత మాంస్యనర్హృ శ్ర! 
అ నాద్యనంతో వచసాఒనిరు క్షః సచాశ యో దేవవరో 

వరేణ్యః 1 18 
నిత్యం (బ్రవ్మో శివః "శమ గరుజేషదాదయో౭మరాః | 
పూజయంతి మవాభళ్తాం వేంకశుశం (శ్రియా సవా॥ 14 
చరాచరగురు ర్రేవః సర్వసా & మహేశ్వరః | 
జప్యస్త ప్యోఒర్చనీయళ్ళ స్మర్యో ధ్యయో౭ఖలై రపి॥ 16 
తన్మనా సృద్గత ప్రాణో భక తన్నామ సంస్మృనేత్‌ | 
గోదానాన్యశ్వ మేధాద్యాః కన్యాచా నాన్య సంఖ్యయా u 16 
అసంఖ్య మేరుసౌవర్ణ చానాన్యన్యాన్యచేకశః | 
తన్నా మన్మ్యృ త్యతుల్యాని మావోత్మ్య్యం కిము తాద్భుత మ్‌ 1 17 
ఇతి కేషేణ కథితం కపిలాయ మవోత్మనే | 
కపిలాఖ్య మహాయోగి సకాశాత్తు మయా (శుతమ్‌ n 18 


తదుక్కం భవ తామద్య సద్యః ప్రీతికరం వారేః! 
అతో వో మంగలార్థం చ శృణుధ్వం యన్మయోచ్య శే 119. 


31 


(శ్రీ) వేంక శేశయా శ్రార్థం గచ్చధ్వం సుదృఢ్యవతాః | 
విష్ణునందర్శనం కృత్వా హి జీతేం[దియాః | 
స్తోతం కురుధ్వం బహుధా భగ వద్దుణ వర్ణనై_*। 
స్వగుణోత్క ర్ల విజ్ఞానాద్యథా (పీతిర్ని జే హరేః ॥ 
8 ఖు | 
న తాద్భశీ (పితిర_స్తి హ్యాజ్ఞానాదన్యభా మౌ । 
భక్తా సో తేణ. సంతుష్టః నశ్వేష్టాని (ప్రవర్ష తి ॥ 
భకి సో తాదిహీనేషు దయాపాంగో న సర్వథా ।. 
అత వః కథయామీష్టమితివోసం పురాతనమ్‌ ॥ 


యన్య స్మరణమా | కేణ భక్తి, ర్విష్తుపచాంబు జే। 

వాయుశిష్యో 'దేవశళ్ళా విష్ణుభక్తో జితేందియః i 

తపస్వీ బహునిష్టా వాన్‌ సర్వచా విష్ణుచింతచే । 

మమ తావాంకార వర్ణ్యో విషయేషు విరాగచాన్‌ ॥ 

వట్‌ చృతతువిజయీ శాంత: షట్‌ తరంగనుభంగకృత్‌ | 

కుంటుబే న మనఃకారీ చారి ద్యాత్పీడితోఒపి చ ॥ 

భార్యయా |పార్థితో నిత్యం చారి.ద్యాపగ మేచ్చయా । 
“భో నాథ! హే పతే! స్వామిన్‌! ప్రసీద కరుణాకర! 

తుధయా పీడితా బాలా స్తవ పు] తాళ్చ శీవలమ్‌ । 

న శకా౭వామర ణ్యేషు కందమూలార్డ నాదిషు ॥ 


రక్షకో మమ నాన్యోజస్ని శిళూనాం పాలనే౭పి చ । 
కృపాం కురుష్వు శిశుషు విజ్ఞాపన మిదంశ్ళణు ॥ 


కులస్వామీప్ట దేవో నో జగ(దతణదీఊతః । 
శరణాగతనం(తాణః (శ్రీని వానన్స కాం గతిః ॥ 


20 


21 


వలి 


వతి 


24 


25 


26 


ల్లీ! 


28 


80 


32 


పాలకో హి బహూనాం చ భకానాం భ క్షవత్సలః । 
తల్ల త్మీపతిపాచాబ్టం గత్వా త శ్చా9ర్భనాం కురుః 81 


తేన (పీతో భ వేత్సద్యః తతో౭స్మృజ్టివనం భవేత్‌ | 
ప్రసీద త 0 దయాసింధో దయాం కురు దయాం కురు ॥"” శీ2 


ఇతి దై న్యేన మవాతా పార్టితోజవార్ని శం తయా! 
న_స్వీచ కార తద్వాక్యం తపోవిఘ్నభయాత చా ॥ 88 
దిష్ట్యా చాదృష్టపాకేన తద్గురు ర్వాయు రాగమత్‌ । 
పతిపకాయాం శిళుషు (వనన్నః కరుణానిధిః ॥ 84 
తపో౭.వసానే సంపాప్తం నస్వగురుం జగతాం గురుమ్‌ | 
దృష్ట్వా ముదా దేవశర్భ్మా సహసోశ్రాయ ఇవోదరాత్‌ ॥ లీక 
_ సాష్టాంగం తం పణమ్యాథ బర్రాంజలిపుటో౬ భవత్‌ | 

తతో వాయుః we శివ్యం మధురం వచనం హితమ్‌॥ 86 


“| శ్రీమ చ్వేంకట వాథస్య యయాతార్థం గచ్చ మా చిరమ్‌। 
తేనేవోముత అ= 0 ప్పసర్రిర్శపకి నాన్యథా ॥ 87 


లక్మీపశే క్ట రయాసి: ధోః (బవ్మోదివరచాయినః | 
యా [శాయాంమొస్తు సం బేవాః శ్మ్‌ఘం గచ్చ నుఖ_క్రిమన్‌ ”॥ 88 


ఇతి దేవాద్యుత్త మేన గురుణా వాయునేరితః | 
మువుర్ముహుర్చోభితో౬థ విష్టుయా[తామహోాదరః ॥ 89 


గురూక్త మర్ధం జగావా గురువాక్యే సదా రతః । 
గురూవదేళో బలవాన్‌ గురో రాజ్ఞాం న లంఘయేత్‌ ॥ 40 


ఇత్యర్థమనుసంథాయ ప్రత స్టే శీవవర్వ్యతమ్‌ । 
తత్ర శ్రీవేంకశుకన్య సందర్భనమహాదరః ॥ 41 


32 


uu} 


ఆనందజానదం విషుం ఆనందమయనామకమ్‌ | 
ఇ ణ 
ఆనందేన దద ర్భాథ ఆనందనిలయాలయే ॥ 42 


వివారంతం శ్రీధరాభ్యాం నానాలీ లావిలాసినమ్‌ | 
భ క్షదర్శనమాా(తేణ (పసన్నం మందవోసినమ్‌ । 
శ) చేంక శేళం నంద్భ పా భకా్యా చ[కేఒథ నంనుతిమ్‌ 1 48 


i అథ దేవళర్మకృతా స్తుతిః i 
దయానిభే దయానిధే దయానిధే దయానికే । 
న్హమానమ్హమో,నమానమో,నమోనమా,నమో నమః॥ 44 
(శ్రీపద్మనాభ వద్నేళ పద్మ జే శేంద్రవందిత । 
పద్మమాఖన్‌ వద్భ నేత్ర పద్మాభయద రాగిభృత్‌ ॥ 45 
పద్మపాణే పద్మపాద సర్వవ్భృాత్పద్మునంస్థిత ! 
త్వ తాాదవద్దయుగలం [వణమామ్యతినుందగమ్‌ il 46 
శ్వ త్పాదపద్భ మాహోత్మ వ్రమవప్వునంతం [తివి[కమమ్‌ । 
యత్క-ని జ్ఞాంగుళి నఖమణ్యగ గుణనంగతాన్‌ | 47 
అనం తాన్‌ సువి శేషూంళ పశ్యంతీ (శ్రీర్నిరంతరమ్‌ । 
సోతు కామా2_ కీణడీ జా వార్తాదాళ్చగ్యసాగ రే ll 48 
గవానే గావామానాఇభూదనంత (శుత్యగోచ రే | 
త్వ యోవదిష్లో యః పుత్ర వాత్సల్యాచ్చతు ర=ననః ॥ 49 


త్వద్గుణా నాం చ గణనాత్‌ ఆనందమతులం భజన్‌ | 
న*ద్యాపి విరరామాసా గణనా ర్రేవరాడపి il 50 
నవానవదనః శీపో౭_ "కేవ వేదార్థకోవిదః | 


నావాం జానే ఇతి (మూతే యన్నఖా(గ్యా(గవై భవమ్‌ i dl 
వేమా. (| 


విత్త 


అనంత వేదాః ఖావంతే వ్యానో్య౬న్యం [పవిచార్య చ॥ కలి 


ఏకే కస్నిన్నధికా రే నియుకా? 
ఉం ర్త వావి 
f అ అగ క రా, 
ఏకె కళో (బవ్మాపూ 'ర్వాశ్చ విష్ణోః | 
సర్వే దేవాః సారథి కారే నియుకాః 
సత్యాదిలో కేషు యఖథా[క మేణ ॥ 


భుంజంతి చేష్టాని మవోద రేగ 
భజంతి శేషపూాచలగం రమేశమ్‌ । 
వయం త్వనంతా హరిణా నియుకా 
వేదాః స్తుకౌ స్వన్వ గుణానుభావమ్‌ ॥ 


గుణా న్వ్వనంతాః వరమాత్మనో యత్‌ 
పదోనఖా[గస్థ గ్ఫుణెక దేశమ్‌ | 
స్తుతి మిలిత్యా వయమవ్యశకాః 


వేదా_స్వనంతాజనళాన్తదర్ధమ్‌ ii 
ఏవం సునిళ్చిగ్య గుణై క దేళ _ 

మాహాశ్శ్ళ § మేతే త్వవిజజనమానాః । 
ఉప (అప) కానాః సోతుమథో గుణిక య 

డేశో2. వ్యనం ఆత్మతయా౭ భివృద్దః il 
తం ఏతక్యు తేఒన్యో=.న్యమథోచు రేకం 

గుణం వదామో విస్ఫృజామ శేమోన్‌ | 
ఆరేథిరే పూర్వవబేవ 'లేఒ౬పి 

గుణా వ్యాగంశతాః ఫల దాసా నృ తాశ్చ 
గురై నృమం తాత్‌ శుభదై రనంతే 8 

వత్యేకశః కిరణానీవ ఫూవ్లః | 
విదితు డిమార్డ కమధళ్చ దేవాః 

దృ్భప్ల్వా గుణానద్భుతా నిత్యవోచన్‌ I 


ర్‌లి 


54 


ర్‌ 


56 


57 


58 


35 


(దమ్హం శ్రోతుం క్రీ రితుం వా౭పి బోద్దుం 
అళకం౦ నః కిముత సోతు మేఠాన్‌ | 
౭ మే 
అస్మానతీతాన్‌ వయమల్పసా౯ాః 
కిం వరయామ్హమా2౭లమలం (పళంసయా I 
హ్‌ 
ఇత్ఫు కవంతకః స్వమనో౬నుసా రాత్‌ 
గుణానేతాన్‌ వర్ణయామాను రంజసా। 
తథా౬పి తే పాదనథాగ గేషు 
గుణేవ్యనంతేషు వి భాజితన్వ il 
గుణాః దేళన్వ గప్ప చక దేశః 
[ప్రవ రితోఇ.౦శా బపహావోనవరి తాః | 
౯ ర 
పవం రమా౭. జూహిప వేదముఖ్యాః 
భా నానన్‌ వర్ష నే త్వదుణానామ్‌ | 
యత్సవమ సగుణాన్విష్లోః వర్రనే శ కివరిళాః | 
పక ణ “ణి లు 
అనంత వేదాన్త దూమన్‌ గుణమావోశ్మ్యమీ దృళమ్‌ i 


ఇతి. ఆదిత్య పురాణాంతర్గత శ్రీ) వేంకెపేశ మాహాత్మ్యమునందు 
పాదసథ్మాగమహిమాపర్ణసపరమగు | ప్రథమాధ్యాయము సమాప్తము, 


ద్వితీయా ధ్యాయము 
1 అథ శ్రీ) (శ్రీ నివాస దిప్యమంగళ విగహసొన్దర్యాది పర్ణనమ్‌ 1 
దేసశర్మోవాచ Amen 
ఇతో౭_ వ్యథ త్వత్చా చాబ్బగత సౌన్దక్యమద్భుతమ్‌ । 
స్వామిం_న్వయా (ేరితశ్చెత్‌ యథామత్యనువాద౭ే ॥ 
వతఃస్థా2_పి రమారదేవీ తవ పాదాంబుజే స్థితమ్‌ । 
సౌన్దక్యమద్భుతం దృష్ట్వా నున్దరీ "మోహితా2. భవత్‌ ॥ 


59 


60 


61 


62 


36 
విన్మితా [దష్టుకామాద్ది స్వస్య నేత్రద్వయేన వై! 
అళక్యం దర్శనం మ'ళ్వా (తిచూపా ఇాభవత్తదా ॥ 
వార్హాత్‌ (శ్రీరూపిణీ వామే భూరూపా దతీణే స్థితా | 
దురారూపా'౭|గభాగస్థా (త్రిరూపా చనేతషట్క తః॥ 
పళ్య న్వనన్యమననా సౌన్ష రళ్యాఖ్యరసాయనమ్‌ | 
పిబన్తప్యన్వహం నాపి నివృతా తృప్పయా౬ధునా॥ 
శ్రీ సున్షర శ్రీనివాస నా భిస్థశ్ప్చతు రాననః | 
తవ పాదాంబుజే రమే సౌన్హశ్వే లగ్న మానసః || 
అవ నేత్యా దివారా[తం పళ్యన్‌ సౌన్దక్యమద్భుతమ్‌ । 
నాలం నేళాష్టకమితి బహురూపీ తదా౭౬భవత్‌ ॥ 


కంరకే చ కాస్తుభం నాభా వై కుంఠాదితిధామసు । 
నత్యలో శే చ మేర్యాడా సర్వత్ర చశురాననః ॥ 

తత; పాదాబ్దసౌన్దర్యరసం చామృశధిక్కరమ్‌ ; 
ప్రీత్యా పాతుమహోర్మాతం ఆస్వాద్య నుఖభోగినః ॥ 
తృష్ణా శాన్తాఒధునా నాపి పాదసొన్దర్యమీదృశమ్‌ ; 
శయ్యాసనా౬౬తప్యతాదిరూపీ త్వత్చాద నేవకః || 
“శీసో బవుసవా[సాతః సచదా౭న, స్థో౭.ప్య చిన్సయత్‌ । 
అన్మశ్సా్వామ్యంఘి సౌన్షర్యం విచిత్రం సుమనోవారమ్‌ ॥ 
అదృ్భష్టశుతపూర్వం చ మహాగాఢం విలశణమ్‌ । 
సులతణం చ ననృళ్యం జగన్నోవాన మోహకమ్‌ ॥ 


బహూని మమ నేతాణి సమీవే నర్వచా హరేః । 
వాన శ్చేశపసాదేన 'శ్వేవం భాగ్యమభూన్మమ i 


[0 


[1 


18 


37 


ఇతి సంభమసంయుక 8 సర్వదా=తిపియో వాశేః | 
నేతై )ర్పహునవాసెళ్చ వే మ్మీపతిపదాంబు జే || 


అనమం చిత్రసౌన్షర్యం దృష్ట్వా దృష్టా పునః పునః । 
మహోనన్హామ్చుధా మగ్న ఏవం మేనే ఫణీ తచా। 


వసామ్యవాం సదై వాత వొదమూలరే చ మత్స ేః । 


వైకుంఠం వా న గచ్చామి త్యక్వా విష్టువదాంబు శే ॥ 


యస్త్వ్వానన్లో భవేన్ని త్యం పాదసౌన్లక్యదర్శ నాత్‌ , 
,వె కుంథ ఈద్భశళానన్హః కై వల్వే౭ పి న విద్యతే ॥ 


పొాళాళమాతం గన్నవ్యం పాదమూలం యతో వారే; | 


న స్థాస్యామి తణమపి య త్ఫొన్ల ర్యామృతం వినా ॥ 
ఇతి నీళ్చిత్య నా గేన్షి; పాదసౌన్దర్య మోహితః । 
యత్ర య శేన్టి రేళన్య పాదమూలం [పవర శే॥ 

య (ran. ' 
తత తత నచా పాదసొన్ద ర్యామృతపాయ్యభూత్‌ | 
అథాచిన్న్వయ దేవం హి శంకరో లోకశంకరః I 
శేవన్య కి మహో భాగ్యం శెపాగేళ పసాదజమ్‌ | 
బహు నే కాణి త్వళ్చాదసౌొన్ద ర్యామృత నేవనమ్‌ ॥ 
పతద్ద్వయం దుర్లభం మే (త్రినేత త్యాదవో బత | 
భావిజన్మని శేషత్వపాప్త వరం వా మవాత్ర వః | 


కరొ మీత్యతివై రాగ్యాత్‌ శంభుః కె లానసగో౬భవత్‌ | 
శ్రీవేంక శు శేన్ది రేళ జిష్తున్నవ ముఖాంబుజాొక్‌ | 


జాత సృవ్మాననయనో౬ స్వే వం తవ పదాంబుే। 
అద్భృళ్యాళ్చర్య సౌందర్యం సంవశ్యన్న ప్యవార్ని శక్‌ ) 


14 


20) 


2| 


22 


28 


24 


38 


ఇత్య చింతయదత్య నృం పాదసౌందర్య మోహితః । 
అమృతస్య పురా ఏన. "ము నాభూదీదృశం నుఖమ్‌ ॥ 


సౌందగ్యమతిశామీష్లదోషాత్‌ సమ్యజ్‌ న దృశ్యతే । 
ఇతో౭ ప్యతిశయానందః కించిద్వ్యవహిలే భవేత్‌ ॥ 


అతః స్వర్గస్థో౬నిమిషస్తావన్నే తె) రవార్నిశమ్‌ । 
వీకే యావదలంబుద్దిః తతో మత్‌ స్థానమా(వ జే i 


ఇతి స్వర్షగతస్యాపి యావన్నే తై YE (శియఃపశే। 


తంతే జఃపుంజపాదాబ సౌన్గ ర్యామృతపాయినః i 
రాత జ ది ౬ 


తృస్గూ శానా-_ధునా నాపి తస్మాత్‌ న్మరే సిరా సీఠిః । 
JE ఆని | ఎగ 6 థి 
(శ్రీశ తే పాదసౌందర్యం లేభాసనారి మవాళతామపి ॥ 

య బ్వేవం దుర్గ భమభూత్‌ ఇతనేషూం తు కా కథా! 


వ్ణో తే పాద లేఖాణాం మావోత్మ్య్యం లోకపావనమ్‌ ॥ 


విజ్ఞాపనం కరిష్యూమి వ్యాప రాధం తమక మే। 
పాదమావోత్మ[ళోత్యాణాం భకానాం భక వత్సల i 


మువో౬జానత మో ఖిత్నా కృత్వా జాన|వకాళనమ్‌ । 
వ ఆ 
త్వ న్మార్గ దర్శనా ర్థాయ చ[క రేఖాఎ వ చేజఒధరః || 


పాదమాహోత్మ్య మన్న గాణాం సాంగ వేదచతుష్టయమ్‌ | 
ఇతివోసనపు రాణానీ మంతోవనివ దాత శకః ॥ 


సర్వవిచ్వా దచామీతి దరరేఖాం వబేఒధరః | 
పాదమావోత్మ్య ధ్యాళ్ళాణాం ఉప[దవక రాన్‌ ఖలాన్‌ ॥ 


RP 


దై త్వరతఃపిశాచాదీన్‌ కూమ్మోండ[బవ్మారాతసాన్‌ | 
సంచూర్లయామీతి వారే గచారేఖా పదేజధరః ॥ 


26 


28 
29 
80 
81 
లిల్లి 


88 


39 


పాదమావోత్శ (వక, ల్రాణాం ఉత్తమే మందికే సదా । 
పద్మయా భార్యయా సాకం పద్మ 'బేన నుతేన చ॥ 86 


కుటుంవీ పద్మనాభో౬ఒవాం వసామీత్యేవ సూచయన్‌ ! 

పద్మ రేఖాం పాదపల్భే పద్నేళ త్వం ధరన్నసి ॥ 87 

విరజా మానననరో ధనుష్కోటీ మవోఘవాత్‌ । 

గంగాదిసర్యతీ రాని త్వతాాదాబ్లే వసంతి పొ ॥ 88 
ఇ. జ 

సవ్శాసప్యతపూ ర్వాణి జాయ న్తే తేషు నిత్యశః । 

ఇతి నూచయితుం పాటే పద్మ 'లేఖాం ధరన్నసి ॥ 89 

పద్మా వ్యృాత్ప్చద్మనసంస్థా౬పి పాాదవద్మ స్య మూలగా ; 

పళ్యంతీ నేతవచ్మా భాం త్వ త్పొందర్యమ లౌకికమ్‌ || 40 

భ్యాయంతీ చ న్వవ్బాత్న చే త్వన్మాహో శకం (శుతీరిశమ్‌ । 

భజంతీ కరపద్మా భ్యాం స్వాంకే౬ర్భనక రీ సదా ॥ 41 

ఇతి నసూచయితుం పాదే పద్మ రేఖాఎ ధరన్నసి । 

పాదపంకజమావోత్మ్యం లిఖతె ఇవ న్వహన్నతః ॥ 42 

దాశ్ళ్చాణాం వె వ్లవా(గ్యేభ్యా మహాఘౌఘా ది భేదనమ్‌ । 

క రోమీతి జ్రాపనాయ వజ రేఖాం పదే౭ధరః ॥ 48 


మాహాశ్మమర్చ ళా నాం తు గజాన్‌ కామూదినంజ్లి తాన్‌ | 
అదక్యూన్‌ దమయామీతి వ్యాంకు శాఖ్యాం పదే౭ధరః॥ 44 


శుత్వాఒ౬౭ద రేణ నంతుష్టాన్‌ భక్తాన్‌ ధ్వజవదుచ్చికాన్‌ । 
కరోమీతి జూప నాయ ధ్వజ రేఖాం వదే౭ఒధరః ॥ 45 


అబగ్నీ రనభో౬వాంకృన్మవాత్త త్స్వ్వగుణ త్ర మొః | 
[5 మాద్దళగుకై ర.డమావృతం పరమాద్భుతమ్‌ ॥ 46 


40 
యన్నఖాగాద్వినిర్భన్నం త్వత్చాదం కో౬నువర్హ యేత్‌ | 
ప్రో మవాత్తపస్కప్వా తామా రాధ్య జగత్సతిమ్‌ I 47 
త్వ,త్పసా దాన్నహో భాగ్యం యద్యప్యాప సుదుర్రభమ్‌ | 
శయ్యాసనం పాదుక చ హ్యాశప్యత్రమభూత వ॥ 48 


తత్సుఖం తురమా దృష్టా మనే షెక భాజనమ్‌ | 

అవో మేవానుభో జ్యూమి మశ్చ తేరంగజం సుఖమ్‌ ॥ 49 
ఆతపష తేణ య[శ్రాహప్యం పాదుకాభ్యాం చ యత్సుఖమ్‌ 
సర్వం భాగ్యం మమైవస్వ్యాదితి వతఃస్థి తా౭పి సా 60 
వె కుంఠాదిషు తో శేషు చతుర్హళసు వెతథా! 
[బవ్యోండాంతర్చహి శ్చాపి సర్వవ్చాత్క మ లేవ్వపి i 51 
ఆతి జ! 

నంస్థితో భగవాన్య (త్ర వనేఒ౭వాం తత తత్ర హి। 
[కీడావనమభూన్మంద వాయుగంభాదిరంజితమ్‌ ॥ ర్‌్లి 
మల్లి కా కేతకీజాతీచంప కాకుసుమాన్వితమ్‌ | 

ఖర్జూర పనన్యదా జా కదళీనారికేళ కె 8॥ 58 
బదరీమాతులం గె శ్చ క పిఖైళ్ళ్చూత దాడిమైః | 

జంబూజంబీరక్ర ముక పముఖై * ఫలదాయ 3 u 54 
పారిజాత 8 క ల్పవృఇమరత్యనృఫలదాయ కైః | 
(శ్రీచందనేకముమంచా రె 8 నలకులరంి మధుళకాదిభిః ॥ ర్‌ర్‌ 
తస్మిన్‌ నరః న్వచ్భనీరం స్వర్ణ సో పానమండితమ్‌ । 

నవరత్నా భకమలై * నువర్ణాభకుశేళయెః ॥ 58 
పేతవర్షైరుత్చలై. శ్చ రక్కనీలోత్సలాంచితమ్‌ | 

మీనక చృపవాంసాఢ్యం మత్తషట్పదనాదితమ్‌ i 67 


41 


తత రత్నమయం కీడామణపం చాభవదమా | 
దివగరత్న మయం 'తేజఃపుంజపీఠమభూన్ము'చా 1 


తత ఆ్వమర్చయన్నృంజా హషోడ_శెరుపచార కః | 
పాయ సాన్నం వ్యంజ నాది పంచభ జ్యూమృ తాని చ ॥ 
నూతనాని పవితాణి నానారుచిఫలాని చ! 

ఆర్ష) కాదిని మూలాని స్వాదూదం స్వర్షప్శత కే ॥ 
నిత్వతృప్ర్తాయార్సయనీ, పూర్ణ కామాయ ఇభాద రాత్‌ | 
ఈ రాంకనర్వసా రాయ సర్వసా రాత్మికా స్వయమ్‌ ॥ 
అథా తానం కల్పయన్సీ డోలామంచం మనోవారమ్‌ । 
సువర్షశ్ళంఖ లాలంబం నువిశాలం నులకణమ్‌ ॥ 
[పవాళపా[ సంయుక్కం నువ జఫలకై ర్యృతమ్‌ | 
ఓత[పోతెః స మాణిక్య సబకావృశమ్‌ ॥ 


జాంబూనదవి శానాఢ్యం మ కా స్తబకరంజితమ్‌ । 
భూరూపా౬ఒభూత్‌ స్వయం శయ్యా శ్రీరూపా 
సోపబర_ ౯ణమ్‌ ॥ 
బా 
దుగ్గాభూత్‌ పాద సే వార్థం తాంబూలం భోగసాధనమ్‌ । 
సువఠర దండవ్య జనం విద్యు చా భే నుచామరే ॥ 
tt ౭ 


వై డూర్యస్తబకచ్చతం సాదుశే రత్నపిఠశే। 
సర్వరాజోపచా రాణి రాజచివ్నోని యాని చ॥ 
సర్వాణ్యభూ [దమా దేవీ దేవాయాన న్తతేజసే | 
భోగ్యవస్తున్వరూ వేం తవ సేవా౬భిలాపిణీ ॥ 
మవోనందాంబుధౌ మగా రమళతేసా రమా త్వయా । 


రమసే రమమైవ త్వం వైకుంఠాదిషు ఛామను ॥ 
వే, మా, 17 


64 


65 


66 


6! 


68 


42 
(వత్యేకావరణ స్టైళ్చ మూ _త్రిిర్భ్రవ్మూపూర్వ కై 1 
[తిద్నశె ర్రశదిక్సాలై 8 సేవితః పరమాననే ॥ 69 
(శ్రీనివాస రమానాథ త్వన్నా భ్యబై చతుర్శుఖమ్‌ । 
గిరీశమంత కర ణే వ్యాంగేప్వి | చాది దేవ ళాః॥ 70 
బు ష్యూదీంశ్చ యథావత ౪౦ సర్వజీ వాంశ్చతుర్విఛాన్‌ । 
స్వా తేష్వంత రా విళ్య బపహొః సత్వా౬సి పాలక: ॥ 71 
అత్యన్నభిన్న ఫైః సర్వైః పృథక్‌ జీవజడాత్మ కై 8 | 
పొరతన్తా్యదిదోపోజ్ఞః స్యాత న్లా్య్యాదిగుణోర్జితః ॥ 72 
నిరెపేతో నిత్యతృప్త ః పూర్ణ కామ 'సృ్యమార్దగివ్ఫూత్‌ | 
సతరక్ళత్‌ సత్యనంకలో మాబహ్మే శేన్షవన్దితః il 78 
సర్వేషాం (పేరకస్త్వ్వం హొ ముకాము క్ర నియామక ః | 
అఘట్యఘట నే శకో వ్యూగణ్యగుణ మజ్జితః 1 74 
అచిన్తా్యాశ్చర్యచర్యస్స్దం (బవ్మోండాన్తర్భహిః స్థిత 8 | 
అణోరణీయాన్‌ మవాతో మహీయాన్‌ సర్వగో౬నమః ॥ ౪5 
స 6౮సఛారః సర్వసా తీ సర్వా పేత్యో౬ఒతిసుందరః | 
సర్వో త్తమళ్చ సర్వజ్ఞః సర్వస్వామీ చ నర్వదః ॥ 76 
సర్వళకో౭. జైయచ రో వ్యకో౭వ్యకృస్సనాతనః । . 
"శేషోఒ౬శేవశ్చ నిర్లి పో (బవ్మాణ్యః శాశ్వతః శుభః ॥ 77 
తుం తా హీనః చతుర్దర్మ (పదర్శకః | 
చతుఃపుమర్ధదాతా చ చతుర్మోశ[పదః (శుతః ॥ 78 


అధోతజో౭ [పాక ఎతన్నవమనంతమహిమా తవ। 
మూలరూపీ వ్యానంత న్వమవతా రాస్త థావిధాః ॥ 79 


43 


నామ ధేయాన్య (నామచ ర్యాణ్య) నంళాని 
జ్ఞా నానంచాద యో గుణా | 
అనన్న వేద వేద్య స్టైః అ వేద్యో౬నన్త్న సౌఖ్యదః il 80 


అహో భాగ్యమహో భాగ్యం ర మేళ త్వత్సచాంబు జే । 

విషమనసాం సౌఖ్యమివాము శాభి వరే ॥ 81 
లు ధి 

తవ (పసాదలేశన్య లేళలేశాతిలేళతః | 

లవమా(త్రం 'యెస్తు లబ్దం త రలభ్యం న కించన ॥ 82 

చరి[తాణ్యాతి చితాణి మవోన్సీ సుబహూన్వపి | 

తవ నానావతారేషు దర్శయస్యనువ _ర్రినామ్‌ || రల 

కీటో=పి త్వద్దయాలే శాత్‌ సా[మాజ్యమనుభు క్ల్షవాన్‌ | 

త్వత్చాదపద్మనంపర్కు లేళ లేశాతి లేళశతః ॥ 84 

దృషద్ది వ్యాంగ నా౬భూద్ధి చేతనానాం తు కిం బువే। 

అత ఏవార్జునే నూతో బలేశ్చ ద్వారపో౭._ప్యభూః i 85 

ఇన త్వం దయయా చేలాం బలిం యాచిత వానసి ! 

గ జేనురకు ణో దూతాన్‌ ద్వార పాన్‌ వా౬ప్యనాదిళశన్‌ u 86 

అన్వభావః స్వయం శీఘం కు[దన క ముముతయా । 

వై కుంఠం వొ పరిత్య జ్యే న భక్తాం స్తరక్తుముత్స హే || 87 

మేఒత్మిపియా హి మద్భక్తా ఇతి సంకల్పచానసి | 

కామగేనుః కల్వవృతః చింశామణిరితి [తయమ్‌ i 88 
వేంక శుళ త్వమేవాసి శేషాగే సర్వదానతః | 

దదాతి కామానన్నాదీన్‌ మణిశేనుశ్చ పాదవః॥ 89 

న చావవర్గం స్వర్గం వా తేషాం శకి శ్చ తాద్భశీ | 

యది త్వం నుపసన్నో౭సి సర్వార్థాన్‌ సంప్రదాస్యసి॥ 90 


44 
జాత్యస్టానాం చ చకూంషి రాతి త్వన్మూ ర్రిదర్శనమ్‌ | 


బధిరాణాం చ (శో |క్రాణి త్వత్క-థా [క వణం పరమ్‌॥ 9! 


జడం మూకం చ వాచాలం కరోప్యధ్యయ నాన్వితమ్‌ | 
మందబుద్ధిం (పొజ్జతమం సాంఖ్య యో గనమాధిగమ్‌ ॥ 92 


అకరన్య కరౌ దత్వా కరోషి తవ పూజకమ్‌ । 
అపదస్య పదే దత్వా త్వతీ ర్రకే|శగామినమ్‌ ॥ 98 
అథి EN) థి 


యద్యద్దుఃఖం భ వేద్భ కే తత్తత్సద్యో వారివ్యసి | 

కుబ్లత్వం కుషళాం నానారోగానప్యాభిచారికాన్‌ ॥ 94 
జ © 

హృతశ్వా దదాస్యంగ దార్జ్యం సౌన్దర్యం త్వద్దయా౭ద్భు త్రం | 

(శ్రీనివాస! బహూక్తాా 80 భక్తనర్వార్తి నాళనే ॥ 05 


సర్వార్థపూర ణే చాపి త్వత్సమో౭.ఖే న కుత్రచిత్‌ | 
(ప్రసన్నో నీలమేఘ స్త్వం (శ్రీభూవిద్యుత్సమన్వితః ॥ 96 


వృాద్యో్యోమగ స్త్రి) తాపఘ్న్మో భక్కసర్వేష్ట వార్డుకః | 
అభీష్టాష్టమ వారాశొ నిమజ్యోన్మజ్జితం నిజమ్‌ ॥ 9 


ఆనన్లాష్తమనుద్వీ పే సంసాపయనీ చాదరాత్‌ ! 
౧ (లు (6 


నర్వసౌఖ్యమివోముత్ర న్వరుక్త్యానన్ల వర్షనః i 98 


(శ్రీ వేంకటేశ మాహాత్మకమునందలి “భగవదుణ కథానువర్లన " 
Nn ee 
మను ద్వితీయాధ్యాయము సమా సము. 


45 
తృతీయాధ్యాయము 
_ ॥ అథ భగవతః నానావతారవర్షన [సకారః ॥ 


దేవశర్మోవాచ a 


అన _న్లవేదనంవేద్య లత్మీనాథాణజ్జకారణ । 
వ ర్‌ 
క్షూనాన న్లై శ్వర్యపూర్ణ నమ స్తే కరుణాకర ॥ 


నక తాణి చ గణ్య నే పాంనవళ్చ తణాదయః | 
త్వద్వీర్యాణి న గణ్య న బవ్మాణా రమయా౭పి వా॥ 


తథా౬పి తే భ కదానదాసదాసో యఖథామతి । 
సౌమి త్వాం వేంకటాధీళ త్వద్భక్షః | పేరిత_స్త్వ్వయా। 


శ్రీవేంక శుళ మత్స్వ్వామిన్‌ జ్ఞానానన్ల దయానిభే। 
భక వత్సల భో విశ్వకుటుంబిన్నధు సా౭_వ మామ్‌ ॥ 
సక్వేశం సత్యసంకల్పం సత్యం సత్య [వతం హారిమ్‌ |; 
సత్యచర్యం సత్య యోనిం సత్యశీర్ష మహం భే ॥ 


[శవణాత్సర్వపావఘ్న౦ మన నాత్సుణ్యవర్థనమ్‌ । 
స్వధ్యానాత్సిద్ధిదం విష్ణుం (చుతణాన్మోతదం భజే॥ 


(శ్రీ) వేంక శుళం లమ్మీశం అనిష్టఘ్న మభఖీష్టదమ్‌ | 
చతుర్ముఖ రతనయం (శ్రీనివాసం భ జే౭_నిశమ్‌ ॥ 
(ద్వివారేమ్‌) 
యదపాంగలవేనై వ (బహ్మాద్యాః స్వపదం యయుః | 
మవో రాజాధి రాజానం (శ్రీనివానం భ బే2నిళమ్‌ ॥ 


అనంత వేదసం వేద్యం నిర్లోషం గుణసాగరమ్‌ । 
అతీన్టి)యం నిత్యము క్షం (శ్రీనివాసం భ జేఒనిళమ్‌ ॥ 


46 
న్మరణాత్సర్వపాపఘ్న౦ స్తవవాదిష్షవర్షిణమ్‌ | 
దర్శనాన్ము క్రిదంచేళం (శ్రీనివాసం భ జేఒనిళమ్‌ ॥ 10 


అశేషశయనం శేవశయనం శేషశాయినమ్‌ । 
శేషా ద్రీశమ శేషం చ శ్రీనివాసం భ 'జే2౭నిళమ్‌ ॥ 11 
భక్తాను గావాకం విష్ణుం సుశాన్నం గరుడధ్వజమ్‌ | 
(పనన్న వ, క్రృనయనం (శ్రీనివాసం భ జే౭నిళమ్‌ ॥ 12 
భక్షభ క్రిసుపాశేన బద్దసళ్చాదపంకజమ్‌ । 
సనకాది ఛ్యానగమ్యం (శ్రీనివాసం భ బే౭విళమ్‌ ॥ 18 
గంగా దితీర్ణజనక పాదపద్మం నుతారకమ్‌ । 
శంఖచ[కాభయవరం (శ్రీని వానం భ జేఒనిళమ్‌ ॥ 14 
సువర ముఖితీర నం సువ శ్రేడ్యం నువరదమ్‌ | 
ణి @ (37) ౯3 
నువరాభం నువరా౦గం౦ (శ్రీనివాసం భ 'జే2నిళమ్‌ ॥ 15 
09! ౮9; 


(శ్రీవత్సవతసం (శ్రీశం (శ్రీలోలం (శ్రీకర(గవామ్‌ । 
(శ్రీమన్నం (శ్రీనిధిం (శ్రీడ్యం (శ్రీని వాసం భ జేఒనిశమ్‌॥ 16 


వై కంఠ వాసం వె కుంఠ త్యాగం వై కుంఠసోదరమ్‌ | 

(వె కుంఠదం వికుంఠాజం శ్రీనివాసం భ జేఒనిళశమ్‌ ॥ 11 
వేదోద్దారం మళ్ళ ్యరూవం స్వచ్చా కారం యదృచ్చయా । 
సత్య(వతోద్దరం సత్యం (శ్రీనివాసం భ 'బేఒనిళమ్‌ ॥ 18 
మవోగాధ జలాభారర కచ్చపం మన్షరోద్ధరమ్‌ | 
సుందరాంగం చ గోవిన్లం (శ్రీనివాసం భ జే౭నిళమ్‌ ॥ 19 


వరం శ్వేశావరావోఖ్యం సంవారం ధరణీధరమ్‌ | 
స్వదంస్థ్రా భ్యాం ధరోద్దారం (శ్రీనివాసం భచే=నిళమ్‌॥ 20 


47 


(పహ్హాదాన్లోదకం లత్మీనృసంవాం థ్‌ క్త వత్సలమ్‌ ! 
దై త్యమ త్తేభదమనం (శ్రీ;ని వానం భ 'జేఒనీశమ్‌ ॥ 


వామనం వామనం పూర్ణ కామం భామనమాణవమ్‌ | 
మాయినం బలినంమోవాం (శ్రీని వాసం భఖ జీఒనిశమ్‌ ॥ 


చందాననం కున్దద నం కురాజఘ్నం కుఠారిణమ్‌ | 
సుకుమారం భృగుబు మెః (శ్రీని వానం భ బేఒనిళమ్‌ ॥ 


(శ్రీరామం దశదిగ్వాాప్తం ద శేన్ది) మయనియామకమ్‌ | 
దశాస్యఘ్నం చాశరథిం (శ్రీనివాసం భ జేఒనిళమ్‌ ॥ 


గోవర్ధనోద్దరం బాలం వాసుదేవం యదూ త్తమమ్‌ । 
దేవకీతనయం కృష్ణం (శ్రీనివాసం భ జే౭_నీశమ్‌ ॥ 
(2) 


నన్దనన్దన మానన్లం ఇన్ద్రనీలం నిరంజనమ్‌ । 
(శ్రీయళో దాయళోదం చ (శ్రీగివాసం భ జే౭.నిశమ్‌ ॥ 


గోవృంచా వనగం బృ న్లావనగం గోకులాధిపమ్‌ | 
ఉరుగాయం జగన్నోవాం (శ్రీని వాసం భ జే౭ఒనిళమ్‌ | 


పారిజాతవారం పావవారం గోపీమనోవారమ్‌ । 
తె ఆర 
గోపీవ(న్ర్రవారం గోవం (శ్రీనివాసం భ 'జేఒనిశమ్‌ ॥ 


కంసాంతకం శంననీయం నంశాంతం సంనృతిచ్చిదమ్‌ । 
సంశయచ్చేది సం వేద్యం (శ్రీనివానం థ జీ2 నిళమ్‌ ॥ 


కృష్ణావతిం కృష్ణగురుం కృష్ణామిత్ర మఖీష్టదమ్‌ । 
కృష్ణూత్మక కం క్భప్పసఖం శ్రీనివాసం భజేఒనిళమ్‌ ॥ 


కృ స్టై౭ఒహిమర్దనం గో వెః కృష్ణోపవన లోలుపమ్‌ | 


21 


2లి 


24 


వర్‌ 


26 


వ్‌ 


28 


29 


లి0 


కసూ తాతం మహోత్కృష్టం (శ్రీని వాసం భ జే£౬నిళమ్‌ ॥ 81 


49 


బుద్దం సుబోధం దుర్చోధం బోధాత్మానం బుధపియమ్‌ । 
విబుభేశం బుధైె_ర్భోధ్యం (శ్రీని వానం భ 'జే౭నీళమ్‌ ॥ లలి 


కల్కినం తురగారూఢం కలికల్మష నాశనమ్‌ | 
కల్యాణదం కఠిభఘ్నుం చ (శ్రీనివాసం భ జే౭ నిశమ్‌ I 88 


పారిం వాంసం కృషం నరవారి మనగన్ల౨ మధురిపు? 

వాపీ. కేళం యజ్ఞం కపిలమృష భం వాజివదనమ్‌ । 
నరం వ్యాసం నారాయణమనఘమా త్యానమమృతం 

దతం ధన్వ న్తరిం పురుషమిత రానూను మజితమ్‌ ॥ ఏ4 


అనంత తూపం స్వమన న్తచర్యం . 
అనంత వేదై రనువర్గనీయమ్‌। 
బనంతనామానమన న్త దేవం ( వేద్యం) 
అవంతక ల్యాణ గుణాభిరామమ్‌ ॥ 85 


ఆన నళ క్రీశమనన,వి క్రమం 
వ్యానన్న దేహే చ శయానమీళ్వరమ్‌ | 
అన న్లసౌ భాగ్గమన న్తనే తకం 
అన న్తపా దాదిమన న్లసౌఖ్యదమ్‌ ॥ 86 


అనురాచ లౌఘ వారచ్మకధరం 

దురితాచ లౌఘ వారవ|జధర మ్‌ | 
కరుణాచలౌఘభరచచిత్త వరం 

కనళాచ లౌఘ ధరపద్మ కరమ్‌ ॥ 87 


భువనేషు వేంక కుశ బవాుపురుషార్థచాన సపుణో౭సీ | 
నో శేద్య్యకృతయా త్వం బహూన్నతస్థానే కుతో వనసి॥ 88 


49 


'గుణౌమైరపారం స్ఫుర|ద్రత్నహారం 
సరద్దోవవారం స్వభ క్తేషపూరమ్‌ | 
భజే వేంక శేళం ఫణీశా దివానం 
సదా మందహోనం శ్రీయా సద్విలాసమ్‌ ॥| 89 


వేంకశుళ చరణే తవ వనే సర్వతీర్ణశరణే కరణే మే । 
మావిధీర శివవీళ ఫణీశేన్తా)ర్క సోమహుత భుజ్‌ ముఖవన్తే॥ 40 


(శ్రీనివాస చరణే తవ వనే లోకపావన నుకుంకుమవరే | 
(శ్రీ (పదే కీల సురర్షి నరాణాం (శ్రీబుగాది నిగమాగమ వేద్యేః 41 


భజే భ జక సౌఖ్యదం నిజకటాతు సం|చేతణం 
పరాత్‌ పరతరం ధరం దరమరిం గామంబుజమ్‌ ; 
చతుర్భుజమధోకజం కమల జేళ పూ ర్వార్చితం 
వరోద్దతఖలాన్‌ బహూన్‌ బహుజవేన సంవోరిణమ్‌ ॥ శీలి 


అజ్ఞాన సాగర నముత్తరణే (పళ్వన్తం 
సుజ్ఞాన సేతురచనే నిపుణ బు ధేఢ్యమ్‌ | 
లవ్మీపతిం సురవ రార్సిశ వేంక పేళం 
చార్విద్య పూర్వదురి తొఘ నిశాచరఘ్నమ్‌ ॥ 48 


లక్ర్మీనాథం కమలనయనం హోర కేయూరభూవం 
అణు ల వ్యాప్త బవుుగుణభరం దోవషదూరం దయాబ్దిమ్‌ ॥ 
సొాం్రనాం పుట నిర్విశేషం విశేషం 
లోకాతీశం పురుషమతులం భావయామీష్ట దేవమ్‌ ॥ 44 


(శ్రీమ ద్వేంకట నాథ పాదజనిఆా గంగా జగశ్వావనీ 
యస్యా పాంగనిరీక్షణం విధిభ వేస్తా ర్రాదిస ర్వేష్టదమ్‌ । 
యన్నామన్మరణం మవహోాఘఘపహారణం స్వర్ష్యం చ మోత[పదం 
యళ్వాదాంబుజయుగ్మ సవనరతో (బవ్మోదిఖిః 
పూజ్య తే ॥ 45 





50 


సృ(ద్భ)ష్ట్యాద్యత్య న్లదూరం నిగమనిచయసం వేద్యమావోత్మ న్‌ 
పూర్ణం 

సర్వేషామాదిమి(తం రవిశశినయనం పూ ర్లకారుణ్య 'దేవామ్‌ । 
నిర్వాణం నిష్పపంచం నిర వధికసమామ్నాయసంగారసంగై ః 
గీ ర్వాణా ద్రైరజసం స్తుకినతినియ మై కాన్తభక్యాదిపూజ్యమ్‌ ॥ 
46 

కింకరశంకర బపహాుకరుణా తవ బహుచరితం చతుర్దశభువనేషు । 
జ్ఞాపయసి తవ భ కృవరేభ్యః ఫణిశుక పెల నారద|[పముఖై * ॥ 41 


వేంక శేళమనుసృత్య య ఆస్తే 
తస్య భూరి నుభగం దళదిక్లు ! 
ఐహికం త్రిదివసౌఖ్యమతుల్యం 
మోతమాళు లభ తే గుణసామ్యమ్‌ i 48 


(శ్రీని వాసమపవోతి మచాన్లః 
శా 
తస్య దుఃఖమనసమం దళదిషము। 
ఐహికం నరక ళౌరవకుంఖీ = 
పాకవహ్ని మవాదన్గత మాంస | 49 


విపద్‌ ఘ్నం కుభదో గ్రారం భకానాం వళవ ర్రినమ్‌ | 
లోకపూజ్యం రమారామం భజేఒపవాం (పతిజన్మసు ॥ 50 


భక్షొమాను[గవోర్థాయ త్యక్వ్వా _వెకుణముత్తమమ్‌ ] 
ధరణ్యామవతీర్హోఒసి వరేణ్యో వరదో=ర్బిత 8 il ర్‌ 


అత్యల్స మాత్రం పరవస్తు లో శే 
న వాపవోర్యం శిల సత్యసన్లః | 
వం థి 
జనై. రనే.కె 8 బహుజన్మయ తె సః 
ఆయాససాధ్యం బహుపాప సంచయమ్‌ ॥ ర్‌ి 


51. 
వారన్య శేషం వః తిమాత్రతస్త శం 
గోగోచరో దృష్టిపథాద్యగోచరః 
విలతణం స్థావరజంగమాత్శకం 
పశ్యే బవా్ననొ పాయ ఏళొ రదం త్వామ్‌ ॥ 


తవ రూపాణ్యననస్లాని చరిశాణి తథైవ చ! 
స్మర శాం భ_క్తిపూర్ణం తు మవోవిభవదాని చ ॥ 


ఇవహాముతాతుల్యసౌఖ్య(ప్రదాని మవాణామపి | 
అల్వానాం కిము వక వ్యం న్వరూపోదారళాణి చ ॥ 


[ప్రపద్యే పుడ్డరీకా తమీళం భ కానుకంపినమ్‌ । 
లోకోత్త రం లోక నాథం వరాత్సరతరం విభుమ్‌ ॥ 


వుణ్యాత్‌ త్వద్దయయా లబ్దం విశేపూదకుతోభయమ్‌ । 
భగవంతం విశ్యవన్గ్ల్యం భూతభవ్యభవ|త్సభుమ్‌ ౫ 


యతో భూతాని జాయ న్లే యేన సర్వమిదం తతమ్‌ | 
యేన జాశాని జీవని యం [పాప్ప్య న్ని మహాలయే ॥ 


దిపవిద్యుత్తార కాగ్ని చం[దనూ ర్యాతిదీ_ప్తిమాన్‌ । 


రఫి 


ర్ర్‌డ్తీ 


న్‌్‌ 


56 


57 


68 


యోగాయో గైర్యోగ్య యో? దృళ్వో౬దృళ్యః శుతో౬ 


[కుతః [1 


శ్రీ వేంకటేశ మాహాత్మ మునందలి * నానావతొరవర్హన క 
మను తృతీయాధ్యాయము సమా ప్పము. 


ఇగ 


59 


చతుర్దాద్యాయము 
ర న 


1 అథ భగవతః విశ ్యరూపాొది వర్ణనమ్‌ i 


దేవశరో శ్ర్‌వాచ అ 


(శ్రీ "వేంక శకేళ! మశ్సామిన్‌ [పణతా ర్తి ప్రణాళన | 
జానాననదయాపూర ! విజాపనమిదం శృణు 1 l 
ఖా ద ఇ "౪ 


యన్నుఖం (బవ్మాజనక ౦ యచద్భాహూ త[తకార కే | 
యదూరు భాం వెశ్యకులం పాదాభ్యాం 'నీవకో౬భవత్‌ ॥ బి 


శిరసో చ్యారభూద్యన్య సవా[సాంకుళ్చ 'నేతజః | 
ముఖాత్పురందరో౬గ్ని శ్చ దిగ్లేవాః (శోతతో౬భవన్‌ ॥ లి 


శీ తాంకుర్మనసో జాతః |పాణా చ్వాయురజాయత । 
ఆరితరితం నాభితో౬భూత్‌ పద్భ్యాం భూమిరజాయత ॥ శీ 


యతో్క-మలాంగ్రైరభవన్‌ భువనాని చతుర్షళ ; 
కోమలే నాభికమలే (బహ్మోణ్ణం [బవ్మాధిప్టిశమ్‌ it ర్‌ 


శియఃపతే కో౭పి జయేన్న మాయాం 
యయా జనో ముహ్యతి వేదనార్థమ్‌ 
తం నిర్జి తా త్మానమన న్హమాయినం 
మాయాపనాం త్వాం శరణం (పపద్యే [1 6 


నమో౭తర్మారయ తర్మా రయ నగుణాయాగుణాయ చ । 
గమో౭నన్లాయా న్తకాయ వేద్యా వేద్యన్వరూపిణే ॥ 7 





సిద్ది పదస్త్వం కిల దేవవర్య త్వ|తేరితో౭.వాం తవ పాదమా ప్తః | 
(అ ర) ప్త 
త్వశ్చాదభకో బహిర_న్లరాత్మన్‌ కిమ_స్తి విజ్ఞాప్యమశేషసాతీణః! ర 


53 


సుఖం నృపాలాః సుర దేవముఖ్యాః 
(బహ్మాదయ స్తే పదపద్మ్శ్మనం శ్రీ తాః | 
త్వత్కి౦క రా స్రేఒవి పృథక్‌ విభావితాః 
కురువ్వు శం భో బుషి. దేవమి [త ॥ 9 


ఉత్స త్యధ్వన్యశరణ ఉరుకేళదురా న రోగ 
ఆవి న్ని, గ ఆని 
వ్యా ళాక్ళ స్తే విషయమృగతృ ష్లాత్మ గేహోరుభారః | 
ద్వన్హ్వళశ్వ[ భే ఖలమృగభ యే ళోకదావే౭_జ్ఞ సార్థః 
పాదౌ శసౌ శరణద కదా యామి కా మోపనృన్టః ॥ 10 


భవాద్దితారం కటివ ర్రివా స్తం 
స్వర్రామృరం రత్న కిరీట కుణ్ణలిమ్‌ । 
ఆలమ్బినూూతో త్రమమాల్వ్య భూషితం 
నమామ్యహం వేంకటశె లనాయకమ్‌ ॥ 1l 


జామ్చూనదాభం గుణిఖిర్వ రేణ్యం 
వతఃస్థ లే దవకుచోర్ధ్వభాగే | 
(ఈ వత్సలయ్మూంకీత దివ్య రూపం 
(శ్రీ వెంకటాధీళమవాం [పవద్యే ॥ 12 


సంస్థితం సువిమా నాన ర్విరించాచై కశ్చ సేవితమ్‌ 
చామరై ర్య్యజనై ళ్ళ తః శరదిన్గుముఖం భజే॥ 18 


భకానుకంపీ గరుడధ్యజస్సత్‌ _ 
సనం నమారువ్యా కిరీటకుణ్ణాలీ । 
పీళామ్బర శ్చారు సుమన్గవోసః 
(శ్రీ కౌస్తుభశ్చ[క వరా౭_.భయాంకిత 8 ॥ 14 


సజయో విజయ ావ దృళ్యో౬దృళ్యః (శుతో౬శుతః | 
సం భావణో2. భావషణశ్ళ్చ వాచ్యో౭. వాచో వృపో౭_వృషః॥ 16 


త్వత్చాద పద్మయుగళం (శే యోనిన్స క్ష మానసాః | 
విసృజ్యోభయతః సంగం (బ్రహ్మో ద్యాస్సముపాసశే ॥ 


మావోత్మ రం "కేన సంద్భశ్యం 
రమాయా రమణస్య శే | 

యతి ంచితీ (దష్టుమిచ్భామి 
మాయినోఒమాయినళ్ళుభమ్‌ i 


నర్వ|ప్రాణి వాదా వానం వాసుదేవం జగద్దితమ్‌ । 
శరణక్యూ| గం 'దేవదేవం [పథానపురుషం భశే।॥ 


నమో౭.వ్యకాయ సూజ్యాయ పరాత్సరతరాయ చ। 
జగత్కారణకర్తే చ సామీణేఒకయమూ ర్రయే ॥ 


నమస్తే వాసుదేవాయ నమః సంకర్ష [జాయ చ | 
(ప్రద్యుమవ్నూయానిరుద్రాయ యోగివ్భాదృద్మవాసినే ॥ 


పంచభూతవిసృష్రైయ పంచమా(తాత్మ కాయ చ! 
జ్ఞానక రేం ద్రియే శాయ వాపీ కేశాయ శ నమః ॥ 


వివ్హవే వై ప్లవేశాయ జిష్టపే జయదాయినే। 
ఇష్ట[పదాయ చేష్టాయ కృష్ణా యోత్కృష్టకర్మణే ॥ 


తరాతరోత మాయాథ స్వత రే శాత గాయ చ| 
కుతి స్థపతీ సంఘాయ తయాతయక రాయ తే ॥ 


నమో భచాయ భావాయ ధీళశాయ పరమేషినే । 
వీరాయ వీరవపుషే బుషయే పరమాత్మనే ॥ 


లవ 


నమో నా రాయణాయాథ సాధారణధరాయ చ। 
నమః సమర ణారాయ ధరణీధరరూపిణే ॥ 
టో” టా 


17 


18 


10 


21 


లిల్లి 


లల 


24 


55 


ర్‌రీ 


అర్బా్యార్బాకయా చ్యుతాయాపి వన్యావన్ష్య పదాయ చ! 


హెరణ్యగర్భగ ర్భాయ నమః శివళివాయ చ॥ 


న్మన్దాయ శిపివిష్టాయ నచ్చిచానన్లరూపిణో | 
కర్శజ్ఞాననిరూప్యాయ |శుతిన్మ్భ త్యాలయాయ శే॥ 


యమాయ నియమాయాథ చానవతకరాయ చ! 
తపప్వినే చ తప్యాయ తావతయవారాయ చ 


యజ్ఞాయ విశ్వాయ సుమంగళాయ 
సుతీర్ణపాడా య సుళారకాయ । 

(ప్రపన్న లో కానుగుణాయ ళమృవే 
శుద్దాయ శశ్వద్గుణవ ర్ల ణేనమః i 


క్ర రి ణో2_క రలిపాయ జ్ఞానాయ జ్ఞానదాయినే ! 
నిత్యముక్తాయ వార య నిత్యముక్షి(వచాయినే ః 


కుద్దం వపుః వరమ యోగమతుల్య సౌఖ్యం 

భూమిం ద్యులోకముత తత్య్వమతిం సుభ క్తిమ్‌ । 
వె రాగ్యమన్యసుగుణాన్‌ భజకేషు చాన-- 

శీలం దయోదయమవాం శరణం [పవద్యే ॥ 


సులభం దుర్హభం వనే భగవన్నంి సనాతనమ్‌ । 


26 


27 


28 


29 


80 


81 


సదనత్‌ ఊతగం విష్ణుం మూ రామూ ర్రం శుభాశుభమ్‌ ॥ లికి 


గోవిన్షం గోగణాలీతం కల్చపఘ్న మకల్మషమ్‌ | 
(ప్రతిక ల్పేఒకల్పకల్పతరుం సర్వార్థకల్బకమ్‌ ॥ 


దున్టఖావః [పమతో వా నామాద్యు చ్చారకో హొ యః । 


[బవ్మావా త్యాదిపాపాని దవాక్యేవ న చాన్యథా ॥ 


88 


84 


56 


అజ్ఞానా దథ వా దమాత్‌ పుణ్యళ్లోకన్య నామ ఆే। 
యో వదేత్‌ శాని నళ్యన్ని తూలరాళి ర్య థా౭నలాత్‌ ॥ లిర్‌ 


యధితో దుఃఖితః (శొనః త్వన్నామ యది సంన్మ నేత్‌ ; 
తస్య దుఃఖాని సర్వాణి నళ్యన్ని కణమా(త్రతః ॥ 86 


సర్వాణ్యశుభ జూ తాని దురితిఘాని యాని చ! 
తాని సర్వాణి లభతే మత్తన్వం విస్మృతో యది॥ లి? 


న తీర్ణయా|త్రా నచ దానయక్షై 
(వతం తపో నార్చనమన్య దై వమ్‌ 
యత్‌ (శ్రీని వాసన్య చ నామకీర నం 
తదేవ సర్వార్థసువృషి, కారణమ్‌ ॥ 88 


యాతా యజ్ఞా (వతా ధర్మా చా నాన్యన్యా న్యసంఖ్యయా । 
తవనామస్థ శే ర్భకా కలాం నార్హన్ని పోడరీమ్‌ ॥ 89 


అవోో భాగ్య మహో భాగ్యం వస్టునామానువర్తినామ్‌ । 
తెపాం దూరో యామ్యలోకః స్వర్గో మోాత్షశ్చ తత్సలమ్‌ i 40 


మాహాత్మ్యం వివ్లునా మో మా వర్షితుం కేన శక్యతే | 
అజామిళో మృత్యు పాశాత్‌ ముకో వెకుంఠగో యతః॥ 41 


అయ మేవ మవోధర్మో నరాణాం తారకః స్మృతః | 
విస్తై సదా భక్తి యోగః త న్నామ[గవాణాదిభిః ॥ 42 


వై కోఒజామిళ ఏవ పాపజలధిం నన్తీర వాన్‌ నామతః 

(పహ్లాదో౭పి గ జేనిపూర్వబవావో దుఃఖామ్చు ధేసారితాః | 
యన్నామ న్మరణాఒమృ తాం బు ధినిమగ్నో ఒద్యాఫి గ రీపతిః 
యద్యానే నిర తాః ప్రజాపతిముఖాః [పాపామవో వై భవమ్‌ ॥4లి 


57 


యన్నామ శే సర్వజగద్దురన్న 

దుష్కర్మ శె లాంశ్చ బహూన్‌ భినత్తి | 
స నర్వళత్తే స హి విశ్వరూప 

(ప్రసీద మామనిరుకాత్మళ కే ॥ 
అనుగ వోర్ధం భజతాం పదాబ్దం 

అనామరూప న్య గుణో వ్యాజన్మా | 
నామాని రూపాణి గుణాన్‌ |కియాళ్చ 

తి అధ ఆభ «8 

జన్మాని గృవ్హోని న మాం [పనిద il 
జన్మాదిఖిర్దనే 'మోవహోను[గవోవధి కారతః ! 
కరోషి సామ్పతం భూయో ౬ను[గవాస్తు భ వేన్నయి ॥ 
దయాపాంగలవో భూయాదివో౭ము(శేష్ట వర్ష ణః । 
అన్యథా నాత్ర సన్దేవా ఇతి చిత్తే నునిశ్చితమ్‌ ॥ 


ఓం నమా వేంకళుశాయ పురుషాయ మహాత్మనే | 
మవోను భావాయ మపహామాయినేజమేయ కర్మే ॥ 


నామైైైవ భావ్యం ఖలు సర్వరతణం 
మాయావినో విశ్వకుటుంబిన స్తే | 
స్థలేషు దుశ్చేషు జలేషు ఖేషు 
గ న్ఫేష్వర ణ్యోషు చ కె తవేషు॥ 
మవోవిపత్సు త్వ న్నా మసం ణే తద్వినాళశనమ్‌ | 
బహుసంవళ్సు తే నామవిన్మృ తౌ తద్వినాళనమ్‌ ॥ 


తస్మాత్వ్వన్నామనక్షో౬వాం సర్వదా త్వదను[గవోత్‌ | 


44 


45 


46 


47 


48 


49 


50 


త్వత్ప్చేరిత సృ ఇదీయ త్యాత్‌ మత్స్పుణ్యం త్వద్దయాబలాత్‌ ॥ ర్‌ 


న కదాచిద్భయం మెఒస్తి దివ్యనామరతో యతః । 


తథా౬ఒపి తే కృపాఒపాంగ లేళ లేళోఒస్తు మయ్యహో॥ 52 


58 


శ! చి చితం చర్మత్రం శే తేన జానే బహుదుష్కృతిః | 
సర్వజ్ఞ చ కదా కం వా వదె తాం కృపయా౬వ మామ్‌ ॥ 538 
నామ్నా హాఫౌాభఘహోని స్తేన దేవావ్చూదోః శుచిః । 
తం దృష్ట్వా [ప్రియనే విష్ణో తతః సత్కర్మనం|గ వాః it ర్‌4 
కరార్‌నా జ్ఞానసిద్దిళ్చ జ. పీతిస్త వాద్భుతా | 
అవరోతమగర్భః ఏ ముకి, -రానన వర్దన నమ్‌ ॥ ర్‌5్‌ 
గో స కన్యాచానాది వృథిపీశేయునంఖ్య. యా 
క జావా వీతీ రే (వత్యవాం కోటిభోజనమ్‌ ॥ ర్‌6 
త్వనశ్న మస్మృర ణే తుల్యం న*మమాహాళ్శ్యమీద్భశమ్‌ | 
తస్మాన్నా మస తిః శుద్దా నులభా పురుషార్థ దా i 57 
లోకోత్తరస సయం మార్గః (పజానామకుతోభయః 8 | 
యత్ర భకి వ శాద్విప్లోక సామస్మృతివరా యణాః Il ర్‌8 
యేన కదా సిష్టువచాబ్బయు గ్మ 

సమర్సిత - చిత్త నన్య బు ర్యా ! 
యమోజపి తదూతగణాస్సపా శాః 


9 


ది 


పళ్యన ఘౌఘాశయమవప్వ్యహో న హి॥ 59 
డ్‌) వంక పీశ మాహా త్మ ఎమునంటలి * భగవద్గుణ నామ మహిమా పరస” 
ళు 
చును చ ర్డాధ్యా యము సమూ ప్తను 
పంచమాధ్యాయము 


॥ అథ దేపశర్మాణం [పతి స్తుతి పనస్ను శనివాసర్ళత పర పగానాది పర్ణసబు ॥ 
దేవళర్మోవాచ _ 
సర్వలోక జననీ కమలా యా 
దేశ ఇాజవిత తా రమణీ తే। 
సాతిమృద్వతసి ౯ కుసుమాభో జ 
త్సంగగా2_పి తవ వాత్కమ౭స్థా ॥ 


59 


(బన్మా శంకర పదార్చణదణా 

సర్వలళోకళుభదా[ద్రవచిత్తా | 
యత్కటాతలవమా[త పదస్థాః 

(పొర్ణయన్న్య్యజ శవన్షముఖా హొ ॥ 2 
భార త్రీ ప్రముఖనున్దర యోషిద్‌ _ 

గణమతీతబవాుుసున్దరరూ పామ్‌ | 
ఆలిలింగని చతుష్క రప దై నః 

మన్దవోనవదనాం నరసార్థమ్‌ il క్రి 
నిత్యముక్తా దోవషదూరా త్వదూనాధిక సద్దుణా | 
త్వళ్చాదపూజనే నిత్యం బద్దక ౦ంకణభూపి.ఈా || 4 
అభఖీష్టచానే భకానాం కల్పవ్భ శాయి తా రమా । 
చినామణి కామధేనుకరుణాసాగరాయి తా ॥ ర్‌ 
లత్మీః పురస్తాత్సశ్చాచ్చ దిణోత్తరతళ్చ యా । 
ఊర్థ్యాధ రాది భాగస్థా జగత్స్భజతి పాతి హొ | గ్ర 
గుళై సృతా ప్రసవితృవరణీయగుణోర్జితా | 
[పకాశమతిమూర్తి శ్చ ధ్యేయా బుద్దిపచోదికా ॥ 7 
దురన్నాద్‌ ధుర్గ్భవా త్వాచ్చ సాత కాదుపపాత కాత్‌ | 
సగాయక(ఆతాణద జా గాయ (త్రీత్యుదిళా రమా ॥ 8 
సవితు ర్ల్యోతక త్వాచ్చ భశ్తేష్ట్రపసవే రతా | 
చరాచర (పనవితా సావితీ కమలా స్శృతా il 9 
వాగీశళ్వాత్‌ వచోచానాత్‌ కీర్తితా చ సరస్వతీ । 
కాన్సిర త్యాది దొనొత్‌ సా భారతీత్యాదినామికా || 10 
గుణపూర్షత్వ యోగేన (బవ్మా [బవ్మావశే స్థితా! 
(బవ్మోజ్లాన్నర్భహి ర్వ్యాప్తా స్టూలా నూజ్మూ చ మధ్యమా ull 
కరుణాం గుణరూపాణాం సర్వేషాం చ నియామిళా । 
యద్దయాపాంగ లేశేన తై ్వైహికీ? సర్వసంపదః ॥ [2 


60 


స్వర్విర క్రీళ సద్భక్సి జ్ఞప్తి ముక్రీర్వఏజ ని హి। 
లోకాలీతా లోకపూజ్యా తాత న్య [పియా మతా॥ 
సర్వశకా నర్వసుఖా నర్వలతణ సంయు శతా | 
అనేకగుణనంపూర్ణా పూర్లకామా చ సర్వదా ॥ 
అ(|పమేయ (వమేయా2పి సమస్త పురుమూర్ధదా | 
మవాదె sp Ae సౌభాగ్యా. తథాజ_పి ఈ్వా౭నువ ర్రి రినీ ॥ 
న్మరతి ఛ్యాయతి సౌత్తి నమత్యర్పతి పళ్యత్రి | 

తపతి త్వాం జపతి చ సేవతే త్వాం [పలీకతే॥ 
నిత్యా౬ఒవియోగినీ నమా సంపార్టయతి సర్వచా | 
కిము తా౬ న్యేఒల్పజీ వాశ్చ మాద్భళా వృత్తి వర్షి తాః (3 
దరి(దా బంధురహితా అనాథా జీవనార్దినః | 

"తేషూం త్వ(త్పార్ధనాకాంజూ నాశ్చర్యం భువన్మత్ర యే ॥ 
(శ్రీ వేంక కేశ! మత్స్వామిన్‌ ! జ్ఞానాన్గదయానిగే | 
నరాల వరణాఖీష్టవర్షణ i 

శ్రీశ తె రూపక ర్మాణి బవ్మారుచాహిపాది భిః | 
అగణ్యాని వ్యూవేచ్యాని వ్యాచిన్వ్యాత్యద్భుతాని చ ॥ 
పవం పూర్టే త్వన్మహిమ్ని నా౬వాం శక౭.న్మి వర్ణనే। 
కశ్వావాం కాచ మే శక్తిః కిమితి సామి మన్హధిః ॥ 
అలసో2 వామవాంకారి చాజ్జో మూర్ధః శఠః ఖలః। 
జానభక్యా్యదిహీనశ్చ కామో ధాదిపూరితః il 
మనోజయాదిహీనళ్ళ సదా విషయలమ్సటః । 


18 


14 


15 


17 


18 


19 
20) 
౨1. 


లలి 


పాంసూగాం వృష్టబిన్లూ నాం మద్రోషాణాం ముతిర్న పిం॥ 28 


గుణాన్వయి యథా పూర్ణాః దోషాః పూర్తాన్తథా మయి । 


అ౯న త్వాదహంకారాత్‌ అజ్ఞానాల్లోభతో ల! 
దమ్యా; [దృమాదాద్‌ దాతిణ్యాత్‌ 

న్వభావాత్‌ సంగతః కృళాన్‌ | 
అపాళఠానవరా ధాన్‌ మే 

వ్యాగ ణేయాన్‌ తమన్వ మాష్‌.!॥ 


24 


బిర 


61 


పితా మాతా గురుుర్భాతా సఖా బన్టైస్త్వ్ర మేవ మే; 
విద్యా సత్కర్మ విత్తం చ పురః వ్భనే చ పొర్ళ యాః ॥ 26 


మూర్తి వాత్మమలే 'మేఒంతర్చహిర్టన్మని జన్మని । 
కులస్వామీష్ట దేవో నో వృతః పితృపితామమహైః ॥ 97 


సర్వం త్వమేవ ల క్రీశ న జానే త్వాం వినా పరమ్‌ । 
దున్సశ్ర్రతిం వార దూరాన్నే విన్నృతిం త విలోపయ॥ 8 
త్వత్స ష్భలిం సంపదేవ్యాద్య తత్స మో నాస్తి "మే [ప్రియః । 


త్వన్మనా స దత (పొణః త్వ ళా చాంబుజ సం, శిత ॥ 29 


=) 


తవ భకో౭స్ఫి దాసో౭ సీ శిష్యః పు[తో౭న్ని కేవలమ్‌ | 


భరా త్వమేవ విశ్వన్య స్మరామి త్యామవార్ని మ్‌ | 80 

శీవారి రమ వాత్సద్భ కర్ణి కాస్టో౬తి నున్లరః | 

పద్మాసన నమాసీన ఇన్షనీల నకుదుతిః ॥ 81 
ది లి 

కంజకోమల పాదాబ్దః కుంకుమాధిక వ ర్లవాన్‌ | 

వజాంకుళ ధ్వబాబ్దాంక పాదాబ్ద నఖరక వాన్‌ ! లివి 

క్యణన్నూ పురసన్నాద వలయాథఢ్య పదాంబు=౫8 | 

అతసీపువ్పసంకాళ తేజః పుంజోరురంజితః ॥ 89 

నితం బే పీతవసక స్వర్గ కాంచ్యరి చితో ఒచ్యుతః | 

విరించాధారసౌవర్ల గంభీ రాళ్టాభ నాఖికః ఖ 84 

(బవ్మోండగూవాకమృదు శ్ల త్ల రేఖాత్రయోదర 8! 

ధర్మస్త నో౭_ భర్శపవృష్టః శ్షత్వ సూత్ముతనూరువాః ॥ వర్‌ 


(శ్రీవ తాంకః కౌస్తుభాది వై_జయన్రీవాదంబు జః | 

ఉన్న తాంసో జానులంవి జాహ్వూభీతివర(ప్రదః li తప 
కుంకుమాంకే కరతలే శంఖ చక సులతుణః | 
కింకికీకంకణలసద్వలయాంగద భూపితః ॥ 87 
కంబు[గీవః నుబింబోష్టః కుందకుడ్మలదన్న వాన్‌ | 

ఆదర్భ్శవద్‌ దృళ్యసూత్మ గణ్జయుగ్మసుమండితః ॥ 88 


62 

నునాసో౭_నిమిషః సుభూః కరుణా పూర్చలోచనః | 
శరత్పూ ర్లేన్గువదనో నతనీలసుకున్నలః il 
అతుల్యతిలకో పేతో రత్న కుండలమతణతః ; 
న్ఫుర|దత్న కిరీటీ చ సర్వలతణ సంయుతః ॥ 
జగద్విలకణః (శ్రీమాన్‌ మద్న్చింబో నిత్యచిత్సుఖః | 
సూర్యకోటి పతీ కాళ? చం[దకోటినుశీతల 811 
అనన్నవేదై (రృహ్మాదై వ్‌! అ వేద్యోఒ,పాకృతో వారి | 
(శ్రీధ రాభ్యాం సమాళ్షిష్టో (బవ్మారు[ చేన్ష) "సేపేతః ॥ 
పూ న్టానన్షజ్ఞైనదయామూ ర్రిః పరమమంగలః | 
మంగళాంగో మంగళాంకో భ కృమంగళదచాయకః ॥ 
కరుణామృతపూర్ణా ఖ్యాం లోచనా భ్యాం సమీషతే | 
కా చినా మ ఇవాముత్ర సర్వారిష్ట్రం వారత్యసౌ ॥ 
త్వత్యొాదాంబుజవిశ్వాసః స ర్వాభీష్షం దదాతి బొ । 
ఇతి న్మరన్నహోో రా|త్రం ఈ్యామవాం శరణం గతః ॥ 
భో స్వామిన్‌ పూర్ణ కామస్త్యం సంపూ న్హైశ్వర్య వానపి | 
స్వప్రయోజనహీనోఒపి మాయయా బహురూపవాన్‌ ॥ 
లోకో పకరణా మయైవ త్విత రా౭పాధ్యకృత్య వాన్‌ | 
బహ్వూ[ది ధారణం చేతో రనాయా సేన కల్పనమ్‌ ॥| 
(బహా్మండమద్భుతం స్థూలం తోనో త్చాదితం త్వయా | 
వహాసి త్వముపాయేన బహుసూత్మమృదూదశే ॥ 
ఏవం మహేాభారవవాన్య వళ = 

కుటుంబినః కరుణాపూ ర్లసింధోః 
మమ త్వదీయస్య సుసూత్ములేళ 

ల వాత్ముక స్యోద్ధరణం కియత్‌ తే ॥ 
శ్రీవేంక కేశ మత్చ్వామిన్‌ జ్ఞా నానందదయాని ధే । 
దుఃఖసాగరమగ్నం మాం సీయం నోద్గర సే కుతః ॥ 


99 


40 


48 


49 


63 


(శ్రీనివాన కృపాపూర్ణ భక పోవణ దీఉ&త । 


సంసా రారణ్యపతిశం దయయా నేతసే కుతః ॥ ర్‌! 
థక బనో దయానినో త్వత్వా దా బ్లే నమామ్యవామ్‌ ; 

వి ది (ల ణి 
సూకానూక మిదం నర్వమపరాధం తమస్య మే॥ ర్‌ 


వరం వరద ను దేహి భక్తిం త్వత్చాద యోః స్మ్టృతిమ్‌ | 
సదా నామార్ధ విజ్ఞానం బేహీవో౭ము త సౌఖ్యదమ్‌ ! ర్‌కీ 
శ్రీస్వామితీర్ణ. దుగ్గాబ్జ శ్వేతద్వీపే సుమండపే। 

(శ్రీభూ భ్యాం వివొరరీ విప్లో ముక్తిం భకాయ దేహి మే॥ర్‌& 


శ్రీ సూత ఉవాచ _ 
ఇత్సం స్తుత్వా వేంక కేళం రమేళం 
తూష్టీం భూత్రో దేవళ ర్మా సుభక8। 
భే కే భ్యో౭_ఫీ ప్లార్థవర్ష (పబుద్దం 


సాష్టాంగం తం (పాణమక్స్వేష్ట దేవ మ్‌ ॥ రర 
అథ సో[కేణ సంతుష్టః (శ్రీని వాసః సతాం గతిః । 
'మేఘగంభీరయా వాచా వరదాన మథా(బవీత్‌ ii 566 

శ్రీ భగవానువాచ _ 

“పితోఇఒవాం తే ద్విజ శేన్ట! మదుపాసనకర్శణా | 
మహాదె దె శ్వర్యసంసిద్దికారణం స్రోతము త్రమమ్‌ ॥ 57 
కృత వానసి తస్మాత్‌ త్వం మాఖె ఖెష్రాత పర్మతహి। 
మత్సి)య| పాణశిష్యస్య గురుపాదావలంబినః ॥ 58 
విపన్నాళన్సంపచాప్తిః భూయాత్‌ తే మదను; [గవోత్‌ | 
మమ భక్తస్య తే గేపా స్వర్ణవృష్టి ర్లినే దినే రం 
అయుతాయుళ్చ తే దత్తం పుతపౌ(తా న్వచాయువః। 
శతపూరుషపర్యంకం భుక్త్వా భోగాననేకళః ॥ 60 


తతో మత్పదమ్లా ప్నోషీ | త్యుక్వా తూప్ట్రం బభూవ వా॥ 61 
(క్రీ సూత ఉవాచ _ 

భోః శానకాద్యా మునయో నిన్సంగాళ్ళ తివస్వినః | 

భక వళ్యో వేంక కేశ: (పసన్నో భవతి (ధువమ్‌ I 62 


64 


యూయం గళ్వా చంకశుశం ర మేళం. 
నత్వా స్తుత్వా 'వేద వేద్యం సుభక్తారా! 
భశ్తేభో ఏ౭ భీషార్గవర్త (ప్రబుద్దం 


సం|పీణీధ్వం తేన వో౭_ఫీష్టసిద్దిః | 68 


(శ్రీవేంక శేళస్య కథామృతం త్విదం 

మాహాత్మరసార సుత పస్విగ మ్యమ్‌ । 
(శ్రీ వేంక శేళన్య మహో పియ్మపియం 

లోకోత్తరం దేవబుసి (ప్రియం చ ॥ oy. 
సమ స్త పాపౌఘ వినాశకారణం 

సమ స్త పుణ్యాఘ సమృద్దికారణమ్‌ | 
(శ్రీ వేంక శుళస్య పచారవినయోః 

సద్భ క్రిష్ఫృద్రొవసమాన కారణమ్‌ ॥ 65 
వక్తుః (కోతుః పాఠక స్య పారాయణపర స్య చ । 
ప రాత్సరో వేంక కుళః (పసన్నో భవతి జరాాత్‌ | 66 


సో,శేణ వ హి సంతుష్టో వేంకశేళో రమాపతిః। 


ol రా 


యాన్‌ యాన్‌ కామాన్‌ కామ యంతే శాంస్తాన్‌ 
ముక్షిం దదాతి చ[॥ 67 


శ్ర వేంకటేశ మాహాత్మ ర్టము నందలి " సకలాఖీష్ట పర పదాన చుహొమా 
కరక? దును పంచమాధ్యాయము సమా ప్రము, 
జ్‌ PD =) 
సవా నరు 
అమమ 


శ్రియఃకాన్తాయ కల్యాణనిధయే నిధయే=ర్థినామ్‌ 1 

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 

శ్రీ వేంఠటాదినిలయః కమలాకాముకః పుమాన్‌ | 

అభంగుర విభూతిర్నస్తర ంగయతు మంగళమ్‌ 8 
క్రి శ్రీకృష్ణార్చణమసు క 


యం. యినాలాలారెరారుతున 


శ్రీః 
శ్రీమత్‌ ఆదిత్యపురాణాంతర్గత 


శ్రీ వేంకటేశ మాహా త్మ్యమ్‌ 


శ్రీశ్రీ వివాన పర్మబహ్మాణే నమః । [శ్రియై పద్మావత్ర్యై నమః 1 
శ్రీమతే వాయుదేవాయ నమః | 
శ్రీవేంక టలసీబ్ర్రైలవాసీ దాసీకృతామరోః | 
ఛాయయా పొతు మాం నిత్యం శ్రీనివాన నుర్మదుమః; ॥ 
జయతి శ్రీరమాకాంతః జయతి శ్రీశ్చ తత్పియా | 
శ్రీ శ్రీశభక్తో జయతి మధ్యో విధ్వస్త సాధ్వనః & 
కరోతు మమ కల్యాణం హరిర్హ యము ఖాభిధః | 
గరళ్చ మధ్వనామా మే వరదోఒన్తు నిరంతరమ్‌ ॥ 
నేమన్తగుణపూర్ణాయ దోషదూరాయ విష్ణువే | 
నమసే పపాణనాథాయ భక్తాభీప్ట (పదాయినే £ 


(ర టా. 


శియఃకానాయ కల్యాణనిధయే నిధయేజర్గినామ్‌ 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


అర్థము :... లక్ష్మి దేవికి (ప్రీయడును, మంగళకరములైన గుణములకు 
ఆశయుడును, ప్రార్థించువారికి ఇమ్టార్థముల నిచ్చువాడును, శ్రీ వేంకటగిరి పె 
వెలనీన (నివానమేర్చర చు కొన్నవాడునగు) శ్రీ శ్రీనివానునకు మంగళము. 


విశేషార్థము : _ (1) కాంతాయ = కన్య అంతః, యస్మాత్‌ = [1బహ్మాదురి 
నుఖస్వరూవమును నిర్హయించువాడు; (2) దైత్యాదుల సుఖమును అంతః - 
నాళము చేయువాడు; (3) కే అంతతీతి కాంతః = సముదములో సేతువును 
కట్టించినవాడు; (4) నిధీయతే వ్యాది సజ్జవైరితి విధిః = నజ్జనులచే 
హవృదయమున ధరింపదగినవాడు. 


2 శ్రీ వేంకలేశమావోత్మ్యమ్‌ 


శ్రీవేంకటాచలాధీశళం శ్రియోధ్యాసిత వక్షనేమ్‌ | 
శ్రీతచేతనమందారం శ్రీనివానమహం భజే & 


అ:__ శ్రీ వేంకటా(దికి (పభువును, శ్రీదేవిని వక్షకిన్లలముసే ధరించిన 
వాడును, ఆశితజనులకు కల్చవృక్షమువంటివాడునగు శ్రీ నివాసుని నేనెలప్పుడు 
శేవింతును.. 


విశేమోర్థము : _ 

(1) గ్రంథము నిర్విఘ్నముగా సమాప్రినొందుటకు, వసిద్ధి కలుగుటకు 
గంథాదిలో ఇష్టదేవతా నమస్కార రూపమగు మంగళము అవళ్య కర్తవ్య 
మగుటంజేసి సాక్షాన్నారాయణావతారులును, పురాణకర్రయునగు శ్రీ వేదవ్యాస 
మహర్షులు తాను విఘ్నలేశమైనను -లేని వారయ్యు. లోకమునందలి జనులు 
[(గంథాదిలో మంగళమును తవ్నక చేయవలెనని బోధించుటకై నమస్కారరూవ 
మగు మంగళమును చేనియున్నారు. 


(2) నకల _ వాజ్మనన్సుల కధిదేవతయగు లక్ష్మీదేవికి నమ 
స్కరించుట అవశ్యకర్ర వ్యమయినను 'శేశో౭ ధికతర స్తేషామవ్యకాన క్రచేతసాం' 
అను |[వమాణముచే (వత్యేక నమస్కారము దుఃఖదాయకమగుటం బేని 
“శియఃకాంతాయ' అని లక్ష్మిదేవి సహితముగా శ్రీమన్నారాయణుని నమ 
స్కరించి యన్నారు. |. 

(కి) “యం యం యథోపానతే తత్తథైవ భవతి అన్నట్లు 
మంగళమును (పార్థించుట వలన సక లా నివ్షముల నివృతి కలిగి ఇవ్షప్రావ్రీ 
రూవనుగు మంగళము లభించునని చెప్పబడినది. 


[పథ మూ ధ్యాయిః 


॥ అథ శానకాదీన్‌ పతి నూళపోక్ష శ్రీ శ్రీనివాన వైభవ! క 


అవః__ ఇక శౌనకాదిబుమలనుగురించి శ్రీ సూతపౌరాణికులు చెప్పిన 
శ్రీ శ్రీనివానుని వైభవము నిరూవీంవబడుచున్నది, 


యది విద్యాచ్చతుర్వేదావ్‌ సాంగోవనివదాన్‌ ద్విజః | 

నచేత్సురాణం స౦ంవిద్యావ్నైవ స స్యాద్విచక్ష ణః | 
అన్నట్లు బుగాది సకల వేదములు, వడంగ సపహితములగు మవనిషత్తులు, 
కాన్రములు వీనినన్నింటిని బాగుగా నెరింగియన్నను, వురాణములను బాగుగా 
నెరుంగకున్నవో అతడు. పండితుడు కాజాలడు. అందుచే పురాణముల 
నవళ్యముగ తెలిసికొనవలెను, 


హరిః ఓం । శ్రీ కౌనకాదయ ఊచుః 


శ్రీ వేంకటేశ మాహాత్మ్యం శ్రీనివాన(పసాదతః । 
పదం సర్వదా నూత దయయా ప్రోక్సీవావనీ | | 


శ్రీ [ప 


అ: ఆ్రీ పర మాత్మతత్త్వవిషయకమైనటల్లి జ్ఞానార్థనయందే నిరతులైన, 
అపరో క్ష జ్ఞానులైన శ్రీ శౌనకాది మునులు ఒకానొక ప్పుడు నైమిశారఖ్యమునందు 
యాగాదులను చేయించు వార లై __ 

మం్యతమధ్యే [కియామధ్యే విష్ణోః న్మరణపూర్వకమ్‌ । 

మం|కత స్తం్యతత।ః ఛి|ద్రం దేశకాలార్హ వస్తునః | 

సర్వం కరోతు నిచ్చిద మనుసంకీర్త నం తవ । 

న్యూనం సంపూర్ణ కాం యాతి సద్యో వందే తమచ్యుతమ్‌ । 

మ౦[తత౦[త్రాదులను ఆచరించుటలో కలుగు లోవదోవములను, మధ్య 
మధ్య శ్రీ వివ స్మరణ మ్మాతముచే పోగొట్టుకొని, మంథత్ర (క్రియాదులను 


4 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


న౦పూర్ణముగా సాధించవచ్చును - అన్నువ్రమాణము నమనరించిఅన్ని కొరతలను 
పోగొట్టునదియు, నకలపావ౦ంబులమ హరించువదియు, సళ్వపుణ్యదాయకముమ 
అగు శ్రీ వేంకటేశ మావాత్మ్యమును వినవలెవని ఉత్పుకులెరో వారి నమక్షము 
నందే యున్నవాడును, సొక్షాన్నారాయణావతారుడగు శ్రీ వేదవ్యానుల పర 
మామ[గ్రహమునకు ప్మాతుడును ఐన శ్రీ నూతమునిని తమ జ్ఞానాభివృద్ధికొరకు, 
లోక క్షేమముకొరకు |వళ్నించుచున్నారు. 


పొరాణికోత్తముడ వెనసూతా! శ్రీశ్రీ నివానుని యను గ్రహముచే వందరికిని 
మంగళకరమైనదియ; ముఖ్యముగా ఉతమ భక్తులకు బుగ్యజుస్సామాథర్వణాది 
నకలవిద్యా రూవమగు నకలనంపతులనొ సంగుటద్వారా మోక్ష దాయక మైనదియు, 
మధ్యమభక్తులకు ఆయురారోగ్య పృ్యతమ్మితస్నామాజ్యాది నకల భోగముల 
(ప్రసాదించు నట్టిదియ నగు శ్రీ వేంకటేశ మాహాత్మ్యమును మాకిదివరశే 
చెవ్పీయున్నాడవు. 

వి శేషార్థము :_ 

(1) నూతః__ “వాజ్‌ 'ప్రాణిపనవే ' యను ధాతువునుండి పుట్టినదీ 
శబ్దము. “పున్నామ్నో నరకాత్‌ [తాతా పుత ఇత్యభిధీయతే! అను 
వ్యత్పత్తి మేరకు “ పుత్‌” అనబడు నరకమునుండి రక్షించునట్టి జ్ఞాన బక 
వెరాగ్యములనబడు వుతులను పురాణ శవణమనబడు గర్భమునుండి 
పుట్టించుటవలన 'సూతు' డనబడెను. 


(2) “బుచః సామాని యజూగ్‌౦మి సాహి శ్రీ రమృతాసతాం' అను 
(ప్రమాణముచే ఉతమములగు బుగాది వేదములు “శ్రీః' అనబడును. 

(త) మధ్యమ తరగతివారికి ఆయురారోగ్య కళత పుత్రపత 
సామాజ్యాది సమవ్ర నంపదల నీయగలది శ్రీః అనబడును, - 


ఇతః పరం శ్రీనివానః శ్రీపతిః నర్వళో పా నః | 
కథం (పీతో భవేత్సద్యో హ్యభీష్టాని (వవర్ష యేత్‌ క 2 


(పథ్రమాధ్యాయము 5 


అ:- శ్రీలక్షీ దేవికి మాత్రమేగాక, [బహ్మరుద్రాది దేవతలకును, మనకును, 
ఆగశ్రయభూతుడు, స్వామియు అగు శ్రీ శ్రీవివానుడు ఏ సాధవముచేత 
సంతుష్టుడై వెంటవే మనయొక్క నర్వాభీష్టములను అనుగహించునో అట్లీ 
అమృతతుల్యములెన శ్రీ శీనివానుని మహిమలను తెలుపుము. 

తద్వదన్వ కృపాపూర్ణ వేంకటేశ కథామృతమ్‌ | 
భగవన్‌ సేర్వతత్త్వజ దయాపాతం వయం తవ & త్రి 
ఆత ర్వి గ్ల 

అ: . నమన్తతత్వముల నెలింగినవాడవు, దయాపూర్ణడవు, మవోత్ముడవు, 
పూజ్యుడవునగు ఓ నూత మునీంద్రా! నీ కృవకు వాతులెయన్న మాకు 
ఇంకొకమారు ఆ మహిమలమ వివిపింప (బొర్జించుచున్నాము. అప్పుడు శౌనకాది 
బుషుల (పార్ధనచే సంతుములైన శ్రీ సూతమునులు ఈ విధముగా చెప్పిరి, 

వి శేషార్థము వ 

(1) నీవు సకల తత్తముల నెలీగినవాడవనుటచే ఎట్టి 
యుపాయముచే శ్రీహరి నంతువ్హడె యభీష్టములవిచ్చునో అట్టిదానిని తెలియదని 
చెప్పవీలులేదు. 

(2) దయాపా(త్ర్రులమనుటచే మాయందు మోకు మిక్కుటముగా 
దయయుండుటవలన తప్పక చెప్పెదరనియు మాచితమైనది. 


(3) అమృతం - అమటవలన అమృతపానముచేత మరణాదులు లేక 
ఎట్టు ముక్తి కలుగునో అట్లే శ్రీ శ్రీవివానుని చరిత్ర విన్నవారికి మరణాదులు 
తొలగి మకీ లభించుననియు నూచింవబడినది. 

(4) “పూజే తతభవా న్మత్రభవాన్‌ భవాం౦శళ్చ భగవావ్‌ ఇతి" అను 
(వమాణముచే భగవచ్చబ్దము పూజ్యవాచకము. 


శ్రీసూత ఉవాచ __ 
శృణుధ్వం మునయో దివ్యం సావధానతయా త్విదమ్‌ | 
యథా పృష్టం తఖైవాహం వక్ష్యామి వచనం బభమ్‌ ॥ 4 


6 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


అ;.. ఓమునులారా! అత్యంత శద్ధాభక్తులతో ఏ దివ్యచరిత మును వినవలయు 


ననియు, భగవంతుని వీతిపాతులము కావలయుననియు భావించుచున్నారో, 
అల్లి చరితమును మీరు కోరిన విధముగా చెప్పెదను. 


అవతరణికా :_ “కిమలభ్యం భగవతి వనవ్నే శ్రీనికేతవే” న 
(ప్రసన్నుడైనవో నర్వము లభ్యమగును. శ్రీహరి[పప్రసాదమో _ ఆతని 
మాహాత్మ్యజ్ఞానముచేత వే కలుగును. శ్రీహరి (పకృతి వ్యాపకుడు, (ప్రకృతి 
వియామకుడు, సర్వవ్యాపకుడు, నకల లోకములకు [పభువు, ము క్రవ్యాపకుడు, 
ముక నియామకుడు, నిర్దోషి, అనంత కల్యాణగుణములుకలవాడు - అవి యాతని 
మహిమవిట్లు నిరూపించుచున్నాడు. 


వేంకటా[దిసమం స్టానం (బ్రహ్మాండే నాస్తి కించన | 
వేంకటిశనమో దేవో న భూతో న భవిష్యతి ౪ 5 
అ :__ ఓ శౌనకాదులారా! బబహ్మాండమున శ్రీ వేంకటాచలమునకు సరియగు 
స్థానము ప్రనుతము లేదు. పూర్వమందును లేదు. ఇక ముందును నుండజాలదు. 
అల్లే న్మరణ మాత్రముచే నమన్త పాపములను నాశనము చేయనట్టి ఈ 
వేంక టాచలాధిష్టితు డగ శ్రీ శ్రీనివాసునితో సరిపోలెడి దైవము (వకృతమన౦దు 
లేడు. హూర్వమునందును లేడు. ఇకము౦దును మండజాలడు. 


అద్భుతం చాస్య చరిత౦ వర్తితుం కేన శక్యతే | 
తథావీ తారకం నేర్వపావఘ్నం ఫుణ్యవర్ధ నమ్‌ క 6 
అ:_ శ్రీశ్రీ నివాసుని చరిత్రము అత్యాళ్చర్యకరమైనది. దానిని చెప్ప వెవరి 
తరము? చతుర్ముఖుని కైనను పూర్ణముగా జెప్ప నలవికానిది! అయినను 


ఆ చరిత శ్రవణము జననమరణరూవమగు సంసారము నుండి విము కీని 
(పసాదించును. నర్వపాపములను పరిహరించును. [వత్యేకించి 
పుణ్యాభివృద్ధివి కలుగజేయును. 


(పథ మాధ్యాయము 


న్ని 


నువిచ్చితమపూర్వార్థం _ దేవర్ష్యాది భిరాదృతమ్‌ | 
లోకోత్తరం మహాళ్చర్యం వచ్చే సర్వార్థ సిద్దిదమ్‌ క 7 


అ:._ అతి చిత్రమయిన దగుటచే అన్ని టికంటె విలక్షణమెనది. అత్యంత 
విశేషార్థము కలది. బహ్మోది దేవతలచేతన్సు నారదాది మహర్దలచేతను 
అత్యంతాదరణముతో కొనియాడదిడినది. వివినంతటనే జ్ఞానము 'శలించున 
దసటచే లోక్రమునందత్యుతమ మైనది. అనగా లోకోత్రమమగు మోక్షము 
నిచ్చునది. మహానుథభావులగు బ్రహ్మోరులకుకూడ నాశ్చర్యము గొలువువది. 
అశ్వమేధ జ్యోతిష్టోమాది యజ్ఞములవలమును, న్వర్గనుఖమును, ధర్మార్థకా మారి" 
వురుషార్ధముల నిచ్చునది. మనోనిగ్రహోది నిద్దులనిచ్చునది, ఇట్లీ తారక త్వాది 
మవోమహిమలు కలదగుటవలన అవళ్యజ్ఞాత వ్యమై నట్టి ఈ మాహాత్మ్యమును' 
యథాళ క్తిగా వేను చెప్పెదను. 


శేషాచలే యన్మావోత్మ్య్య మన్యక్షేతే న తత్‌ క్వచిత్‌ 
తదతశ్రీనివానన్య మహిమానాన్యగః  వభః ॥ 8 


అ;.. ద్వావపరయగమునందు శేషాచలమని పిలువబడిన (వనిద్ద మైన 
ఈ పగ్వతమునం దేమహిమకలదో అట్టి మహిమ (బవ్మాండములో ని ఏ యితర 
శేత్రమునకును లేదు. ఆయితర శ్లే(త్రములన్నింటియొక, మహిమ ఇందు 
కలదు. ఇచట నెలకొనియున్న శ్రీ శ్రీనివానుని భభ |వ్రద మైన మహిమ ఇతర 
శ్షేతముల౦దున్న అర్బారూవముల౦దు కావరాదు. 


ఏశేషార్థము :_ 

(1) అన్ని భగవదూపములు సర్వగుణవరివూర్జి ములగు టచే నమాన 
ములే. అయినను భూవైకుంఠమవి వవీద్ధి జెందిన వేంకటాచలము పై వెలకొని 
యున్న శ్రీ శ్రీవివానుడు భక్తులకు నర్వాభీష్టముల నిచ్చుచున్నాడు. అన్య 
శ్షేతములందుగల భగవ[దూవములు నర్వగుణవరిపూర్ణ ముల, నర్వశకులు కలవై 
నమావములై యున్నవటికిని, _అంతటిమహిమను కనదిరచుటలేదు. 
'“మపొమా నావ్యగః '. అమటలోని యభిప్రాయమిదే. 


శ్ర, వెంకటెిశ మాహోాత్మకమ 


(2) ఇతర క్షైతములందు కానరాక శేషాచలమునందు మాత 
ముండునట్లి మహిమ యేదనగా శీ మద్వాదిరాజశ్రీ మచ్చరణులచే నమ 
ర్పితమగు సాలగామమాలికయ, 'ఆపొదలంబినీ మాలా వనమాలేతి 
చోచ్యతే ' అన్నటు పాదములవరకు |వేలాడుచున్న నవరత్నఖచితమైన 
మాలయు నియతముగా నుండుట, పతి గురువారమునాడు వుష్పక వచాలంక 
రణము, [పతి శుక్రవారము వేలరూపాయల విలువగల నుగంధ్యదవ్యములడో 
. అభిషేకము జరుగుట, శవివారములందు అవేకభకులు నిరాహార (వతము 
చేయటయ, | 

ఆవత్కాలే జపేద్యస్తు శాంతి మాయాంత్యుపదవాః | 

రోగాః |[వశమనం యాంతి (తిజపాడ్భానువానరే ॥ 
అను వచనానుసారము ఆదివారమునాడు అవేకులు రోగాదుల పరిహారముకొరకు 
శ్రీ వేంకటేశమంతమును జపించుట, భగవంతునకు సమర్పితమగు నైవేద్య 
మును న్వీకరించుట, నిరావోరులై సాష్టాంగ నమస్కారములను జేయుచు 
శ్రీ వేంకటా।దికి యాత వెడలుట, శ శ్రీనివానుని చరణా రవిందములందు 
నూర్తు - వేలు - లక్ష లకొలది [ద్రవ్యముల నమర్చించుట, అకాలముల మందు 
కూడ వివాహోపనయనాదుల జేయుట, వండెండువెలలందును (ప్రజలు య్యాతకు 
పోవుచుండుట, ఇతర శ్షేత్రములందువలె ఎప్పుడో కొద్దిదినములు మృాతమే 
ఉత్పవాదులు జరుగునట్టుగాక, నంవత్సరము పొడవునను ఉత్సవములు 
జరుగుచుండుట. ఇంతియేగాక మిక్కిలి దూరదేశములనుండి వేలకొలది భక్తులు 
యా[తకు వచ్చుచుండుట, భక్తులలర మనోరథములు నెరవేరుచుండుటయు 
ఈ న్షతమునకు గల మహిమలు... ఇట్టి మహిమలు మరొక 'శ్షేతమున 
కానరావు. అందువలన ఇచ్చటి మాహాత్యమును ఏమవి వర్ణింపగలమ? 


వేదేషు చ పురాణేష వేంక బ్రేశ కథామృతం । 
వర్ణితం చేతిహాసేషు భారతాద్యాగ మేషు చః 9 


అ :__ అందువలన వే బుగాది సర్వ వేదముల౦ందును, పదువెనీమీది పురా 
ఇముల౦దుము, ఇతిహాసములందును, భారతాద్యాగమములయందుము, మూల 


'(పథమాధ్యాయము gy 


రామాయణొాదులలోను అమృతమువలె జరామరణములను పోగొట్టు నట్టి 
[శీ (శ్రీవివానుని చరిితము చెప్పబడియున్నది. 


- విశేషార్ధము :.. 
(Hy వేదాశ్చ నిత్యవిన్నత్వాత్‌ ' ఇత్యాదులలో చెప్పబడిన టుగా బుగ్యజు 
స్పామాథర్వ వేదములు అనాది నీత్యములు. 
(2) బుగ్యజుస్సామాథర్వా శ్చేతి వోనపురాఐకా: 
స్వాగమా ఇతి సంప్రోకాః మీమాంసా ధర్మ ఏవ చ ॥ 
పాద్మపురాణమునీ. బుగాదివేదములు, ఇతిహాన పురాణములు, ఉతర 
మామాంసా ధర్మశాస్త్రములు సదాగమములు (సత్‌ _ ఆగమములు) అని 
పేర్కొనబడినవి. 
(త) పాంచరాత్రం భారతం చ మూలరామాయణం తథా | 
ఇతిహాస ఇతి ప్రోక్షః (బావ్మాద్యం చ పురాణకమ్‌ ॥ 
అని ప్రకాశ సంహిత. 
(4) వేదా శ్చేతిహాసాళ్చ వురాణం భాగవతం తథా । 
మూల్మవమాణ ముద్దివ్షం మామాంసా చ తథోతరా i 
ఏతేషామవిరోధే తు మానమన్యదుదీరితమ్‌ | 
ఏతేషాం తు విరుద్దం యద|పమాణం విదో విదుః ॥ 
అని వ్యానస్మృతి. 
(5) విష్ణోః వర్వోతమత్వం చ తద్భక్యా మోక్ష ఏవ చ । 
శాప్రార్డ విర్తివ్షః నర్వశాస్త్రార్గ నిర్ణయాత్‌ [| 
విష్ణువే నర్వోత్తముడు, వివుభ క్రిచేతవే మోక్షము, ఇదియే సర్వళాస్తార్థము, 
సర్వశాష్త్రార్థ నిర్ణయసారము .అని పాద్మ పురాణము చెప్పుచున్నది. 
(6) "భారతః వంచమః వేదానా౦ వేదః' అమ |పమాణముచే భారతము 
ఐదవ వేదము. 


10 


శ్రీ వేంకటేళమాహోత్మ్యమ్‌ 
మహత్వాద్భార వత్వాచ్చ మవోభారతముచ్యతే |! 
భారతం నర్వశాప్రేమ భారతే గీతికా వరా |; 


విష్ణోః సవ్నననామావీ క్లే జేయం పాఠ్యం చ తద్ద్వయమ్‌ | 
యదివోనీ _తద న్య[త యత్నేవోవి న కతచిత్‌ 11 


ఏ ప్రమేయముల్ళ భారతమునందు కలవో అవియే మిగత శాన్ర్రములందున్నని. 
భారతమువ౦దు లేనిది ఎచ్చటనులేదు. అందుచే భారతము నర్వశాస్రోతమము. 


7) పాద్నపురాణమునందు పదునెనిమిది పురాణములు చెపుబడినవి: 
శీ | 


(5) 


(2) 


Uo) 


[(బొవ్మాం పాద్మం వెన్షవం చ శైవం భాగవతం తథా | 
తధథావ్యన్నారదీయం చ మార్కం౦డేయం చ పవ్రమమ్‌ ॥ 


ఆగ్నేయమమ్షమం పోకం భవిమ్యం నవమం తథా । 
దశమం బివ్మవెవర్తం లె లెంగ మేకాద శం తథా ॥ 


వారాహం ద్వాదశం (ప్రోకం స్కాందంచాత్ర తయోదళశమ్‌ | 
చతుర్దశం వామనం తు కౌర్మం పంచదళం తథా ॥ 
మాత్స్యం చ గారుడం చైవ |బహ్మోండం చ తతః పరమ్‌ | 
అష్టాదళపురాణానాం కర్రా నత్యవతీ నుతః | 


ఈ వదునెనిమిది పరాణముల౦దు --- 


- వైన్టవం నారదీయం చ తథా భాగవతం పరమ్‌ | 


గారుడం చ తథా పాద్మం వారాహం౦ శోభనం న్మృతమ్‌ | 
ఇవియాటు సాత్విక వురాణములు. " 

బ్రహ్మాండ౦ [బహ్మావైవర్తం మార్కండేయం తథైవ చ | 
భవిమ్యద్వామన౦ (బావ్మాం రాజసోని నిబోధ మే ॥ 
ఇవియాలు రాజన పురాణములు. 

3వ మాగ్నేయకం చెవ లెంగం స్కాంద౦ తథెవ చ | 
కౌర్మం చెవ తథా మాత్స్యం తామసాని (వచక్షతే ॥ 
ఇనీయాటు తామన పురాణములు. 


(వ్రఠమాధ్యాయము ll 
(11) వానియందు ' మట్క౦తు విష్తువిషయం సాత్వికం మోక్షదం కిల" అను 
సూక్తి ననుసరించి, విమనర్వోత్తమత్వ (వతిపాదకములైెన ఆజు సాత్విక 
వురాణములు మోక్షమును ఇయ్యగలవి. 


ఈ |కింది పదువెనిమిది ఉవపురాణములు : 

వివ ధర్మోత్తర ౦ చెవ తం[తభాగవత౦ తథా! 

తత్త్వపారం వారనింవాం వాయస్రోక్తం తథైవ చ | 

తథా వాంనవురాణం చ వడెతాని మునీశ్వరాః | 

సాత్వికావ్యేవ జానీధ్వం ॥ గారుడ, అ, 1, శో! 57, 558, 
భవిష్యోత్తర పురాణం చ బృవహన్నారదమేవ చ | 
యమనారదనంవాదం లఘునారదమేవ చ | 

వివాయకవురాణం చ బృవాద్భ్రహ్మోండ మేవ చ | 

ఏతాని రాజసాన్యాహుః ః గారుడ, 1, 51, ఈ0, 
పురాణం భగవతీ శెవం నందిపోకం తథైవ చ | 


పాఖవత౦ రేణుకాం చ భైరవీం చ తథెవచ | 
ఏతాని తాొామసావ్యావు:ః 8 గారుడ, 1, 61, 62. 


సర్వేమ్యవి పురాణేవు, (శేష్టం భాగవతం న్మృతమ్‌ 

వేదతుల్యనమం౦పాఠే గాడడ, ఆ. 1, శ్లో? ఈశ, 
(12) “ ఇతిహాన పురాణాభ్యాం వేదం సమువబృంహయేత్‌ "అను [వమాణము 
ననునరించి ఇతిహాన వురాణాదులచేత వే వేదార్థముమ నిర్ణయింపవలెను. 
(18) వేదే రామాయణేచెవ పవురాజే భారతే తథా; 

ఆదావంతే చ మధ్యే. చ వివ! సర్వత గీయతే ॥ 


వేద పురాభతివోసాదులయందు సర్వే నర్వ(త్ర వివ్షవే (పతిపాద్యుడు. కనుక 
భ క్రి పూర్వకమెన విష్టనర్వోత్రమత్వజ్ల్ఞానముచేత వే మోక్షము లభించును. 


12 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 
మనోహర౦ తు నంశాంవ్య మిహాముత్రేస్టదాయకమ్‌ | 


బ్రానఫుద౦ విశేషేణ మహదైశ్వర్యకార ఐమ్‌ ॥. 10 
వైరాగ్యభ క్రినత్వాదిపం దేందింయవశ పదమ్‌ = 
వేంకటాగే శచిక్షతేఒవచిదోషో న విద్యతే ॥ 11 


అ:__ సంసారమున కోరిన ఐహిక నుఖములనిచ్చునది, న్వర్గమునకు. 
మోక్షమునకు ఉవయు క్రమగు వెదాంతాది శా స్ర్రజన్యజ్ఞానమునిచ్చువది, 
భక్తుల ఐశ్వర్యమును కారణమైనది, మనన్సునకు అధికమైన న౦ంతువ్లిని 
ఆవాదమును కలుగజేయునది, వైరాగ్యము, భక్తి, సత్వము మున్నగు సర్వ 
గుణముల నిచ్చువది చితాది నర్వేంద్రియస్వాదీవత నొనంగునది యయిన 
శ్రీ శ్రీనివాసువి దివ్యచరిత్రమును చెప్పెదను. 


సజ్జనుల ఉద్దరణార్థము శ్రీవారి .వెకుంఠమును వదలి ఈ క్షేత్రము 
వందు వనించుటచేత నృర్శాది దోషరహితమైన ఈ వేంకటాచలము అత్యంత 
శచియెన క్షేత్రము. ఆనన శయనాదులద్వారా విరంతరము శ్రీశ్రీని 
వానువి _సంవర్కముబే వరమవరివర్దుడైన దేవోత్రముడగు  శేమని 
శరీరమైనది. మరియ “న్మరణమ్మాతేణ ముచ్యంతే తే అంహసోఒఖిలాత్‌ ' 
అను గజేంద్ర మోక్షమునందలి వాక్యము (ప్రకారము శేషాదులమ స్మరించినంత 
మాత్రమున పావమునుండి విముకులగుదురని చెవ్ప్చబడుటవలన, శేవుడే ఈ 
కొండకు అభిమాని యగుటవలన ఈ క్షేత్రమునకు అశళచిదో వము ఎట్టు 
నంభవీంపగలదు? 


విశేషార్థము :- 

సంసారము:ందు నొనావిధములగు దుఃఖములు నంభవించుట 
వలనేను, సజ్జనుల సాంగత్యము వలనను, ఐపికాముమ్మీక ఫలముల ననుభ 
వించువిషయమున వైరాగ్యము కలుగును. అనగా నుఖముల ననుభవింపవలినను 
కోరికను వూ ర్రిగా విడిచిపెట్టును. “పరీక్ష్య లోకాన్‌ కర్మచితావ్‌ (బావహ్మణో 
విర్వేద మాప్నుయాక్‌ * అని ఛతి కలదు. అట్టి వైరాగ్యము మోక్ష సాధక మగు 
అపరో క్ష బాన మునకు సాధనము. 


[పథమాధ్యాయము 18 


అరాగొ దైపొకా త్యాగొత్‌ ఇత్యేతెరేవ సంయుతెః 

అపరోశ్ష దర్శన౦ విష్టోర్దాయతే నాన్యథా క్వచిత్‌ ॥ 
అని గీతా తాత్పర్యమున౦దు చెప్పిబడినటుగావెరాగ్యమే మోక్షసాధవము. 

యావ,దాగవినాశః స్యాద్విరకో భ క్రిసంయుతః । 

నర్వ దైవాపమత్తశ్చ పశ్యేదేవ హరిం పరమ్‌ ॥ 
అని ఛాందోగ్య భాష్యము. ఎప్పుడు భోగసాధనములందు అనురాగము నశించి 
విరకుడె భకుడగుచున్నాడో అవ్వుడే భగవంతుని చూచును. అట్టి వెరాగ్యము 
చేతనే దృఢమగుభ కి కలుగును. “వెరాగ్యతో భ కిదార్య్యం' అన్నారు కదా! 

యుతి ౬ ఆతి ఢ 
సర్వస్మాదుళమ ఇతి సమ్యక్‌ స్నేహయుతా మతిః | 
నుపిరా భ కిరుదిషా తయా మోక్టో న చావ్యతః ॥ 
థి ౨ దట 

మావాత్మ్య జ్ణాన పూర్వను సుదృఢః సర్వతో౭ధికః । 

స్నేపో భ్‌ క్రిరితి (పో కః 

అనగా వీరవధికానంత కల్యాణగుణములుగల భగవంతుని తమ వు[త 
మి|తకళ|త్రాదులకంటి నధికగుణములుకలవాడని తెలిసికొని, అట్టి 


భగవంతుని యెడల పలువిధములెన విఘ్నములుకలిగినను చెడని స్నేహ 
[వవాహము కలి యుండు టయే పరమభ క్రియనబడును. భగవ౦తునియెడ 


మాత్రమే ఇట్టి పరమభ క్రి కలిగియ౦డవలెను. 


విషయ్మదవణా త్తేషామిందియత్వముదాహృతమ్‌ | ఇదముద్దిశ్య |దుతేః , 
తమ తమ విషయవాంఛలకడకు పరిగెడు శ కికలది ఇందియము. 


త స్మాద్వేంళటనాథ న్య వైవేద్యం గాంహ్యముతమమ్‌ | 
తేన క్షేమం పజానాం హి విపరీతే విపర్యయః ॥ 12 


అ: అందుచే అత్తుతనుములై న శ్రీ శ్రీనివాసుని తీర్థ వసాద్రములు 
తప్పక స్వీకరింపవలయును. వాటిని న్వీకరించినవారికి క్షేమము కలుగును. 
అట్లుగాక గర్వముతో నిరాకరించినయెడల అవిష్టఫలము కలిగి దుఃఖమునకు 
పాతులగుదురు. 


శ. శ వేకటేశమావోత్మ్యమ్‌ 


విశేషార్థము :._ 

' అప్రావ్రప్రావ్రీరోగ ః | స్థితన్య పరిపాలనం శ్లేమః' ఇదివరకు 
దొరకనిది [కొతగా దొరుకుట యోగము. ఉన్నదానిని రక్షించుకొనుటీ 
క్షేమము. 


కరా హీ నృప్పిన్ధితినంయమా దేర్ధ ర్తా ర జన్సత్వతమా౦న్యనర్హః | 
ఆనాద్యవంతో వచసాఒవిరుక్లః సదాశయో దేవవరో వరేణ్యః॥ 18 
అః_చేతనాచేతన జగత్తునకు యథాయోగ్యముగా సృష్టిస్థితి సంహోర, పేరణి, 

జ్ఞాన, అజ్ఞాన, బంధ, మోక్షములను కలుగజేయువాడు. వాని వాని యోగ్య 
తామసారముగా నాయాగుణములను కలిగించుటకై నత్వరజవ్ర మోగుజములమను 
ధరించినవాడు. సత్వాది గుణములకు ఆ(శ్రయుడైనను తత్పంబంధరహొతు(డు. 
నృష్ట్యాదులు లేనివాడు. అవగా అవాదికాలము నుండి వాశాదులు లేకుండుటచే 
సంసాళబంధము లేనివాడు. అనంత వేదములచే సంపూర్ణముగా తెలివికొన 
వీలుకాని వాడు. నజ్జనులకు ఆ(క్రయుడు. నురియ సర్వదా అందరికిని 
ఆశ్రయుడు. బ్రవ్మోదిదేవతలకంటె (శ్రేష్టుడు. అనగా వారికి కూడ నత్య 
లోకాధిపత్యాది పదవులనిచ్చువాడు. అందువలననే ఈతడు సర్వశేమ్టుడగు 
దేవుడు. 


విశేషార్థము 

దేవళబ్దిము “ దివు ” ధాతువునుండి పుట్టినది. “ దివు '” ధాతువునకు 
. “దివు క్రీడా, విజిగీషా, వ్యవవోర, ద్యుతి, నుతి, మోద, మద, న్వప్ప, కాంతి 
గతిషు ”” అమ ధాతువివరణముననునరి౦చి యవేకార్థమలుండుటచేత, ద్యుతి = 
(వకాళరూపుడు, మోద = ఆనందన్వరూవుడు, కాంతి = కాంతిన్వరూపుడు, 
గతి = జ్ఞాన న్వరూపుడు _ అగుటచే “ దేవు డనిపించుకొవెను. నర్వోత్తము 
డగుటచే 'దేవవరు' డనువించుకొనెను. అట్టి ' దేవవరు ' డైన శ్రీ శ్రీనివానుడు 
విశేషముగా ఆరాధింపదగినవాడు. ఇట్టి గుణములన్ని౦టిని అనంత వేద 
ములుకూడ నిర్వచింపజా లవు 


(పథమాధ్యాయము 15 


శ్రీ హరియే సృష్ట్యాదులను చేయననుటకు “యతో వా ఇమాని భూతాని 
జాయంతే, యేన జాతాని జీవంతి, య(త్రయంత్యభిసంవిశంతీతి, తద్విజిజ్ఞా 
సవ్య, త(ద్రృహ్మేతి” | అను [వతి |వ్రమాణము. 


నృష్షిర కావ్మృతి జ్జాన నియత్యజ్ఞానబంధవాన్‌ | 

మోక్షం చ విష్ణత ప్వేవ జ్ఞాత్వా ము క్లీర్నచాన్యథా | 
ఈ శ్లోకమున శ్రీ వారియే “ నృష్ట్యాద్యష్టకర ' యని చెవ్నబడెను. చతుర్భిః 
పాకం వవతిం చ నామభిః' అనుదానిచే నియమము చెవ్పబడినది. “త్వం 
ము క్రీదో బంధదోఒతో మతో నః । త్వం జ్ఞానదో ఒజ్జాన దళ్ళావి విష్టో' అను 
వతిచే జా జాన, అజ్ఞాన, బంధ మోక్షములను ఇచ్చువాడు విష్ణువే యని చెవ్ప' 
బడెను. “ మాగుణైః నర్వతో హీనః | వద్దః. శేవలో నిరుణశ్చ | సాక్షీ చేతా 
కేవలో విర్గుణశ్చ ; ' ఇత్యాది వ్రతులచే శ్రీ వారికి సత్వాదిగుణములు లేవని 
చెప్పబడినది. “' అదృశ్యఒనాత్మ్యేఒనిరుకే ' ఇత్యాది వతులచే నంవూర్ణ 
ముగా చూచుటకుగాని నిర్వచించుటకుగాని సాధ్యముకాదని చెప్పబడినది. 


నిత్యం [బహ్మా శివః శేష గరుడేందాదయోఒమరాః । 
పూజయంతి మహాభళ్త్యా వేంకటేశం శ్రియా సహ | 14 
అ:_ [బహ్మ, రుదుడు, శేమడు, గరుత్మంతుడు మరియ ఇందుడు. 
మొదలగు నుత్తమదేవతలు లక్ష్మీదేవి సహితుడైన శ శ్రీనివానుని నిత్యము 
మవోభకితో పూజించుచున్నారు. వారివలెనే లక్ష్మిదేవి కూడ శ్రీ వారిని 
పూజించుచున్నది. వీరందరికంటె నుత్తముడైనందువలనవే (శీ హరి పూజింవ 
బడుచున్నాడు. 


అవ :_. శ్రీవారిని పూజించుట మ్యాతమే కాదు. బహుభంగుల భజింప 
వలెనని కూడ చెవ్వచున్నాడు. 


చరాచరగురుర్దేవః నర్వపొక్షీ మహేశ్వరః | 
జహ్యేన్ల ప్యోజర్చనీయళ్ళ న్మర్యో ధ్యేయోఒలిల్లైరవి ॥ కేర్‌ 


16 శ్రీ వేంకటేశమావాత్మ్యమ్‌ 


అః... చలనముగల మమష్యాది జీవులకు జ్ఞావో పదేళకుడుమ, చలనము 
లేని వృక్షాదులకు కర్తయును, సర్వమునకు సాక్షీ భూతుడును (అనగా (ప్రత్యక్ష 
ముగా సకల వన్తువులను చూచుచున్నవాడును). దేవ|శేముడును, రమా(బవోదు 
లకు స్వామియును అయిన (శ్రీశ్రీనివానుడు వూర్యము అందరిచేతను పూజింప 
బడీ న్మరింపబడి ధ్యానింవబడినవాడు ఇప్పుడును ఇకముందును అర్చన 
న్మరణ ధ్యానాదులకు అర్హుడు. 


విశేషార్థము. : వా. 
న ఇతీ జపః ౩ జపమానసే” లేక “జప అవనే శద్దే” అని 
జవమునకర్గము. సదెవాఖండితం ధ్యానం తప ఇత్యుచ్యతే స 


తపళ్ళబ్దార్థము: నర్వకాలములందు అఖండితముగా ధ్యానించుటయే కన 
(శ్రవణ మననాదులచే నేర్చుడిన నంస్కార బలముతో ఎల్లవ్నడు ను మనన్ఫులో 
పరమాత్ముని చింతించుటయే ధ్యానము. 

అవ:_ ఇది వరకు చెప్పిన భజవాదులయందు శక్ర లేనివారికి భగవ 
న్నామ న్మరణము చాలును. అదియే నులభము - అను భావముతో భగవన్నామ 
మావోత్మ్య్యమువు స 


తన్మనా న్తద్ధతపాణో a తన్నామ నంన్మరేత్‌ | 


గోబానాన్యశ్వమేధాద్యాః కన్యాదానాన్యనంఖ్యయా ॥ 16 
అసంఖ్య మేరుసొవర్డ్‌ దాన్తాన్యన్యాన్య వేక్‌ శః | 
తన్నామస్మృత్యతుల్యాని మాహాత్మ్యం కముతాద్భుతమ్‌ క్ష 17 


అ: పరమాత్మునియందే దృఢమైన చిత్తమును, ,పాణమును నిల్చిన 
వారలె, ఆతని మాహాత్మ్య మందలి జ్ఞానముతో ఆతని రూవములను భ క్రితో 
స్మరింపవలెను. అసంఖ్యాక గోడానములు, అశ్వమేధ జ్యోతిష్టోమాది యాగ 
ములు, అసంఖ్యాక కన్యాదానములు, మేరుపర్వత సదృశ మెన నువర్హ దాన 
ములు _ ఇట్టి అవేకవిధ దానములు కేవలము ఒక్క శ్రీనివానుని నామ స్మరణ 
ముతో నరితూగజాలవు. ఇట్లుండగా శ్రీ శ్రీనివానుని మావోత్మ్య్యము అత్యద్భుత 
మని వేరుగా చెప్పవలెనా ౪ 


[పథమాధ్యాయము 17 


అవ;_ ఇట్టి మాహాత్మ్యము వెవరు చెప్పినారనగా __ 
ఇతి శేషేణ కథితం కపిలాయ మహిత్మనే | 
కపిలాఖ్యమహాయోగి నేకాశాత్తు మయో[ఖతమ్‌ | 18 
త్ర ;__ ఇట్టి మహిమను మహానుభావుడును, నా గురువును అయిన కపిల 
మునికి శ్రీ ఆదిశేషుడు చెప్పెను. మహాయోగులైన శ్రీ కవిలముబి వలన 
నేను వింటిని. 
అవ: భగవంతుడెట్లు సంతుష్షుడై అభీష్షమాల నిచ్చును ? అను ప్రశ్నకు 
(పత్యుతరము చెప్పుచున్నాడు. 


తదుక్షం భనతామద్య సద్యః ప్రీతికరం హరేః ॥ 
అతో వో మంగలార్థం చ శృణుధ్వం యన్మయోచ్యతే 8 19 
అ:__ కపిలమునివలన నేను వినిన దానిని మీ కిపుడు చెప్పెదను. 
ఏ పమేయములతో తత్‌ క్షణమే |శీ శ్రీనివానుని కృపకలుగునో, సకలాభీష్టములు 
నేరవేరునో అటువంటి త శీహరియొక్క మావోత్మ్యమన 
(శ్రద్దతో నాలకీంపుడు, 


శ్రీవేంక బేశయాతార్థ ౦ గచ్చధ్వం నుద్భఢ్ర|వ్రతాః । 
విష్ణునందర్భ్శనం కృత్వా భక్తిమంతో జితేం[దియోః £ 20 
అ;__ మాడ నుదృఢమెన నియమములు గలవారై అనగా పాదచారులె, 
ఎల్లప్పుడు శ్రీ పరమాత్మునియందే మనన్ఫునుంచినవారై శీ వేంకటేవని 
యా|తకు వెళ్ళుడు. శ్రవణ, మనన, ధ్యావానుష్టానాది నియమాదులతో ఇ౦ది 
యములను తమ వశమందుంచుకొన్నవారై, పరమ భకి గలవారలె సర్వాంత 
ర్యామియైన, నర్వనియామకుడైన ఆ విష్ణుమూర్తిని బాగుగా దర్శింవుడు. 
స్తోత్రం కురుధ్వం బహుధా భగవధుణవర్డ్‌వై: ! 
న్వగుణోత్కర్ష విజ్ఞానాద్యథా (పీతిర్నిజే హరేః ॥ 21 


అ; వ్వీయగుణోత్కర్త జ్ఞానముతో కూడిన అచభంచల భకితో నెటు 
వేం. మా, 2 


18 శ్రీ, వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


స్తోత్రము చేసిన తవ భకులకు శ్రీనివాసుడు ప్రీతుడగునో అట్లే ఆ జేవదేవవీ 
గుణములను విశేషజ్ఞానముతో భకియుతులె అవేక విధములుగా వర్తన చేయడు. 


న తొద్భశీ ప్రీతిరప్తి హ్యజ్ఞావాదన్యథామతౌ 1 
భక్త్యా స్తో[తేణ సంతుష్టః నర్వేష్టాని (పవర్డీతి జ pA) 
అ్ర = శ్రీ విమ్టనూక్త, పురువనూకాదులందు . (పతిపాదితములైన భగవ 
దుణపూర్వక సోతాదులచేతనే [శ్రీహరి మిగుల నంతుమ్లడ గును. అట్లు గాక 
అజ్హానముతో భగ వన్మాహా త్మ్యజ్ఞాన ము లేకుండ, భగవద్దుబోత్కరజ్ఞాన మలేక, 
భ్‌ "లేక చేసిన సో|తములచే భగవంతుడు ఎన్నటికిని సంతువ్షుడు కాజాలడు. 
భ క్రిపూర్వకముగాచేసిన సోతాదులవలన సంతుష్టుడైన bas నకలాఫీస్టముల 
నిచ్చును. 
వి శేషార్థము మో 
న తాద్భశీ ప్రీతిరీడ్యస్య వీష్టోః' 
గుజోత్కరజాతరి యాద్భకశీ స్యాత్‌ | 
షె 
త(త్చీబనాన్మోక్ష మాప్నోతి నర్వః 
తతో వేదాన తృరాస్సర్వ ఏవ | 
ఇత్యాది పమాణములనుబట్టి భక్తి పూర్వకముగావే స్తోోతాదులను చేయవలెనని 
తెలియదగినది 


భక్షిసో తాదిహీనేషము దయాపాంగో న సర్వథా | 
అత వః కథయామోష్టమితిహానం పురాతనమ్‌ & 28 
అ: భక్తి, స్తోత్రము మున్నగునవి యే మాతము లేనివారియందు వర 


మాత్ముని కృపాకటాక్షము (నర్వ్మవకారముగా) కలుగదు. ఈ విషయమై 
మనస్సునకు ఇ0పైన యొక ప్రాచీనకథను తెల్చెదను. 


యన్య న్మరణమా(తేణ భక్తి ర్విష్తుపదా౦బుజే | 
వాయశిష్యో దేవళర్మా విమ భక్లో జితేందియః & 24 


ప్రథమాధ్యాయము 19 


అ: -ఎవరియొక్క(ఏ. యితేహనముయొక ) (శ వణముచేతవే శ్రీపరమాత్తువి 
పాదారవిందమ్లుల్రయందు భక్తి కలుగునో అట్టి పరమభక్తుని యొక్క యితిహాన 
మును మీకొరకు 'ఛెవ్పచున్నాను. వాయుదేవునకు శిమ్యడగు 'దేవశర్మ' యను 
భకుడుండెను. అతడు విమ్ణుభక్తుడును, జితేషదియడునై యుండెను. 


(| బహునిష్టావాన్‌ సర్వదా విపుచింతనే 
మఠాహంకార వరో విషయేషు బరాక్‌ క్ర 25 


అ,_ ఆతడు ఎల్లప్పుడు సయ. ఈ నంబంధి౦చిన వేదశాస్తాదుల 
యొక్క స్వాధ్యాయ పవచన రూపమైన తపమాచరించువాడు. 


“తప-ఆలోచనే' అను ధాతువుననుసరించి భగవాన్మావోత్మ్య విషయమె 
వేదశాస్త్రార్థముల నాలోచించువాడని యర్థము. ఇందుకు “ స్వాధ్యాయ 
[వవచవే ఏవేతి నాకో మౌద్దల్యః ' తద్ది తపః తద్ది తపః' అను ఉవనిష 
ద్వాక్యము (ప్రమాణము. ఆ దేవశర్మ నర్వదా పివుచింతన చేయటలో అధిక 
మైన ఆ న్రీక్యబుద్ది కలవాడు, శ్రీహరియే రక్ష కుడు_అను నిశ్చిత బుద్ది కలవాడు, 
అహంకార మమకారములు లేనివాడు (అనగా మనోవిగ్రహము కలవాడు), 
(్రకృందనవనితాదినుఖభోగములందు విర క్రి కలవాడు, రాగద్వేష రహితుడు. 


షట్‌ చృతువిజయా శాంత? షట్‌ తర౦ంగనుభంగకృత్‌ | 
కుటుంబే న మనఃకారీ దొర్మిద్యాత్పీడితోఒవీ చ్ర। 26 


అ;__ అరిషడ్వర్గములు (కామ _ [కోధ - లోభ- మోహ మద-మాత్సర్య 
ములు) అను శ్మతువులారింటి వి జయించినవాడు. సుఖదుఃఖములు భగవదను 
గహముతో [పావమైనవని తెలిసికొని శమమను గుణము కలవాడు. (అనగా 
“శమో మన్నిష్షతా బుద్దేః' అను |పమాణముచే భగవదాన క్ర్షమెన బుద్ధి 
కలవాడని యర్థము.) ఆహారేచ్చ, పావేచ్చ మొదలుగుగాగల ఆరు తరంగములకు 
నాశకుడు. దారిద్యముచే మిక్కిలి పీడితుడయ్యును కుటుంబ రోక్షణవిషయమున 
చిత్తము నుంచనివాడు. 


20 శ్రీ వేంకటేశ మాహాత్మ మ్‌ 


విశేషార్థము :_ 

లోకములో దుఃఖతరంగ జాతులనేకములుండగా, “యోజశవాయా 
విపాసే శోకం మోవాం జరామృత్యుమత్యేతి' అను (భతి నిబట్టి పెద్దలు 
అశవాయ - వీపాస - మొదలగు ఆరింటివి [పధానముగా దుఃఖతర౦గములనీ 
నిశ్చయించిరి. అశవాయా = భోజవేచ్చ, పిపానా=పానేచ్చ. 

ఉత్పతి రనీ వృదిశ్చ పరిణామ అపక్షయః। 

pr యువి భి 

వినాశ ఇతి షడ్భావాః న సంతి పరమాత్మనః | 

|. ఉత్పతిః = గర్భమునుండి. పుట్టుక; వః అస్తి = భూమి వె జీవి౦ 
చుట; రి. వృద్దిః = అభివృద్ధి; 4. వరిణామః = బాల్యవార్డ క్యాది మార్పుల 
నొందుట; 5. అపక్ష యః = వృద్దావ్యద శలో దినదినము క్షిణించుట; 6. 
వినాశ! = దేవానాశము_అనునవి షడ్భావములు, ఇవిపరమాత్మకు ఉండవు. 


భార్యయా |పార్టితో నిత్యం దార్మిద్యాపగ మేచ్ళయా । 
భో నాథ! హే పతే! స్వామిన్‌! పృసీద కరుణాకర! ౩ 27 
అ :_. పతివతయగు అతని భార్య, “ఓ పతిదేవుడా! తపోబల న౦వ 
న్నుడా ! కృపాళుడవగు నా స్వామి! బీదరికమును తొలగించుట కొజకు 
మాయందు దయ చూపుమా* అని (పతిదినము అతనిని (ప్రార్థించుచుండిన ది. 


క్ష్రధయా వీడితా బాలాస్తవ పుతొళ్ళ కేవలమ్‌ । 
న శక్తా జఒహమర ణ్యేషు కం౦దమూలార్ద నాదిషు క్ర 28 


అ :__ కేవలము తమ బిడ్డ లెన బాలురు మికిమిటీన యాకలిచే మిగుల 
పీడింపబడు చున్నారు. నేను అడ వికి వెళ్ళి కందమూలాదులను నంపాగించు 
శ్రి లేనిదానవై యున్నాను. 


రజ్షకో మమ నాన్యోజన్తీ శితానొం౦ పొలవేఒవీ చ | 
కృపాం కురుష్వ శమ మద్విజ్ఞాపనమాశ్ళణు | 29 


[పథమాధ్యాయము | 21 


అ:_ నాకు రక్షకుడు మరియొకడుళేడు. శివవలను రక్షించుటకును 
మరెవ్వడు లేడు. బిడ్డ లయందు దయచూవుము. నా మనవి నాలకింవుము. 


కులస్వామోష్ష దేవో నో జగదుక్షణదీక్షితః | 
₹రణాగతనంతాాణ; శ్రీనివానన్సతొంగతి। క 30 
పొలకో హి బహూనాంచ భకానా౦ భ కవత్సలః । 


అ:__ పూర్వమునుండి మనకు కులస్వామియు, ఇష్ట దేవుడును, లోకర్‌ క్షా 
కంక ఐబర్ధుడును, శరణాగతులను రక్షించువాడును, సజ్జనుల కాశయుడును, 
భ క్రవత్సలుడునగు శ్రీ శ్రీనివాసుడు బహుసంఖ్యాకులెన భకులకు పాలకుడని 
(పనిద్ది కలదు. 


వి శేషార్థము :__ 
(1) శరణాగతి యనగా - 
సర్వోతమత్వ విజ్ఞావపూర్వం తత మనస్సదా! 
సర్వాధిక|పేమయకం నర్వస్యాత్ర సమర్పణమ్‌ 1 
అఖండా |త్రివిధా పూజా త(ద్రత్యెవ న్వభావతః | 
రక్షతీత్యేవ విశ్వానః తదీయో౬ఒహామితి స్మృతి? | 
శరణాగతిరేషా స్యాత్‌ విష మోక్షఫల[పదా ॥ 


శ్రీహరియొక్కడే సర్వోత్రముడను జ్ఞాన ముకలిగి, హరియందే చితము 
నుంచి, పరమస్నేహపూర్వకముగా సర్వమును నమర్చించి, నిశ్చయముగ 
నతడే రక్షించును, వే వతని భృత్యుడను, భకుడను- అను తలం౦పుగల్లియుండుటే 
“శరణాగతి” యనబడును. ఈ నిశ్చయబ్దానముచే ముక్తి లభించును. 

(2) “ సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం [వజ'” అని గీత యు, 
“భవ మమశరణం౦” అనియు, రక్షింపవలెనని పెక్కుచో ట్ర ప్రార్థన కలదు. 


తల్లక్ల్మీపతిపాదాబ్ద౦ గత్వా తత్చాార్థనా౦ రురు ॥ త్ర 
అ:__ బిహునంఖ్యాకులెన తన భకులను రక్షించువాడును, భకులందు 


22 శ్రీ వేంకటేశ మావాత్మ్యమ్‌ 


మిక్కిలి | పీతీకలవాడును, లక్ష్మీవతియునగు శ్రీ వేంకటేశని పాదవద్మములను 
పొంది యాతనిని ప్రార్థన చేయము. 


తేన పీతో భవేత్సద్యః తతోఒస్మజ్టీవవేం భవేత్‌ | 
(పసీద త్వం దయాసింధో దయాం కురు దయాం కురు ॥ 32 
అ:_ ఆ ప్రార్థనచే శ్రీహరి వెంటనే సంతుష్పుడగును. అటుపై నాతని 
దయవలన మన జీవనము భాగుపడును. దయాసింధుడవగు నో పతిదేవా! 
వనన్నుడవగుమవూ! దయచూపుమా! దయచూపుమా! (రెండు మారులు 
వలుకుటలో ఆదరము వ్య క్రమగుచున్నది ) 


ఇతిదైన్యేన మహతా (పార్ధితో ఒహర్నిశం తయా । 
న స్వీచకార తద్వాక్యం తపోవిఘ్నభయాత్తదా ॥ 83 
అ:_ ఈ రీతిగా తన భార్యచే మవోదైన్యముతో రాత్రింబవళ్ళు (పార్ధింవ 
బడుచున్నను, తన నచ్చాన్ర్రపవచన, స్వాధ్యాయరూపమెన తపన్ఫునకు 
ఆటంకము కలుగునను భీతితో ఆమె మాటల నాతడు స్వీకరింపడ య్యెను. 


దిష్ట్యా చాదృష్టపాశేన తద్ధురు ర్వాయు రాగమత్‌ | 
పతివతాయాం శివషు (పనన్నః కరుణానిధిః ॥ 34 
అ:- దెవవశమున అదే సమయమునందు వారి దారి దధ్యదశ వరివక్వమై 
యుండుటవలన (దార్మిద్యదుఃఖ పరిహారకొలము దాపురించెను గనుక), తన 
శిష్యుని ఇల్లాలు మహావతి[వత యగుటవలన ఆమెయందును, ఆమె బిడ్డల 
యందును మిక్టిలి దయగలవాడై, (వనన్నుడైన గురువగు వాయుదేవుడు అచటికి 
వచ్చెను. (“కృషితో నావీదుర్శ్భిక్షం, జపతో నాన్తిపాతకం౦ం' అనున్మృతి మేరకు 
దేవశర్మ జపాదులను ఆచరించుచుండుట వలన అతని దుష్కర్మము నశించు 
కాలమాసన్నమెవ దని భావము) 


తపోఒవసా నే నంపొొప్తం న్వపరుం జగతాం గుడుమ్‌ | 
దృష్ట్వా ముదా దేవళర్మా నహసోత్రాయ చాదరాత్‌ । లిక : 


(పథమాధ్యాయము 23 


సాష్టాంగం తం హపృణమ్యాథ బద్దాంజలిపుటో ఒభవత్‌ 
తతో వాయుః పహ శిష్యం మధురం వచనం హితమీ 36 
అ:_ తపస్సమాబ్రి' సమయములో విచ్చేసిన, తనకును, రుదాది దేవత 
లకును -గురువగు వాయుదేవుని చూచి దెవళర్శ' సంతోషముతో (అనగా 
ఇష్ట[పావ్రీయ, అనిష్టపరిహారము , అగునను ఆనందముతో) తత్రణమే లేచి 
నీలువవిడి, ఆదరపూర్వకమగు పరమభకి తో సాష్టాంగ (ప్రణామములాచరించి, 
మిక్కీలి భకి తో అర్చించి బద్ధాంజలియై నిలుచుండెను. శిమ్యుడు (పార్టించిన 
వీదప, వాయుదేవుడు చేనళ ర్మనుగూర్చి శాశ్వతమైన |శేయస్సునకు. కారణ 
ములగు [పియమధుర వచనములను పలికెను, 


శ్రీమద్వేంక టనాథ న్య యా త్రార్థం గచ్చ మా చిరమ్‌ ! 
తేవేహాముత తేఒభీష్టసీద్ధిర్భవతి నాన్యథా 8 37 
అ:- ఓ ,వీయళశిమ్యడా! శ్రీ శ్రీ వేంకటా చలమువకు అధివతియైన శ్రీ లక్ష్మీ 
వేంకబేటవి యాకు త్వరగా వెళ్ళుము. ఆలన్యము తగదు. ఆ యాత్ర 
వలన నీకు ఈ. లోకమునందును, ఈ సంసారమునందును, న్వర్గమోక్షము 
లందును ఇష్టసిద్ధి కలుగును. సందేహము వలదు. లేనియెడల అభీష్ట సిద్ధి 
కలుగపేరదు. 


అవ :- ఇవసిదిని నూచించు విశేషణముల చెవుచున్నాడు. 
టి 


లక్ష్మీపతే ర యాసింధోః (బహ్మాదివరదాయినః | 
య్మాతాయాం' మాన్తు సందేహః శీఘం గచ్చ నుభక్తిమన్‌ & 38 
అ :. ఐశ్వర్యాభిమానియెన శ్రీలక్ష్మీ దేవికి పతియు, దయాసాగరుడును, 
[బిహ్మోది దేవతలకు వరములనిచ్చువాడునగు .శ్రీ వేంకటేశ్వరుని యాతా 
విషయములో ఎట్టి నందేహమును అక్కరలేదు. కావున అత్యంత గ్రద్దాభ కీ 
యుతుడ వై త్వరగా వెళ్ళుము. 


ఇతీ దేవాద్యుత్ర మేన గురుణా వాయునేరితః | 
మహుర్భుహుర్ఫోధితో ఒథ విష్దుయాతామహాదరః 8 39 


24 శ్రీ వేంకటేశళమావోత్మ్యఘ్‌ 


సరూక్షమర్ధం జగ్రాహ గురువాశ్యే సీదా రతః | 


గుదూపదేశో బలవాన్‌ గురోరాజ్ఞాం న లంఘముత్‌ & 40 
ఇత్యర్థమనునంధాయ (పతే స్తే శేషపర్వతమ్‌ | | 
తత్ర శ్రీవేంకటేశస్య సందర్శనమహాదరః 1 3 4&1 


అ;- ఈ విధముగ ర్ముదాది దేవతలకంటె ఊత్రముడును, జగర్గురువును, 
న్వగురువునగు వాయుదేవువిచే పేరేవింవబడెను. (అంతః వీరకుడగు భగ 
వంతుని చేతను వేరేవింపబడెను). అట్టు మజల మటల బోధింవబడినవాడ 
శ్రీ శ్రీనివానుని యా|తావిషయ మై గురువాక్యమునందు' మిక్కిలి శ్రద్ధానక్తులు 
కలవాడ్రైెన దేవశర్మ ఆ వాయుదేవునిచే చెనబడిన యవదేశమును న్వీకరించెను. 
(అనగా ఆ యాత్రవలన తనకు వభము కలుగునని తెలిసికొనెను) 


గురూప దేశము ఇష్టసాధకమైనది, గుర్వాజ్జి మొజకూడదు. “సమా 
(శ్రయేద్దుడం భక్యా గురోః. ర పొదపంకజే” అనుస్మృత్యర్థమును అనుసంధా 
నము చేసికొని '“తేనేహాముత. తే౭భీష్టనిద్ధిః అని తి7వ శ్లోకములో 
చెప్పిన గురువాక్యముమ, దానియర్థమును మసన్సునకు తెచ్చుకొని, శేషగిరి 
వానీయగు శ్రీ శ్రీనివానుని దర్శింపవలెన నను కుతూవాలముకలవాడే, తదేక 
ధ్యానముతో శ్రీ వేంఠటేవని సందర్శన భాగ్యముచే భగవంతుని కృపయు, అప 
రోక్షజ్రానము కలుగునను ఉత్సాహముతో శ్రీ వేంకటాచలమునకు వెళ్ళెను. 


వి శేషార్థము న 

(1) మతి - (తతి - ధ్యాన - కాల - విశేషం గురురుతమః | 
వేత్తి త స్యోక్సి మార్లే కుర్వతః స్యాద్ది దర్శనం | 

అని [బిహ్మసూత భాష్య వ్యాఖ్యానము. [శ్రవణ మనన ధ్యానాదుల కాల. 

విశేషమును ఉతమ గురువులు తెలినికొనియుండెదరు. 

(2) “ గురూవదేశో బలవాన్‌ న త స్మాదృలవత్తరమ్‌ ” గురూపదేశముకంటి 

[వబలమైనది మరొకటి లేదు. దాని మేరకు వర్తించువారికి భగవద్ద ర్గువము 

కలుగుమ. 


(పథ మాధ్యాయము 25 
(3) యయా యన్య విముక్రిః స్యాత్‌ తద్దాతొ ముఖ్యతో గురుః । 
ఏకదేశ గుడత్వంస్యాదన్యవిద్యాప్రదస్య తు!  __ బృవాధ్భామ్యము 
ము కీని కలిగించు విద్యమపదేశించువాడు ముఖ్యగురువు. ఇతర 
విద్యలనువదేశించువాడు. అముఖ్య గురువు. 
(4) “మవాత్చేవాం ద్వార మావూః విము శేః తమోద్వారం యోషితాం 
సంగిసంగం' - ఉతముల సేవచేత మోక్షము కలుగును_ 
— భాగ. స్కంధ. 5 
(5) “ నమ్యక్‌ గురు[వసాద శ్చ ముఖ్యలో దృష్టీకారణమ్‌ | 
గురువుల అనుగహముచే అవరో క్ష జ్ఞానము కలుగును. 
(6) గుర్మువసాదో బలవాన్‌ నతస్మాదృలవత్తరమ్‌ | 
సర్వలక్షణ నంపన్నః యద్ద ద్యాత్సువసన్నధః క 
శిమ్యాయ నత్యం భవతి తత్సర్వం న్మాత సంశయః | 
గురువులు నంతువ్షులై యవదేశించినప్పుడే ఆయపదేశము సార్ధకమగును. 
(7) అ చార్యాద్ధ్యేవ విద్యా విదితా సాధివ్షం [పాపయతి ’ 
గురూవదేశము లేకుండ ' కేవలము పునకములచే సాధించిన జ్ఞానము 
మోక్షసాధనము కాజాలదు. 
(8) అవసాదాద్దురోగ్విద్యాః నయథో క్ర ఫల్మప్రదాః । 
విద్యాః కర్మాభ చ నదా గురోః (పోకాః ఫల[పదాః ॥ 
గురువుల యమ(గ్రహము లేకున్నయెడల విద్య ఫలములను ఇవ్వజాలదు. 
గురూపదిషవిద్యలు, గురూపదిష కర్మములు ఉ కఫలముల నిచ్చును. 
టి యట జాని 
(9) భక్యా జ్ఞానాన్‌ నిషిద్ధానాం క్యాగా న్నిత్యం హరిస్మృతేః | 
అపరోక్షదర్శన౦ విష్టోర్దాయకే నాన్యథా క్వచిత్‌ ః 
భక్తి, జానము, నిషిదకర్మ వరిత్యాగము, ఎలప్పుడు హరిన్మరణ- వీటిచే 
అవ రః ® ౧ 
అవరో క్షజ్ఞానము కలుగును. 


ల్లెద్ర శీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


అవేందజ్ఞానదం విషం ఆనందమయవామకమ్‌ | 
ఆనేందేన దదర్శాథ ఆనందనిలయాలయీ 1 48 
అ:.. ఆయురారోగ్యములను, పుత, మి|త, కళ తాదులతో కూడీవ 
ఐిపొకానందముమ, ధనధాన్యరూవమైన వంపత్తుము, పార(త్రికమైన న్వర్గముమ 
మోక్షమునందు కలుగు పారలౌకీకమగు ఆనందమును, మోక్రోవయు క్రమగు 
వేదశాస్త్రార్థ తత్త్వజ్ఞానమును మతీయ అపరోక్షజ్ఞానమును క లిగించువాడును 
(' నిరపేక్షం మునిం శాంతం కిర్వెరం నమదర్శనం । అను[ప్రజామ్యవాం |’ 
అను భాగవతో క్రీచే భ క్రపరాధీను డైన వాడును), ' అన్నమయ, |పాణమయ, 
మనోమయ, విజ్ఞానమయ, ఆనందముయా మే వధ్యంతాం " అనీ యుపనివత్తు 
లందు చెప్పబడిన రీతిని ఆనందమయ నామభేయుడును, “ తాదాత్మ్యార్టే 
వికారారే (ప్రాచుర్యార్థై మయట్‌తిధా' అను ఉకి ననుసరించి పూర్ణానంద 
వ్వరూవుడగుటచే ఆనందవదబోధ్యుడును, * ఆనందనిలయ ” మని వీలువబడు 
మందిరమునందు వనీంచువాడును, సర్వవ్యావియు వైన శ్రీవిన్ష్వ భిన్న శ్రీ శ్ర వేంక 
లేవని ఆదేవశర్మ ఆనందముగా సందర్శించెను. 


వీహరంత౦ శ్రీధరాభ్యాం వానాలీలావీలాపీనమీ | 

భక్రదర్శనమా|తేణ (వనన్నం మందహాసీనమ్‌ | 

శ్రీ వేంకటేశం నంద్భొష్ట్వా భక్త్యా నక్వాఒథనంస్తువన్‌ 8 4&8 

అ: అచ్చట శ్రీదేవి, భూదేవి యనబిడు లక్ష్మీరూవనములతో విహరించు 

చున్నవాడును, అనేక లీలావిలానములు కలవాడును, తన భకులను చూచినంత 
మా[తతమున (వనన్నుడై మందహానములు చిందించుచున్నవాడును అగు 
శ్రీ శ్రీ వేంకటేనని చిదూవమును [పత్యక్షముగా చూచి, మిక్కిలిభ కీతో 
నమస్కరించి యిట్లు స్తోతము చేసెను: 
అవ:- అటు పైని దేవశర్మ శ్రీవేంకటేశ్వరుని నుతించిన రీతిని చెప్పుచున్నారు. 


దేవశర్మోఒవాచ__ 


దయానిధే దయానిధే దయానిధే దయానిరే | 
నమో నమో, నమో నమో, నమో నమో, నమో నమః & §4 


[వథమాధ్యాయము 27 
(1) దయానిధే _ ఓ దయాపూర్ణుడా ! 


(2) దయానీధే __ పావముల పరిహరించుట, మోక్షసాధనముల నిచ్చుటి 
అమ రెండుగుణములకు నిధియగువాడా ! 


విశేషార్థము :_ 
“దో అవఖండవే” అను ధాతువును౦డి నిష్పన్నమై, నేమన్ల పావిములను 
నాశముచేయుటచే ' దః" అనబడుచున్నది. అనగా నమన పాపపరిహారక్షుడు. 
సర్వపాపాని వేం ప్రాహుః కటీః తద్దాహ ఈరితః' అని న్మృతివచనము. 
భక్తుల నమవపావములను దహించుటచే శ్రీనివానుడు 'వేంశటు' డనబడు 
చున్నాడు. “యా ప్రావధే' అను ధాతువునుండి పుట్టినది యా శబ్దము. 
శ్రీవివానుడు మోక్షాది నక లె శ్వర్యములను ఇచ్చుటచే యా అనిపించు 
కొనెను. “వకారో౭ మృత బీజం స్యాదెశ్వర్యం కట ఉచ్యతే ' అమృత మునకు 
కారణమైన ఐశ్వర్యము “వేంకట ' యనబడుచున్నది. ' తథాచ దళ్ళ యాచ 
దయే, గయాభ్యాం విధిః దయౌనిధిః ” నమన్తపావముల దహించుట, మక 
నిచ్చుట యను ఐశ్వర్యములచే వరిపూర్ణుడు. 


(3) దయానిధే = దైత్యాది దువ్పులను సంహరించుట, మజియ వారికీ 
“అంధతమ' నృనబడు శాళ్వత నరకదుఃఖము నిచ్చుట అను రెండు 
గుణములతో వరివూర్గ్ణు డైనవాడా ! 


విశేషార్థము క 

దెత్యాదులను సంహరించుటచే “దః” అని పిలువబడుచున్నాడు. 
అంధతముస్సను నరకము నిచ్చుటచే “యా” అని చెప్పబడెను. 'దయాభ్యాం 
నిధిః దయాోనిధిః' దైత్యాదులను నంహరించుట, అంధతమస్సను నరకముల 
నిచ్చునవి అను రెండు గుణములు. 


(4) దయానిధే = భక్తులకు కోరినదాని నిచ్చుట, వైకుంఠాది లోకములకు 
కొనిపోవుట యను రెండు గుణములతో పూర్చడవగు ఓ భగవంతుడా ! 
నీక్టు' పలుమార్తు. నమస్కరించెదను. 


“28 శ్రీ వేంకటేశమాహాత్మ్యప్‌ 


విశేషార్థము : త్త 


wer దాసే” అను ధాతువు ననుసరించి దదాతీతి = దః త 
న్వభావము గలవాడని యర్థము, 


భకులను తనస్థానమైన వెకుంఠాది లోకములకు తీసికొని వెళ్ళుటచే 
“యా” అని విలువబడుచుల్చాడు. ఈ రెండు గుణములచే నిరే = పూర్ణుడ 
వగు శ్రీ శ్రీనివాసా! నీకు నమస్కారములు. 


దేవశర్మ అపై శ్వర్యములను, అష్టవుత్రుల నియ్యవలెనను ఉద్దేశ్యముతో 
ఎనిమిది మార్లు “నమః” శబ్దము నుచ్చరించెను. అతడు భగవ్యక్సేరణా 
నుసారము అట్లు నుడివెను. అదేరీతిని అసె శ్వర్యముల నిచ్చెనని 5 అధ్యా. 
59-60 క్లో. వలన తెలియచున్నది. 


అణిమా మహిమా చెవ గరిమా లఘిమా తథా | 

(పాపీః |పాొకామ్య మోశళశిత్వం వశిత్వం చాష్ష సిద్ధయః | 

ఈ యెనిమిది నిదులు అపై శ్వర్యములని చెప్పబడినవి. 
థి యు 


అవ:- పద్మమువ౦దు శ్రీ మహాలక్ష్మియొక్క విశేష సన్నిధాన మున్నందు 
_ వలన స్వామివారిని మంగళకరములగు “వద్మ' వదములతోనుతించుచున్నాడు. 


శ్రీ పద్మనాభ పద్మేశ పద్మజేశేం్యదవందిత । 
పద్మమాలిన్‌ పద్మనే[త పద్మాభయదరారి భృత్‌ a | 45 
అ:_ ఓ స్వామి! నాభిపద్మమునుండి [బిహను నృషించిన వద్మవాభా! 
- ట 
శ్రీలశ్షీ దేవికి (వభువెనవాడా ! వద్మమునందు జన్మించిన (బ్రహ్మ, శివ, 
దేవేం[దాది దేవతలచే వందితుడా! పాద పర్యంతము (వేలాడు చున్న వద్మ మాలిక 
కలవాడా! కమలదళములవంటి విశాలవే|త్రములు కలవాడా! నొలుగుచేతు 
లందును పద్మ - అభయముద - శంఖ - చక్రములను ధరించినవాడా ! 


విశేషారము ;_ 
థి 


లశ్ష్యేవో దకరూ పేణ శయ్యా రూపేణ చాండజః | 
ఆ సీద్గర్భోద కే చేత్థం వాన్యదాసీత్కథం౦చన ॥ 


(పథమాధ్యాయము 29 


తవ్యనాభే రభూత్పద్మం సౌవర్లం భువన్నాశయమ్‌ | 

త్రాకృతం చ విజ్లేయం భూదేవీ అభిమావినీ ॥ 

వద్మాదిరణ్మయాజ్లాతో (బవ్మోతు చతురాననః | 

@ జ 
గాదడ అ, 11.2060; 49. 

లక్ష్మీదేవి భగవంతుని సేవకురాలై ఉదకరూవముతో నుండెను. 
పరమాత్మునినాభినుండి నువర్గకమలము జనించెను. అందులోమండి (బవ్మా 
పుట్టెను. 


పద్మపాబే పద్మపాద నర్వహృత్పద్మనంస్థిత | 
త్వత్చాదపద్మయుగలం [పజిమామ్యతినుందరమ్‌ & 46 
అ:__ కమలమువళె కోమలమెన, సుందరమైన చేతులుక లవాడా! కమలము 

వలె నుందరమగు పాదములు కలవాడా! నకలజనుల హృదయక మలములందు 
వసించువాడా! - ఓ శ్రీనివాసా! అతినుందరములగు నీపాదపద్మములకు 
భ కిపూర్వకముగా నమస్కరించుచున్నాను. 
విశేషార్థము :_ 

న్వీత్యానందః' నముద్దివ్షః వరికి బ్ఞానముచ్యతే | 

ము కిదానేన తదా నాత్చువరన్య పదద్వయమ్‌ ః 

అనీ టి 

భగవంతుని కుడిపాదము “సు' అనియు, ఎడమపాదము “వర్‌” 
అనియు చెప్పబడును. “యం యం యథోపాసతే తత్రథైవ భవతి” అను 
వచనానుసారముగ బాన, ఆనంద న్వరూవములగు రెండుపొదములకు [మొక్కిన 


ఆ రెండిటిరూవమగు మోక్షము లభించును. కనుకనే రెండుపాదములకు 
నమస్కరించుట. 


అవ: నీపాదవద్మములమహిమ కొంత తెలిసినంత మాతమున వీ 
మహిమ ఇంత యని చెప్పనెవరికిని సాధ్యముకాదవి నుడువుచున్నాడు. 


త్వత్సాదపద్మ మాహాత్మ్య మహ్యనంతం (తివిక్రమమ్‌ : 
యత్కనిషాంగుళినఖ మణ్య (గ గుజపంగతాన్‌ క. 47 


80 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌. 


ఆనంతాన్‌ మవిశేషాంళ్చ పశ్యంతీ శ్రీర్నిరంతరమ్‌ । 
ప్రోతుకామాక్షీ జధీక్షా హర్షాదాళ్చర్యసాగరే ॥ 48 
గహనే గాహమావాభూదనంత [భత్యగోచరే | 
అ:.. ఓ స్వామి! వద్మమలవ౦టి నీపాదములమషిమ అవరిమితము. 
[తివికమావతార సమయమున వీవు ఒక్క పాదముచేత వే వదునాలుగులోకముల 
నాక్రమించి (బహ్మాండ కటాహమును చీల్చి గంగను రప్పించివట్టి వాడవు. 
అట్టీ నీ పాదపద్మములమహిమ అనంతము, సర్వవ్యాప్తము, సర్వతోధికము. 
నీ పాదమందు మాణిక్యమణివలె |వకాశించుచున్న వీ చిటికన( వేలి గోటికొన 
భాగమునకుగల ఆనందాడి విశేషగుజములను, వాటిలో ఒక్కొక్క గుణమువకు 
గల మహిమావిశేషములను ఎల్లకాలములందును, ఏమ్మాతము శ్రద్దకుంటుపడక 
స్తోత్రము గావించు జ్ఞాన న్వడూవీభియగు శ్రీల క్ష దేవికూడ నంహూర్ణవి శేషములి 
వెటగవి దై, అన౦త 'వేదములకుకూడ గోచరముకానట్టి నీ సాద పద్మములమహి. 
మముమ అతి నంతోషమువలన సో[త్రముచేయటకు అశక్తురాలె అగాధాళ్చర్య 
సాగరములో మునిగిపోయియున్నది. 





విశేషార్థము : ఆ 
(త్రివిక్రమ న విక్రమం గణయితుం ఫణీ గక్నుతే | 
త వేళ నతవేవథు[పశమనం పరే కిం పునః ॥ 
అజాండఘన భాండఖండనవటీయనీ యన్మృదు 
(పదివ నిగమో కవన్నఖకశిఖా జగద్వ్యావీనీ 


_ అమ తీర్గపబంధవచనానుసారము ఓ త్రివికముడా ! భక్షులభయాదులము వాళ 
మొందించు నీ పరాక్రమమును నవ్మనవదముడైన ఆదిశేషుడు గూడ లెక్కించు 
టకు నమర్గుడు కాడు. ఇతరులు సమర్థులు కాజాలరని [పత్యేకించి చెప్పనవ 
నరములేదు. ఎందుచేతననగా |బహ్మాండమునంతటిని వ్యావీంచుకొనియన్న 
“తీణివదావిచక్రమే ?; 'విచకమే వృథివీ మేష ఏతాం” ఇత్యాది వేదో క్ర 
పామాణ్యము నమనరి౦చి నీ పాదముయొక్క చిటికన (వేలి గోటికొనభాగము 
(బ్రవ్మాండకటాహమువే చీల్చుటకు సమర్గ మైయున్నది - అని భావము. అందుచే 


[వ్రథమాధ్యాయము 81 
త్రీవిక్రమువీ వరా(క్రమమును 'చెప్పూటికు ఎవదను నమర్థులుకార వీ వీడూపీంవ 
బడినది. 

2. * అభేదేఒ వీ భేదకార్య విర్వావాకో విశేషమః ” 

భగవంతునకు ఆయనయొక్క గుణములకు ఆ గుణములలో ఒకదానితో 
మజీయొకటికి భేదము లేనప్పటికిని ఆ పరమాత్ముని గుణములు జ్ఞానము, 
ఆనందము - ఇత్యాది కార్యభేదములను నిర్వహించుట విశేషము. 





8. శ్రీ విష్ణవుయొక్క ఒకపాదమునందున్న _ చిటికన[వేలి గోటి కౌ 
భాగమునందలి ఒక్కగుణమునకున్న ఒక్క మహిమ అనంత వేదములకు కూడ 
గోచరము కాలేదన్నప్పుడు, జ్ఞానన్వరూవురాలై న ప్పటికివి శ్రీలక్ష్మీదేవి శ్రీవారి 
యొక్క అనంత నుహిమావిశేషగుణముల వెరుగనిదె, ఆశ్చర్యసాగరములో 
మునిగియన్నదన్నబో, ఇక అజ్జులకు ఆశ్చర్యమగుననుటలో శందేవా మేల? 





4. “|తయః విక్రమాః యస్య సః” మూడు పాదవిక్షేవములుకలవాడు 
లేక, [తి = ముల్లోకములలో , వి = గరుడునిబే, |క్రమః =పాదవిళ్లే వముకలవాడు 
లేక [త్రీన్‌ = మూడువేదములను, కాలములను, గుణములను, లోకములను. దేవ 
మానవడానవులను, చేతనములను, అచేతనములను, మిశమములను పాదము 
చేతవే ఆ(క్రమించినవాడు. ఈ [పమేయము బుగ్భామ్యమున౦దు చెప్పబడినది. 


వేదాన్‌, కాలాన్‌, గుభాన్‌, లోకాన్‌, దేవమానుష దానవాన్‌ .! 
చేతనాచేతనాన్‌ మి[శాన్‌ [తీణిపదా విచగ్రమే ॥ 


అవ :_. ఈ విషయములో (బవాదేవుని ప్రయత్నమును చెవ్వుచున్నాడు 


త్వయోపదిష్టో యః వుత్రవాత్సల్యాచ్చతురాననః | 49 
త్వద్దుణానాం చ గణవాత్‌ ఆనందమతులం భజన్‌ ! 
నాద్యావీ విరరామాసొ గణనాద్దేవరాడవీ | 50 


అ:_ పుత్రవాత్సల్యముతో స్వయముగనీచే (నీమహిమలు) |బవ్మాకు 
ఉపదేశింపబడియన్నప్పటికిని, దేవోతముడెన (బవ్మాదేవుడు నాలుగు ముఖ 


ప్రత్తి శ్రీ వేంఠటేశ మాహాత్మ్య్యమ్‌ 


ములు గలవాడయ్యును వీ పాదముయొక్క చిటికన(వేలి గోటికొన భాగము 
నందలి మహిమలను లెక్కించుటయందు అసమర్థుడై, ఇంకను అమితావంిద 
ముతో నీ గుణగణనముమ చేయచువేయున్నాడు. ఇప్పటికిని ఆ (ప్రయత్నము 
నుండి విరమించుట ఆతనికి సాధ్యవడలేదు. 


అవ:__ ఆదిశేమని (ప్రయత్నము చెవ్వుచున్నాడు. 


సహస్రవదనః శేషోఒ శేష వేదార్థేకోవిదః | 

నాహం జానే ఇతి |[బూతే యన్నఖా[గా[గ్యవైభవమ్‌ ః ఫ్ట్‌ 1 

అ:- సకల వేదార్థముల నెజీగి వేయిముఖములు కలవాడైన ఆదీ 
శేవడుకూడ నీపాద నఖాగ వైభవమును వే వెలుగ ననుచున్నాడు. వహ్మన 
ముఖములతో ఎల్లప్పుడు భగవద్దుణములను చింతించుచున్న శేముడే చెవ్చ 
లేకున్నచో వీ పాదనఖా[గ్రమహిమ వెజిగిన వారెవరు? 


అనేంత వేదాః భాషంతే హ్యన్యోవ్యం (పవిచార్య చ ॥ స్‌ఫ్టి 

అ;- అనంత వేదములకు అభిమానులెన దేవతలు పరస్పరము 
బాగిగా విచారించియు, భగవద్దుణైశ్వర్యము చెన్న నలవికానీదగుటచే శ్రీహరి 
పాద నఖ్యాగవైభవము నెబుగకున్నామనిరి. 


ఏకైకస్మిన్నధికారే వియకాః ఏతైకళో బృహ్మపూర్వాళ్ళ విష్ణోః | 
సర్వే దేవాః స్వాధికారే నియక్తాః నత్యాదిలోశకేషు యథాకొమేణ 8 538 
అ:_ |బహ్మోది దేవతలు వారి వారికి తగిన అధికారబలములకో 
ఒక్కొక్కరు ఒక్కొక్క వదవియందు శ్రీహరిచేత నియమింపబడియున్నారు.. 
వారు సత్యలోకము, స్వర్షలోకము, నూర్యలోకము, చందలోకము మొద లైన 
సమనలోకములందు తమ తమ భోగముల నమభవించుచున్నారు. 


భుజంతి చేష్టాని మహాదరేణ భజంతి శేషాచలగం రమేశమ్‌ | 
వయం త్వనంతా హరిజా నీయుక్తా వేదాః నుతొ న్వన్వ గుభానుభావమీః $ కీ 


అ: ఆ [బహ్మోది దేవతలు ఆధివత్యానుసారము (పావ్తమెన సకలభో గై 
శ్వర్యములను అనుభవించుచున్నను, శేషగిరియందున్న లక్ష్మీపతివి మవాభ | 


(ప్రథమాధ్యాయము 83 


గలిగి సర్విదా సేవించుచున్నాడు. వేదములమైన (వేదాభిమాన దేవతలమైన) 
మేము అనంతముగా నున్నను శ్రీనివాసుని గుణమాహాత్మ్యమును వర్ణించు 
వ్యాపారములో శ్రీహరిచేతనే నియమితులమై యున్నాము. 


గుభాన్త్వనంతా: పరమాత్మనో యత్‌ పదోనఖాగ్రన్ధ గుజైకదేశమ్‌ | 
సుతా మిలిత్వా వయమప్యశక్తాః వేదాస్త్వనంతా జనితాన్తదర్థ మ్‌ 8 55 
అ:_ ఏకారణమువలన పరమాత్ముని గుణములు అనంతములె యున్నవో, 
ఆ కారణము వలననే మెము (వేదములు) కూడ అనంతములమైయున్నారము. 
అవేకులమెన మేమందఅము కలసి స్తుతించినను శ్రీ హరియొ క అనంత గుణము 
లను వర్ణింవ లేకున్నాము. _శ్రీహరియొక్క పాదనఖా(గ్ర గుణమహిమలందు 
ఏకదేశమును వర్ణించుటకు మాత్రమే మేము తగుదుము. గుణ లేళమును 
చెష్పుటకే మేము జన్మించియున్నారము. 


ఏవం నునిళ్చత్య గుభైకదేశ 
మాహాత్మ్య్యమేళే త్వవిజానమానాః | 
ఉప (అప) (కాన్తాః స్తోతుమథో గుభైక 
దేళోఒప్యనంతాత్మతయా౭భివృద్దః | ర్‌ 6 
అ: 'నఖాగభాగమునకు గల గుణెకదేశము కూడ అనంతానంత 
రూపములతో న భివృద్ధి యగుచుండగా స్తో తము చేయుటకు వీలుగాకున్నది.' 
అని వేదములు (వేదాభిమాన దేవతలు) నిశ్చయించుకొని గుభెక దేశమహిమను 
కూడ నెరుగనివారై తెలిసినంత మాతమువే వర్ణించుట కుష్మకమించిరి. “అవ 
వ్రాంతాః' అని పాఠమెనచో, ఏకదేశముమకూడ వర్తింపనలవిగాక నివృత్తు 
లర అని యర్థము. అనగా భగవద్దుణములను సంపూర్ణముగా తెలిసికొనుట 
సాధ్యము కాదని, సంపూర్ణ స్తోతము చేయట మానుకొనిరి. అనగా 
సంపూర్ణ ముగా సోతము చేయటకు అశకులెరి. ఇట్టుండగా గుణమపొమలను 


సంపూర్ణ ముగా వర్ణింప నెవరితరము ? 
వేం. మా శీ, 


34 శ్రీ వేంకబేశమాహాత్మ మ్‌ 


తం వీక్ష్య తేఒనోకన్యమధథోచురేకం గుణం వదామో వినృజామ శేషాన్‌ | 
ఆరేభిరే పూర్వవదేవ తేజపి గుణా హ్యనేంతాః ఫలదాస్తావృతాశ్చ 8 57 


బి 

అ :__ అభివృద్ది యగుచున్న గుతెకదేశమును చూచి అనంత వేదాభి 
మాన దేవతలు పరనరము మాటలాడుకొన, అభివృద్ధి యగుచున్న గుజైక 
దేశమువే మనము వర్తింతము. మిగిలిన వానిని వదలివేయదము - అని దానివే 
పొగడనారంభించిరి. మునుపటివలెనే ఒక్కొక్క గుణము అనంతపరివారముగా 
వెజిగి ఫల్యవదమై విస్తరించెను. ఒకే గుణము శాఖోపశాఖలుగా పెళీగి 
రాశిగా మారిపోయెనని భావము. 


గుజైస్సమంతాత్‌ ఖభదైరనంకతెః (పత్యేకశః కిరణొాలీవ పూష్ణుః | 
విదిష్లు దిక్షూర్ద్వ్యమధళశ్చదేవాః దృష్ట్వా గుణానద్భుతానిత్యవోచేన్‌ 2 58 
అ :_._ సూర్యుని కిరణము లెట్లు సర్వదిక్కులందు వ్యావీంచుచున్నవో వావీ 
క౦టె నధికముగా [బహ్మలోకపర్యంకము వె భాగమునందును, పాతాళ లోక్ర 
పర్యంతము (క్రింది భాగమునందును వ్యాపించియన్న అత్యాశ్చర్యక రములగు 
భగవద్దుణగణ ములను చూచి, ఒక్కొక్క గుణము ఆవరణరూసమె, నర్య వభ 
(పదమై అవ౦తానంతముగా న భివృద్ది నొందియున్నదని ఆ వేదములు 
(వేదాభిమాన దేవతలు) పరస్పరము చెప్పుకొనుచు మోపొతులైరి. 


(దష్తుం శోతుం కీర్తితుం వాపి బోద్దుం అశక్యం నః కముత స్తోతుమేతాన్‌ | 
అస్మానతీతాన్‌ వయమల్చసారాః కిం వర్ణయామోఒలమలం [ప్రశంనయా॥59 


అ: ఈ గుణములను కంటితో చూచుటకు, చెవితో వినుటకు, మాట 
లతో చెప్పుటకు, మనస్సుతో తెలిసికొనుటకు మనకు సాధ్యము కాలేదన్న 
ప్పుడు, మన శకి నిమిరి అగోచరములెయున్న గుణములను వర్ణించుటకు 
ఊాధ్యముకాదని వేరుగా చెప్పవలెనా? అందువలన అల్పజ్ఞాలమగు మనము 
ఏమనీ వర్ణింషగలము ? కనుక మవము ప్రశంపలమమాని, ఆ దేవుని గుణము 
hd [వేశంనీంతము. 


'పథమాధ్యాయము 35 


ఇత్యుక్షవంతః న్వమనోఒనుసారాక్‌ గుణావేతాన్‌ వర్ణయామాను రంజసొ | 
తథాపి తే పాదనఖాగగేషు గుజేష్వనంకేషు విభాజితన్య 60 
గుజైకదేళస్య గుజైకదేశః (పవర్ణితోజంశా బహవో న వర్ణితాః | 

ఏవం రమాజాహిప వేదము ఖ్యాః శక్తా నానన్‌ వర్దనే త్వదుణానామ్‌ 8 61 


అ:_ ఇట్లు వేదములు (వేదాభిమాన దేవతలు) మనఃపూర్తిగా తమ 
క క్ష్యనుసారము వరమాత్ముని గుణములను మిక్కిలిభక్రితో మజల వర్తించుటికు 
మొదలిడిరి. అందునను శ్రీహరియొక్ట పాదకమలములందుండు నఖ్మాగము 
నకు గల అనంత గుణములలో ఒకగుణమును అనంత భాగములుగా చేసి, 
అందుండి యొకభాగమును మజల అన౦తభాగములుగ చేయగా వేర్చడిన 
గుణముయొక్క అనంతానంతాంశములో అనంతాంశశాగమును మా[(త్రము 
భక్రితో వర్షించిర. అవ్బటికిని సాకల్యముగా కాదు. అవేకగుణములు వర్షింవ 
బడవేలేదు. శ్రీ లక్ష్మీదేవి, (బ్రహ్మ, రుద, శేషాదులు, వేదాభిమాన దేవతలు 
కూడ నీ గుణములను తెలినికొనుటయందును, చూచుటయందును లెక్కించి 
వర్ణించుటయందుమ సమర్థులు కాలేకపోయిరి. ఇక ఇతరు లెంతమాతము? 


అవ :_ పాదమహిమను చెప్పి ముగించుచున్నాడు. 


యత్సమన్త గుణా న్విష్టోః వర్ష వే భక్తీ వర్ణితాః | 
అనంత వేదాస్తద్భూమన్‌ గుణమాహాత్మ్య్యమాదృశమ్‌ క్ర 62 
విశే షార్థము ర్న 
1, విమః “మ - [వసవణే' అనుధాతువు నుండి *విగతః స్నుః యస్య” 
ణి ణ ఆ 

అనగా నద్యాదులవలె |ప్రవహించువాడు కాడు. 

2, లేక “విశేషేణ మ్లః యస్మాత్‌ ' అను వ్యుతృత్తిచే విశేషముగా గంగాది 
నద్యాదులను వ్రవాహరూవముగా (వవహించున ట్టు చేయువాడు. 

తి, విష్‌ .వ్యోప్తౌ అను ధాతువు ననుసరి౦చి విష్ణువు సమసముమ వ్యావీంచి 
యున్నవాడు. 


36 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


4. “విశ _- పవేశవే” అను ధాతువు ననుసరించి సమసమును అంతర్యా 
మిగా [వవేశించియన్నవాడు 


5. (త్రివిక్రమరూవమున మూడుఅడుగులతో విశ్వమున౦తటిని ఆక్రమించి 
యున్నాడు. 
6. విమ నామ్ని “అ' శబేన విషోః బలముదీర్యతే. 
నో a te 
'వివువు' అను శబ్బ్దమున౦దుండు “ణి శబ్దమునకు బలమని అర్థము. 
“ణి ఇత్యాక్రియమాణత్వాత్‌ ణకారో ౬ స్యబలం మతమ్‌ | 
వ అక్ష 
విష్ణునామ్ని షకారేణ రమా[బ హ్మేశపూర్విణః | 
(పణితృతా ఒఖి ల సవ విష్ణో రుకా ఒత్మతా తథా | 
షకారమునకు రమా టబ హ్మేశాదినిఖిలజగత్తును |పేరేపించువాడు _ 
అని యర్థము. 


ఆత తత్వం సర్వగుణెః దేశతః, కాలతః తథా | 
ఆత్మశబోదితం తచ్చ మళ బ్రేవాభిధీయతే | 
౧ ద 
ఆత్మశబమే విమ శబార్తము, 'ఐణ” అవగా పూరుడని యర్లము. 
టబ ణ ద ణ $ 
“షి” ఇకత్యాక్రియమాణత్వం (వభేతృత్వం చ పూర్ణతా 
“వి అనగా (పేరకత్యమని యర్థము. 
విషోః షకార ఇత్యుకో వీత్యుక స్య విశివతా | 
ణ ఎనీ అత ల 
అ౦త్యస్థిత ఉకారస్తు కాచ్చీల్యాద్ద రేర్వదేత్‌ 
ఏవం విశిష్షప్రాణత్వం అన౦తత్వ౦ చ సర్వతః | 
విశవ్షం చ బలం విష్ణోః సర్వస్మా చృీలమిత్యవి । 
ఉదితం విమశబ్రేన తస్మాదృక్‌ సంహితామను | 
ణ ౧ ' 
వరద్వయ సమాయోగే “మ” శబ్లస్యార్లమేవ తు | 
ణ ణ a) థి 
విష్ణో: ప్రాజత్వమాత్మత్వ౦ బలం చైవా(త్ర వేతి యః | 


ప్రథమాధ్యాయము 37 
న్‌: వీవ విష్ణోః బలవిత్తథా పపాణత్వవిదృవేత్‌ | 
న్‌ ఏవ ము క్రః సంసారాథ్‌ నిత్యాయుష్మావ్‌ భవిష్యతి ॥ 


అని ఐతరేయ భామ్యమునందు చెప్పబడినది. ఈ ప్రకారము విష్ణ 
శబ్దమున అవేకార్గము లిమిడియున్నవి. 


ఇతి ఆదిత్య వురాతాంతర్ల శ శ్రీ వేంకటేశ మావోత్యమునం౦తు 
పాదనఖా|గమహిమావర్గశపరమగు |ప్రథమాధ్యాయము నమా వము. 





ధీ ది (త యాధా 5 రు 


1 అథ శ్రీ శ్రీవివాన దివ్యమంగళ విగ్ర హసౌందర్యాదివర్ణ నమ్‌ వ 


అవ :-- ఇదివఅకు భగవంతుని పాదనఖాగ మహిమను వర్ణించి, పిదప 
పాదముల సౌందర్యమును, పాదరేఖలను, దివ్యమంగళ దేవా సౌ. దర్యాదులను స్తుతించు 


చున్నాడు. 
దేవశర్మోవాచ వ 

ఇతోఒప్యథ త్వత్చాదాబ్దగ ళసొన్గర్యమద్భుతమ్‌ క 

స్వామి౦న్త్యయా (పేరితశ్చేత్‌ యథామత్యనువాదయే ॥ l 

అ:_ మంగళకర మైన సర్వకార్యములకును (పేరకుడవగ నో స్వామి ! 

నీ పాదనఖా[గముల గుణమాహాత్మ్యము, నీ పాదకమల సౌన్దర్యము, వర్ణింప 
నలవికానివి, ఆశ్చర్యకరమెనవి. అయినను నీచే (పేరితుడనైతివేని నా 
బుద్ద్యనుసారముగా అనువదింప గలవాడను, 


వేక్షకిస్టాపీ రమాదేవీ తవ పాదాంబుజే స్థితమ్‌ | 
సౌన్షర్యమద్భుతం దృష్వా సున్లరీ మోహితాఒభవత్‌ & 2 
ది యు టి 


అ:_ ఓ స్వామా! శ్రీలక్ష్మీదేవి నీ వక్షఃస్థలమున౦దు నిరంతరము 
వనించుచున్నదెనను, స్వయముగ అతిమందరిమైనను, తన సౌన్టర్యమున 
కంటె అత్యుత్కృవమము, అత్యద్భుతమునగు నీ పాదకమల సౌవర్యమును 

టు 2 
చూచి ముగ్గురాలయ్యెను. 


విన్మితా (దష్టుకామాద్ది న్వన్య న్మేతద్వయేనవై | 
అశ క్యం దర్శనం మత్వా [(తిరూపా చాభవత్తదా ॥ a 
అ:__ అత్యధికాశ్చర్యముకల శ్రీ లక్ష్మీదేవి తన రెండు వేత్రములతో నీ 


సౌందర్యమును చూచుట అసాధ్యమని తలచి అట్టి సౌందర్యమునవలో కింప 
వపేక్షించినదె మూడురూవములను ధరించినదాయెను. 


ద్వితీయాధ్యాయము 39 


హర్తాత్‌ శ్రీరూపిఖీ వామే భూరూపా దక్షిణే స్థితా | 

దుర్గారూపా[గభాగ స్టా (తిరూపా నేతషట్కతః ॥ 4 
నదియ, కుడివైపున భూరూవము దాల్చినదియు, ఎదుట దుర్గారూవమును 
ధరించినదియనె ఆరు కన్నులతో భగవత్‌ సౌన్లర్యమును చూచుచున్నది. 


అ;_ లక్ష్మీదేవి అత్యుత్సాహముతో నీ యెడమవెవున శ్రీరూపము నొంది 


పశ్యన్త్యనన్యమనసా నీ సౌన్దర్యాఖ్యరసాయనమ్‌ 
పిబన్తప్యన్వహం నావి నీవృత్తా తృష్టయాఒధునా ॥ స్‌ 


క్షీ చెవి అన్యపవషయముల పై అస క్రిలేని మనస్సుతో ఎల్రప్ప 
డును చూచుచు, శీ మ రసాయనమును పానము చేయుచున్నను 

ప్రా | కీని ఆ | పయత్నమునుండి విరమింవలేదు. 
అనగా నం అ త్యధికమగు ఆనందమును అనుభవించుచున్న 
దని భావము. 


ty 
| 
ల 
లి 


' అథావరణ పూజాయాం లక్ష్మీం వామేహరేర్యజేత్‌ | ధరాన్తు 

నేపార్మే" _ ఎడమవైపున లక్ష్మిదేవిని, కుడి వెపున భూదేవిని 
పూజింపవలెను . అని శ్రీ జయ తీర్థులు (టీకాచార్యులు) వానిన వద్యమాలికలో 
చెప్పబడిన ది. 


అవ ;-- టు శై వేసెడిపనీని చెప్పుచున్నాడు. 
శ్రీ సునర శ్రీనివాన నాభిస్టశ్చతురాన వః 
తవ స సో రమే సౌన్ష ర్య లగ్మమాననః | 6 
అ: అతిలోకసుందరుడవగు నో శ్రీనివాసా! చతుర్ముఖుడు ఉత్తమ 
స్థానమగు సీ సాభికమలమున నున్నవాడెనను, అతిమనోహర మైన నీ పాద 
సొన్షర్యమునే చూడదలచి, దానియందే మనస్సునుంచి తదేకదీక్షతో చూచు, 
చున్నాడు. 


40 శీ వేంకటేశమాహాత్మ మ్‌ 
విశేషారము :__ 
థి 


1. శ్రీః వివసతి అన్మిన్నితి శ్రీనివాసః =లక్షీ్మదేవి ఇతనియందే నివా 
సము చేయుచు౦డును. 


2. శ్రియం నయతీతి శ్రీనిః=లక్షీ ,(పేరకుడు, (“వామనిర్భామవిః ' ఇత్యా 
ee Ee ఆతు పదము). పతీ = ఆచ్బాద యతి పర్వం ఇతి వాసః, 
శశ వాసతతీతివాసః, తేక వసతి నర్య|త్రేతివాస! అవీ 'వాసి శ క్రార్గము. 
' శ్రీశిళ్చాసొ ను స అను వ్యుత్పతి వలన శ్రీవివాన శ బ్రముచే 
లక్షీ (పేర కుడును సర్వాంతర్యామియునెన పరమాత్ముడు వీలువబడుచున్నాడు. 





3. శ్రియాం నివనతి అంత ర్యామితయా =లక్ష్మి దేవియందు అంతర్యామిగా 
నుండుటచేత శ్రీనివాసుడనబడును. 


4. తస్య నాభొరభూత్పద్మ౦ సొవర్గం భువనా[శయమ్‌ ॥ 
క బ్రవ్మో తు చతురాననః | 
(గారడ అ. 20, 49) 
_ శ్రీహరియొక్క నాభిను౦డి సువర్ణ కమలము జనించెను. అందులో 
నుండి చతుర్మఖుడు జన్మించెను, 


అష్షనేత్యా దివారా(త్రం పళ్యన్‌ సొన్టర్యమద్భుతమ్‌ । 
నాల౦ నే(తాష్టక మితి బహురూపీ తదాఒభవత్‌ | 7 
అ:__ చతుర్ముఖుడు రేయింబవళ్ళు ఎనిమిది కన్నులతో అత్యాశ్చర్యకర 


మగు నీ సౌన్గర్యమును చూచుచున్నవాడయ్య, తనకు ఆ యెనిమిదికన్నులు 
చాలవనితలచి యవేకరూపములు కలవాడాయెను 


కంఠే చ కొస్తుభం నాభౌ వైప౦ంఠాదితిధామను | 
సత్యలోకే చ మేర్వాదౌ నర్వత చతురాననః ॥ 8 


అ:__ చతుర్ముఖుడు వరమాత్ముని కంఠమున కౌనుభమణి రూపము 
తోడను, నాభికమలమునను, శ్వేతద్వీవము, అనంతాననము, వెకుంఠము- 


ద్వితీయాధ్యాయము 41 


అనబడు మూడు స్థానములయందును, సత్యలోకమున, మేరు వర్వతము 
మొదలగు అన్ని న్లలములయందును ఒక్కొక్క. రూపముతో నున్నాడు. 


విశేషార్ధము :_ 
1. ' అనంతాసన వైకుంఠ వారాయణ పురాణి తు; 
(త్రీజీ ధామావి వె విష్ణో ' _ శ్వేతద్యీవము, అవంతాసనము, వైకుంఠము 
ఆతు వీ మూడుకు శ్రీమవోవిష్తువునకు, మందిరముణ. (బహ్మాండముయొక్క 
వగటు విస్తారము ఏబిదికోటి యోజనములు. 


2. మధ్యభాగే తస్య మేరుః లక్ష యోజనముచ్చితః _ 
దాని మధ్య భాగమునందుండు మేరువర్య్వతము లక్షయోజనముల 
పొడవు కలది. 
జంబూద్వీపోఒభితోమేరోః వంచాయుతమితః న్మృతః । 
లక్ష యోజన విస్తార ఏవం ద్వీపోఒజయముచ్యతే | 


8. ప్రక్షాది ద్వీవషట్కంతు |క్రమాద్దిగుణితం మతమ్‌ । 
వరితో వలయాకారాః నప్తానాం౦ం నప్రసిన్ధవః | 
జంబూద్వీపము లక్ష యోజన ముల విస్తీర్ణము కలది. ప్రక్షాదులగు ఆరు 
ద్వీపములు [క్రమముగ రెట్టింపు విస్తారము కలవి. ఏడుద్వీవములు లవణాది 
న పనము[దములు చుట్టుకొ నియన్నవి. 
4. శ్వతద్వీవము :_ 
తత క్షీరాబ్దిమధ్యే తు ద్వాతింశల్లక్షయోజనే 1 
శ్వేత ద్వీపో హారేర్లోకో ద్విశతాయుతయోజనః | 
శాకద్వీవం నమారభ్య పరితో వలయాకృతిః ॥ 
మువ్చది రెండులక్షల యోజనముల వి న్రీర్ణముగల శీరసాగరముయొక్క 
మధ్యభాగమున శ్వేతద్వీవమను భగవల్లోకము కలదు. అది శాకద్వీవము 


నార౦భించి చుట్టును వలయాకారముగ యిరువదిలక్షల యోజనముల విస్తీర్ణము 
కలదైయున్నది. 


42 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


5. అన౦తాసనము :__ 

పరతోద్విగుణం తస్మాత్‌ ఘనోదకమితి స్మృతమ్‌ | 

దధ్యాకారం జలం తత్తు నానాద్వీప సమాకులమ్‌ ॥ 

యేషాం మజి[వకాశేన తమసో నాన్సీ సంభవః | 

తత్సరో ఖర్చరం యావత్‌ అనంతాననముచ్యతే ॥ 

లక్షత్రయం యోజనానాం విసృత౦ వలయాకృతిః | 

శ్రీ భూదుర్హాత్మకా భాగాః శతావి పరతఃస్థితాః | 

ఏవం స్థానద్వయం విష్టోః భూ మిన్ష మివ దృశ్యతే । 

అధసాత్‌ భూమినాశేఒపి తద నిశ్యద్ద్ధి తిస్టతి | 

భూదుర్గాభాగయో స్వత భూమినాశే |వణకళ్యతి ; 

శ్రీభాగో నిత్యఏవాస్తి ముక్తై రేవ నిషేవితః | 

తమన్సుకం౦ంటిె రెట్టింపుకలది ఘనోదకము. అందలి నీరు పెరుగుఆకా 
రముతో నుండును. అచ్చటి మణి,పకాశమువలన చీకటికి అవకాశమే 
యుండదు. దాని కటువెపున ఖర్చర పర్యంతము అనంతాసనము. మూడు 
లక్షలయోజనముల వి స్రీర్లము గలిగి వలయాకారముగ నుండును. దానిలో 
శ్రీభాగము, భూభాగము, దుర్గాభాగమని మూడు భాగములు కలవు. శ్వేత 
ద్వీపము, అనంతాసనము అను రెండు విష్తుమూర్తి స్థానములు భూమి పైనున్నటే 
కనిపించును. [కిందనున్న భూమి నశించినప్పటికిని, శ్రీభాగము నశింపదు. 
భూభాగ, దుర్గాభాగములు భూమి నాశమగునేని నశించును. శ్రీభాగము 
శాశ్వతముగ నుండును. అది ముక్తులచేతనే సేవింవదగినది. పృథ్వీలోకము 
నుండి దిగువగా (బబహ్మాండఖర్పర పర్యంతము ఇరువదియైదుకోట యోజనముల 
దూరము శలదు. 

కోటియోజన గంభీరం తక్రెవ చ ఘనోదకమ్‌ ; 

ఘనోదకాద ధస్తాతు స ల కోటియోజనమ్‌ | 


ద్వితీయాధ్యాయము 43 
కోటౌకోటొ తతో ధస్తాత్‌ కేయం పాఠాలనప్తకమ్‌ | 
తతోఒ౭వ్యధస్తాత్‌ సపాపి నరకాః రౌరవాదికాః | 


ఘనోదకము ఒకకోటియోజనముల లోతుకలది. భనోదకముకంటె, క్రింద 


భూమితలము కోటియోజనముల లోతుకలది. దానికి దిగువన పాతాళలోకము 
లేడు కలవు. అవి యొక్కొక్కటి కోటియోజనముల లోతుకలవి. వానికన్న 
[కిందుగా రౌరవాది నరకలోకము లేడున్నవి. 'భూలోకామూర్ట్వ్యతో మెరు; ఛ|తా 


కారన్ఫురాలయః ' భూలోకమునకు పె భాగమున మేరువర్వతమున్నది. అది 
ఛ|కతాకారముగ నుండి దేవతల నివాసమెయున్నది. 


6. వైకుంఠము aan 

భువర్లోకన్తు భూలొ కాదూర్ధ్వతో లక్ష యోజనః | 
మ హేన్హృనగరీ త స్మాత్పంచాళల్లక్ష యోజనా | 
తద ధ్యర్థో న్వర్గలోకః తతోధ్యర్ధాః వరేన్మృతాః | 
మహాఠన స్తపశ్చేతి నపలోకాన దూర్ల తః | 

జు = అతి జ ధి 
భూలోకాత్తు తపో యావ ద్వైకుంఠం సప్రతః పరమ్‌ ॥ 
యావదండకటావాం తదూర్ల్గ్వ్యమూర్ష్వవ్యవస్లిత మ్‌ | 

ధి ధి థి 
మధ్యభాగః (శ్రియస్తత సతులోకః సనాతనః । 
ముకొఏవ రమంతే2. త్ర పునరావృత్తివర్ణికాః | 
భూదుర్గా భాగకౌ తత దక్షిణోత్తరతః స్టితౌ | 
em స్తీయైర్విమ్షుః నావావుణ్యోచ్చయైర్నరెః | 
(వివరవన్యము ఆ. 39) 


భూలోకమునుండి పైనుండు భువర్లోకము ఒక లక్షయోజన ములవి స్తీర్ణము 
కలది. దేవేం[దనగరము అంతకంటె పర విస్తీర్ణమెనది. 
దానికంటె అర్గభాగమధిక మైనది న్వర్గ లోకము. ఇట్లే వె పె లోకములు, మహ 
ర్లోకము, జనలోకము, తపో లోకము, సత్యలోకము . ఇత్యాదులు ఏడు. 
ఈ యేడు లోకములకంటె వె భాగమున వైకుంళమున్నది. ఇది భూలోశము 


44 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


మండి సత్యలోకము వరకున్నంత విస్తీర్ణము కలది. ఇది అండకటాహవర్యం 
తము వ్యావీంచియన్నది. అన్నిలోకములు నొకదానిపె నొకటిగా మన్నవి. 
పునరావృతిలేని ముకులు మృాతమే అక్కడ విహరించుచుందురు. భూభాగ 
దుర్గాభాగములు ద క్షిణొాతరముల౦దు గలవు. అచ్చటగూడ శ్రీమహావివ్లువు 
మహాపుణ్యవంతులచే నారాధింపబడుచుండును. ' అరణ్యాఖ్యా నుధాసింధూ 
విష్ణోర్తోకళతయేపి పా ' శ్రీవిముమూర్రి యొక్క వైకుంళాది మూడులోకములందున 
“అరి “జ్య” అనబడు రెండు అమ్మతసము[దములున్నవి. 


వెజయనే నమాసీన మేకావే చతురానవమ్‌ | 

విష్టోర్వివిదుమ సత్వం పర్యపృచ్చత్సదా శివః il 
అను పమాణముచే “జయనం త్వనరిక్షగః' అన్నట్లు సదాశివుడు అంతరిక్ష 
లోకమునందుండు చతుర్ముఖుని తత్త్వముల నడుగుచున్నాడు. ఆ కారణము 
వలన చతుర్ముఖునికి కూడ జయంతలోకము, సత్యలోకము మరియు మేరు 
పర్వతము - అను మూడు మందిరములున్నట్టు తెలియుచున్నది. వానిలో 
మేరువర్య్వతము వంచాయతి కోర్టు. అందుండియే [బహ్మ ఈ యీ విధముగ 
మారు భూమిపై నవతరింపవలెనని ఆజ్జావించుచుండును. 


తత; పా దాబ్దసౌన్దర్యర నం బామృతధిక్కర మ్‌ | 
ప్రీత్యా పాతుమహోర్శాతం ఆస్వాద్య నుఖభోగినః 9 
తృషా శానాఒధునా నాపి పాదసౌన్షర్యమోద్భశ మ్‌ [ 

ban) అని © 


అ:_ అమృతమును గూడ ధిక్కరించునట్టి నీ పాదకమలముల సౌన్షర్య 
మును రేయింబవబ్ళ ఆస్వాదించుచున్నను, బహురూపములను బడసిన తరు 
వాత కూడ (బ్రహ్మకు నేటికిని తృపి కలుగలేదు. అందలి యభిలావ తీర 
లేదు. ఇంకను ఎక్కువగుచునేయున్నది. నీ పాద సౌన్లర్యమింతటి మహిమ 
కలిగినది. 


శయ్యాసనాఒఒతప[తాదిరూపీ త్వత్పాదసేవకః 3 10 


ద్వితీయాధ్యాయము 45 
శేష బహునహ సాక్షః నదాజన్తస్తోఒప్యచిన్త యత్‌ | 
అన్మత్సా్యామ్యం ఘిసొన్సర్యం విచిత్రం నుమనోహరమ్‌ ll 
అద్భష్షజతపూర్వం చ మహాగాఢ౦ విలక్షణమ్‌ ! 
సులక్షణం చ నన్హ్మీళ్యం జగన్మోహన మోహకమ్‌ క్ర 12 

అః... శయనము (వడక), ఆననము, ఛత్రము, పాదుకలు ఇత్యాద్య 
నేక గూపములతో సర్వదా నీ పాదములవే సేవించుచున్న ఆదిశేమడు అనేక 
సహ్మసవే(త్రములతో నీ నమిపమునందే యుండినను మనస్సులో నిట్లుతలచెను. 
“మన స్వామియగు శ్రీశ్రీనివానుని పాదసౌందర్యము అత్యాళ్చర్యకర మైనది, 
అతిచ్మిత మెనది, అతిమనోహర మైనది, ఎచ్చటను కనివిని యెరుగనిది, అతి 
గంభీర మైనది. అది అసద్భశము, అతిగోవ్యము, అతిపూజ్యము, జగద్వి 
లక్షణము, శొస్తోక్స నకల లక్షణ నంపన్నము __ కావున వరమభ క్రితో చూడ 
దగినది. [ప్రవంచమంతటికని మోహము కలిగించునట్టి మోహనాకృతి గల 
శ్రీనివానునకే మోహమును కల్లించునది '. 


విశేమార్థము :_ 

“పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్‌” అనగా 
'శ్రీరామచందుని, శ్రీకృష్ణుని చూచిన పురుషులు ముగ్గుల న్తబ్బల య్యెడి వారట. 
పరమశివుడు, మన్మథుడు జగన్మోహకులని (ప్రసిద్ధి. వారుకూడ ముగ్గుల చకి 
తులై చలితులైనారని గాథలున్నవి. 


బహూని మమ వేతాణి నమాపే నర్వదా హరేః | 
వానశ్చేశపృసాదేన త్వేవం భాగ్యమభూన్మమ ॥ 13 
అ: ఓ స్వామి! వీ యనుగవాముబే నర్వదా నీ నమివమున వేయండి 
నీ పాదకమలముల సౌందర్యరాశిని నా యవేక వేత్రములతో చూచుట నా మహో 
భాగ్యము. 


శీర శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 
వీశేషారము ;_ 
థి 


ఈ=ల క్షీ | దేవికి, శం=నుఖము, ఆనందము ఎవనివలన కలుగునో 
అతడు ఈశుడు. అనగా లక్ష్మీదేవికి ఆనంద,పదుడు. 


ఇతి సంభమసనంయుక్రః సర్వదా౭తిపియో హరేః | 





నేత్రర్బహు సహ మైళ్ళ లక్ష్మీపతిపదాంబుజే ॥ 14 
లట గ శా ల్‌ ళ్‌ 

అనమం చి తసౌొన్షర్యం దృష్ట్వా దృష్ట్యా పువః పునః । 

మహానవన్హామ్చుధొ మగ్న ఏవం మేనే ఫణీ తదా ॥ 15 


అ :_ నర్వదా శ్రీహరికి అతి ప్రియడైన శేషుడు మిగుల సంతోషముతో 
గూడిన త్వరతో లక్షీ ,పతియగు శ్రీ శ్రీనివానుని పాదకమలముల సాటిలేని 
విచి|త సౌవ్దర్యమును అనేక వేల కన్నులతో మరల మరల చూచుచు. మహో 
నన్దసాగర ములో మునిగి యా విధముగా తలంచెను. 


వసామ్యహం సదైవ్నాత పాదమూలే చ మత్పతేః | 

వైకుంఠం వా న' గ్బామీ త్యక్త్వా విష్ణు పదాంబుజే క్షి 16 

అ :... నేను నా స్వామియగు శ్రీ శ్రీనివాసుని పాదకమలములను విడిచి 
వెకుంఠమున'కై నను వెళ్ళను. ఇచ్చట శ్రీ వేంకటేవని పాదమూలమందే 


అననరూపముగను, శయనరూపముగను, పాదుకారూవముగను నురియు 
పర్వతాకారముగను శ్రీశ నీ వానస్థానముగ నీవపీంచు చుందును. 


విశేషార్థము : 

“అ|తపాదమూలే' అనుబోట ' అః ఇతిబవ్మా” అని [ఛతి. ' అకారో 
వానుదేవే స్యాత్‌ ' అని కోశము. అః = అనగా పరబహ్మ. “తప్త రక్షణే” 
అను ధాతువుననుసరించి [త = అనగా నర్వరక్ష కుడు. ఈ విధముగా అత = 
పర బ్రహ స్వరూపుడు సర్వరక్షకుడునగు శ్రీ శ్రీనివాసుని పాద మూలమునందు 
అని యర్ధమేర్చడుచున్నది. 

యస్త్వానన్లో భ వేన్నిత్యం పాద సొన్షర్యదర్శనాత్‌ | 

వైకుంఠ ఈదృశానవ్షః శైవల్యేఒపీ న విద్యతే ॥ 17 


ది గతీయాధ్యాయము 47 


అ; వీ పొడ సొన్షర్యద ర్శన మువలన నిత్యము నాకు ఏ విధమైన 
ఆనందానుభవము కలుగుచున్నదో అట్టి సుఖము ఏ కొరతలేని యానంద 
పరిపూర్ణ మైన వెకుంఠమున౦దు కూడ కలుగదు. 

అవ :-- శ్రీహరిపాదముల నెప్పుడును విడువకున్నపో శేమనికి పాతాళాధిపత్యము 
ఎట్టు కుదురును? అని శంకించి నమాధానము చెప్పుచున్నాడు. 

పాతాలమా(తం గన్తవ్యం పాదమూలం యతో హరేః | 

న స్టాస్యామి క్షణమవీ యత్సొస్ట ర్యామృతం వినా !! [త్రి 

అ:__ పాతాళము శ్రీవారి పాదముల [కింది భాగము గావున పాతాళ 
లోకమునకు వెళ్ళినప్పటికని శ్రీహరి పాదసౌన్దర్యమును గోలెదనుగాని 
హరిపాదములను విడిచి క్షణకాలమైనను ఉండలేను. ' పాతాలమెతస్య హీ 
పాదమూలమ్‌ ” అని (ప్రమాణము. 

ఇతి నిశ్చిత్య నాగేన్షృః పాదసౌనర్యమోహితః । 

ధి ది | 

యత యషతన్దీరేళ స్య పాదమూల౦ (ప్రవర్తతే 19 

తత తత నదా పాదసౌన్ట ర్యామృతపాయ్యభూత్‌ | 

అః. ఇట్లని నిశ్చయించి నాగులకధిపతియగు శేషుడు పాదముల 
యొక్క సౌన్టర్యముచే మోహితుడై ఎక్కడెక్కడ రమాపతి పాదమూలము 


[వవృత్రమగుచుండునో (కాన బడుచుండునో) అక్కడక్కడే తిరుగుచు, ఎల్లప్పుడు 
పాద సౌన్టర్యామృత పాన ముచేయువాడ య్యెను. 


అవ :- పాదసౌన్టర్యమును శివుడు భావనచేసిన విషయ మిక చెప్పబడుచున్నది. 
అథాచినయదేవం హి శంకరో లోకళశంకరః ॥ 20 
అ: శ్రీ శ్రీనివాసుని పరమమంగళరాపమగు పాద సౌన్టర్యమును 
గురించి లోక శంకరుడెన శంకరుడీ [కింది రీతిగా నాలో చించెను. 
విశేషార్థము :__ 
యద్ద్వారి మత్తమాత౦గాః వాయువేగాష్తురంగమాః | 
పూర్తేందువదనాః వార్యః శీవపూజావిధేః ఫలమ్‌ ! 


48 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


ఇత్యాది ప్రమాణములవలన శివపూజవలననే సర్వేష్టసిద్దులగుచుండగా శివుడు 
శ్రీమన్నారాయణుని గుణమపహిమావర్లనమును భక్తితో చేయుచున్నా డనగా 
నదియెంత విశిష్టమైనదో వినుడు, 


శేషన్య కిమ'హో భాగ్యం శేమోగేశ వసాదజమ్‌ ] 

బహువేతాజి త్వత్చాదసొ నర్యామృత సేవనమ్‌ & 21 

అ ;__ శేషపర్వతాధీవ డైన శ్రీ శ్రీనివానునియను[గహముచే అ భగ 
వంతుని సమాపమునవే యుండి అనంత న్మేతములతో ఆ దేవదేవుని పాద 
సౌందర్యామృతమును సేవించుచున్న శేషదేవుని భాగ్యము ఎంత గొప్పది ! 


విశేషార్ధము :___ 
“న గచ్చతీతి అగ’ చలనములేని పర్వతము (శేషపర్వతము). 


ఏతద్ద్వయం దుర్గభం మే తినేత్రత్వాదహో బత. 
భావిజన్మని శేషత్వ పాప్ప్యర్థం వా మహత్తపః ॥ 29 
క రోమాత్యతి వైరాగ్యాత్‌ శంభుః కెలానగోఒభవత్‌ | 


అ;= “'నొకు మూడే వ్మేతములుండుట వలనను, వే౦ంకటేవనికి 
దూరముగా కైలాసమున నుండుటచేతను, ఆదిశేషునకు గల అనంత నేత్ర 
త్వము, శ్రీ స్వామివారి సమక్షమందే యుండుట _ అనెడు రెండు భాగ్యములు 
దుర్రభములైనవి, ఎ౦త టి కష్టము ! అందుచే రాబోవు జన్మలోవైనను నాకు 
శేషపదవి లభింపవలయునని గొప్పతపన్సు చేయుదును” అని తలంచి అతి 
వెరాగ్యముతో రుదుడు కైలాసమున కేగెను. 


అవ :- పాదసౌందర్యమును ఇందుడు భావనచేసిన విషయము -_- 


శ్రీ వేంకటేశే ని రేశ జిసున్తవ ముఖా౦బుజాత్‌ ॥ 28 


జాతన్సహసనేయనో ఒ ప్యేవ౦ తవ పదాంబుజే | 
అదృృశ్యాశ్చర్య సౌందర్యం నంపళ్యన్నప్యహర్నిళమ్‌ క 24 


ద్వితీయాధ్యాయము 49 


ఇత్యచింతయద త్యన్తం పాదసొందర్యమోహితః | 
అమృతన్య పురా పానే మే నాభూదీదృశం సుఖమ్‌ £ 25 


అ:_ వేంకటొచలాధిపతియ, లక్ష్మీపతియునగు శ్రీ వేంకటేశా! సర్వ 
వ్యాప్తమైన వీ ముఖకమలమునండి వుట్టిన దేవేందుడు వేయికన్నులు 
కలవాడయ్యును, చూచుటకు దుర్రభము, అత్యాశ్చర్యకరమనగు నీ పాద 
కమలముల సౌ.దర్యమును రేయింబవళ్ళు చూచుచున్నను, ఆ సొందర్యముచే 
మిక్కిలి మోహితుడై “పూర్వము అమృతపానము చేనినప్పుడుకూడ వాకిట్టి 
'నుఖము కలిగియుండలే' దని తలంచెను. 


విశేషార్థము :___ 

“జివురేఖరభః' అను కోశమును బటి నర్య[త జయశీలుడెన దేవేందుడు 

దుగ aA (౫) ఘు 
' జివ ' వనబిడును. తన రూపబలై శ్వర్యములచే నందరిని జయించువాడని 
అర్హము. అటి వాడు 'ముఖాదిందళ్చాగ్నిళ్చ ' అము (శ్రతిచే 'భగవన్ముఖము 
(ఫి శు 

నుండి పుట్టె" నని చెప్పబడెను. అంతటి యిందుడు సెతము భగవంతుని 
పాదసౌందర్యముచే ఆకర్షితుడై ముగ్గుడాయెనవి భావము. 


సౌందర్యమతిపా మాప్యదోషాత్‌ సమ్యక్‌ న్‌ దృశ్యతే | 
ఇతో ఒప్యతి శ యానందః కించిద్వ్యవహికే భవేత్‌ ॥ 26 
అ:__ కనుబొమ్మలు కంటికి అతినమిపమున నుండినను ఎట్టు కనిపించవో 


అట్లే అతిసామాప్యమను దోషమువలన పాదసొందర్య దర్శనము నుఖముగా 
కలుగదు. అంతకంటి కొంతదూరమున నుండినదో అధికానందము కలుగును. 


అతః న్వర్గ స్టో జనిమిషస్తా వ న్నే త్రై రహర్నిళమ్‌ ! 
వీక్ష్య యావదలంబుద్ధిః తతో మత్‌స్టానమావుజే కె లి7 
అః... ఇట్రనుకొని అత్యాదరముతో ఇంద్రుడు న్వర్గలోక ములో నుండు 
కొని అవార్నిశలు రెప్పపాటు లేకుండ నీ పాదసౌందర్యమును వేయికన్నులతో 
వేం, మాం 4 


50 శ్రీ వేంక టేశమాహాత్మ్యమ్‌ 


చూచుచు * ఇకచాలు ననిపీించువరకు చూచెదను. అటు పీమ్మట నాప్లాన 
థి 
మగు స్వర్గ లోకమునకు వెళ్ళిదను' అని తలచెను 


విశేషారము ; ___ 
థి 


“అనిమిషా వై దేవాః' అను (ఖతివలన దేవతలకు రెప్పపాటులేదని 
తెలియుచున్నది. 


ఇతి న్వర్గ గతస్యాపి యావ న్నేతై: శిియఃపతే | 
త్వతేజఃపుంజపాదాబ్ల సౌనర్యామృతపాయినః | 28 
ద జ a) 
తృషా శానాఒధునా నాపి తస్మాత్‌ న్వరే సిరా సితిః | 
ణు వానో are ఖు 
అ:__ లక్ష్మీపతియగు వేంకటే? ! న్వర్గలోకమునకు వచ్చి వేయి 
కన్నులతో నిత్యము తేజోవంతమెన నీ పాదసౌొందర్యామృత పానము చేయ 
చుండినను, ఇప్పటికిని నా యభిలాష తీరనందున, ఇచ్చటనే యున్నాను. 
ఈ కారణముచే నాకు స్వర్గమే స్థిర నివాస మైనది. 


శ్రీశ తే పాదసౌందర్యం లేఖానాం మగా తామపి | 29 
యద్యేవ౦ దుర్త భమభూత్‌ ఇతరేషాం తు కా కథా! 

అ:_ ఓ లక్ష్మీపతీ! నీ పాదసౌందర్యము ఉత్తమాధికారులెన ఇంద్రాది 
దేవతలకే యింత దురభమెనచో తదితర దేవతలకును, నావంటి సామాన్య 
లకును దురభమని (తెలియ. నలవికానిదని ) చెప్పవలెనా ! 
విశేషార్ధము : 

1. శ్రియః శం యస్మాత్‌ (శీశః లక్ష్మీదేవికి సుఖపదుడు. మరియు 
(యః ఈళః = లక్షీ పతి అని యర్థము. 

2. “ఆదితేయా దివిషదో లేఖా అదితినందనాః' అని కోశము. 
లేఖాః = దేవతలు. 


అవ :-- పాదములయందుండు రేఖల మహిమలను చెప్పుచున్నాడు. 


ద్వితీయాధ్యాయము 51 
విష్ణో తే పాదరేఖాణాం మాహాత్మ్యం లోక పావవమ్‌ ॥ 30 
విజ్ఞాపనం కరిష్యామి హ్యపరాధం క్షమన్వే మే। i 

అ:_ ఓ విష్ణుమూర్తీ! నీ పాదరేఖలమహిమ అన్నిలోకములను పావనము 
చేయగలిన ది. ఆ విషయమును కొంత విన్నవించుకొనెదను. నా అపరాధమును 
శ్షమింవుము. 
విశేషార్డము :_ 

1. “విక్‌ వ్యాప్తా' అను ధాతువునుండి వివ్షశబ్ణము పుట్టినది. నర్వ 
మును వ్యావించియన్నందున “విమ” వనబడెను. 

2. “నిశ |[వవేశనే' అను ధాతువు ననుసరించి సర్వమును వ్యావించిన 
వాడ నియర్గము. అనగా [తివ్మిక మరూవముతో మూడడుగులచే నర్వజగత్తును 
ఆ|కమి౦ంచు కొనెనని భావము. 

అవ : (శ్రవణ - మనన - ధ్యాన క్రమములో శాస్ర శ్రఎణజన్మఫలమును ఇయ్య గల్షిన 
చ క్రరేఖా మాహాత్మ్య్యమును చెప్పుచున్నాడు. 


పాదమాహాత్మ్యకోత్తాబా౨ భకానా౦ం భక్త వత్సల ॥ 31 
మహాఒజ్ఞానతమో భ్‌త్వా కృత్వా జ్రానపంకాళనమ్‌ | 
త్వన్మార్ల దర్శనార్థాయ చకంరేఖాం దేజధరః 8 32 


అ:__ భక్షవత్సలుడవగు నో శ్రీ నివాసమూ రీ! నీ పాదమహిమను విను 
భక్తులకు గొప్ప అజ్ఞానమిను అంధకారమును పోగొట్టి, బానమనబడు |వ్రకాళ 
మును కల్పించి, నిన్ను చేరుటకు మార్గమైన వైకుంఠమును చూపుటకు లేక 
(బహ్మజ్ఞానము నొనంగుటకు పాదముల౦దు చకరేఖను ధరించియున్నాడవు. 


విశేషార్థము :_ 
1. “భక్తం అన్నం యేషామనీతి భక్షవంతః, 
భక్షవతః సలతీతి భక వత్సల; ' 
యజ్జములను చేయగలవారి నమగ్రహించుటకొరకు వారల సమిపమునకుపోవు 
వాడగుటవలన భక్త వత్పలుడనబడును, భక్తులందు విశేష [పీతిగలవాడు. 


52 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


2. భళా ఏవ వత్సాః తాన్‌ లాతి = భకులనబిడు బిడ్డలమ న్వకీయలనుగా 
స్వీకరించు వాడు. 
తి. సుదర్శనమహవాజ్వాల కోటినూర్యసమప్రభ | 
అజ్ఞానాంధన్య మే నిత్యం విష్టోర్మార్గం (పదర్శయ ః 
అను స్మృతి ఇందులకు |వమాణముగా నున్నది. 


అవ :-- మననజవ్య ఫలము విచ్చువట్టి శంఖరేఖామహిమను చెప్పుచున్నాడు, 


పాదమాహాత్మ్య మన్తూణాం పొంగవేదచతుష్టయమ్‌ 
_ఇ౭హానపురాబొని మంతోంపనిషదాత్మకా।ః శి లలి 
సర్వవిద్యా దదామోతి దరరేఖాం వబేఒధరః | 


అ:__ నీ పాదమహిమలను మననము (ఎల్లప్పుడు స్మరించుట) చేయువారికి 
షడంగ నహితములగు నాలుగువేదములను, శిక్ష - వ్యాకరణము - ఛవ్షస్సు- 
నిరుక్తము - కల్పము - జ్యోతిషము అవెడు ఆరు వేదాంగములను, భారతాది 
ఇతిహాసములను, అష్టాదశ పురాణములను, మహామంతములను మరియు ఉప 
నిషత్తులను మున్నగు నమస్తవిద్యలను అన్ముగహించెదనని తెల్పు నిమిత్తము 
పాదములో శంఖరేఖను ధరించియున్నావు. 


విశేషారము :__ 
థి 


1. “శిక్షా కల్పో నిరుకం చ ఛందో వ్యాకరణం తథా జ్యౌతిషమ్‌ '- ఇతి 
షడం౦గా నీ, 


స. ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం చార శా న్రకమ్‌ క 
చతుర్జాముప వేదాంశ్చ = అను నాలుగు ఉపవేదములు, 


ర. పూర్వము వివరింపబడిన [బ్రావ్మోది పదువెవిమిది పురాణములు. 


4. [బాహ్మణములు, ఉపనిషత్తులు - అనునవి మంత్రభేదములు. 
“ వేదశిరోఒఖీలా ' అని స్మృతి. 


ద్వికీయాధ్యాయము ర్‌తి 


5. శ్రీవారిని క్రీర్రింపవలెనను కోరికగల _అజ్జానవియగు ధువబాలకుని 
కపోలమునందు శంఖముతో ప్పృశించినంతవే తఠ్టణము మహోజ్ఞానియై ధ్రువుడు 
స్తోతము చేయగల్లెను - అని భాగవతము చతుర్ధస్కంధమున చెవ్పినరీతిననున 
రించి శంఖమువకు స్తోతేచ్భా దాతృత్వము (వనిద్ధముగా నున్నది. 


౧. నత్యాయషి శరీరన్య వావారోగ నివృత్తయే | 

ఆయుర్వేదం వితేవే నః హ్యగ్ని వేశ్యాదిభిర్భువి | 
వానాశ"పెః యుద్దనిద్యె ధనుర్వేదమవాతనోత్‌ । 

అ రధ 
రాజ్ఞాం చ ధవికానా౦ చ మనోర౦జవనిద్దయే | 
గాంధశ్వం .వ్యతనోద్య[త గీతం వాద్యం చ వర్తనమ్‌ | 
పాక కియా గజాశ్వాది నావాకర్మ (వవీద్దయే : 
లోకానాం వ్యవవోరాయ వావాశిల్పప్రనిద్ధయ్యే | 
రాజనీ త్రై దంత నీత అర్లశొన్త్రమివోతనోత్‌ ॥ 

జ అలి థ 

వివరవాన్యము, అధ్యా. 85, శ్లో. 38-41 


అవ :-- ధ్యానఫలము నిచ్చు గదారేఖను వర్ణించుచున్నాడు. 


పాదమాహాత్మ్యధ్యాత్యాబాం ఉపదవకరాన్‌ ఖలాన్‌ 1 , 34 
దైత్యర క్షఃవిశాచాదీన్‌ కూష్మాండ బఇహ్మరాక్షసాన్‌ | 
నంచూర్ణ యామితి హరే గదారేఖాం పదేఒధరః 35 


అ:__ భక్తుల నర్వారిష్టములమ హరించునల్లి యో శ్రీహరీ! నీ పాద 
మాహాత్మ్యమును ధ్యానించువారికి ఉపద్రవము కలిగీంచునట్టి అతిదుష్షులిన 
దెత్యులను, రొక్షనులను, పిశాచములను, కూష్మాండులను మరియు (బవ్మా 
రాక్షనులను బాగుగ చూర్ణ ముచేయదువ వి (వాశనము చేయుదునని) తెలియ 
కేయటశె పాదములో గదారేఖమ ధరించియన్నాడవు. 


విశేషార్థము a 
1. గదేఒళవి నృర్శన విన్చులింగే 
నిష్పింఢి నిష్చింఢ్యజిత వీయావీ । 


వత్త శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 
కూష్మాండ వైనాయక యక్ష రక్షో 
భూత[గహాం శ్చూర్లయ చూరయారీస్‌ | 
ణి : ణ. 
భాగవతము న్కం.6, అధ్యా. 8, ళో 24 
ఈ భాగవత శోకము పైన జెవ్పబడిన మూలశ్లోకము ననునరించి యొన్నది. 


౨. *హరతీతి హరిః' _- పాపములను హరించువాడు. దుషులెన దైత్యా 
be చ 
దులను సంవారించువాడు. 


3. పిశాచ భూత కూష్మాండాః (పేతాళ్చాండాల జాతయః । 

ఘంటాక ర్ల ః పిగాచేశో భూతేశో భెరవః స్మృతః ॥ 

కూష్మాండేళో భ్నంగిరుక్మి (పేతాధీశః తథోల్ముకః । 
(బహ్మరాక్షసవేతాళాః నానాజాత్యాః ప్రకీర్తితాః ॥ 
_గ్రవ్యాదాః శోబితా౭ఒవోరో? యాతుధానాః తథాఒపరే | 
మాతరః పూతనాద్యాశ్చ కాకిన్యో డాకినీగణాః | 

మలరక నురాపాశ్చ నానాజాత్యాః (ప్రకీర్తితాః ॥ 

విప్రరవాశ్యము, అధ్యా 35, శో. 19,22,27,28. 

అవ :- (ప్రవచన ఫలమునిచ్చు పద్మరేఖను ఎర్జించుచున్నాడు. 
పాదమాహాత్మ్యవక్షగుణాం ఊత్తమే మందిరే సేదౌ ! 


పద్మయా భార్యయా సాకం పద్మజేన నుజేన చ ॥ 36 
కుటుంబీ పద్మనాభో ఒహం వసామోత్యేవ నూచయన్‌ | 
పద్మరేఖాం పాదపద్మే పద్మే త్వం ధరన్నని ః॥ 37 


అ:_ ఓ లక్ష్మిపతీ! పద్మవాభుడవగు నీవు నీ వియరాలగు లక్ష్మీ 
దేవితోను, నీ పుతుడగు పద్మగర్భుడైన [బవ్మాతోను, వాయుదేవునితోనుకూడి 
సకుటుంబముగా “నా పాదమాహాత్మ్యమును వచించువారి యుత్తమమైన మంది 
రములలో నివసించెదను' అని సూచించుటకొరకై నీ పాదపద్మములో వద్మ 
రేఖలను దాల్చియున్నాడవు. 


ద్వితీయాధ్యాయము కట్‌ 


విశేషార్థము :... 
1. “వద్మం నాభౌ యస్య’ పద్మనాభః = నాభిలో పద్మముకలవాడు, 
2, పదయోర్మా యస్య పద్మః = పాదములో లక్ష్మిని కలవాడు. 
న విద్యతే అభా యన్య నాభః = అపకాశమనునిది లేనివాడు. 
పద్మశ్చాసా నాభశ్చ, పద్మనాభః 
8. పద్మం నయతీతి పద్మనః = కమలములను వికసింపజేయు నూర్యుడు. 
పద్మనన్య ఆభేవ ఆభా యన్య నః = నూర్యుని కాంతి వంటి కాంతి 
గలవాడు. 
4. వద్మ౦ నాభౌ యస్య = నాభిలో చతుర్ముఖాననమగు వద్మముకలవాడు. 
5, వదం మన్యత ఇతి వద్మనాః = భగపత్‌ స్వరూపమును తెలిసికొనిన 
భగవద్భకులు. తాన్‌ పతి ఆభాతి = వారికి తనన్వరూపమును చూవించువాడు. 
6. “లక్ష్మీః పద్మాలయా పద్మా” అనుకోళశమునుబట్టి వద్మా = లక్ష్మీదేవి. 


అవ;-- మరొక రీతిని పద్మ రేఖను వర్ణించుచున్నాడు. 


విరజా మానననరో ధనుష్కోటీ మహాఘహృత్‌ | 
గంగా దినర్వతీర్థాని త్వత్సాదాబ్దే వనంతి హి ॥ 38 


అ: మహాపాపములను పరిహరించున టి వీర జాతీర్థము, మానన సరో 
వరము, ధగుమ్కోటి మరియు గంగాది సక ల తీర్థములు నీ పాదపద్మములో 
నివసించు చున్నవి_అని (చతిస్మృతులు చెప్పుచున్నవి. 


సహ(సపతపూర్వాణి జాయన్తే తేషు నిత్యశః | 
ఇతి నూచయితు౦ పాదే పద్మరేఖాం ధరన్నసి ॥ 39 
అ:__ ఆ తీర్థములలో నిత్యము వేయిరేకులుగల ఎల్టతామరలు, కలువలు 


మొదలగు వువృములు పుట్టు చున్నవని నూచించుటకు నీవు పాదమునందు 
పద్మ రేఖను ధరించ్చియన్నా వు 


56 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


అవ : పద్మములో లక్ష్మీదేవియొక్క నన్నిధానముండుటవలన దేవశర్మ లక్ష్మి 
దేవిచే (పేరితుడి పద్మమహిమను చెప్పుచున్నాడు. 


పద్మా హృత్పద్మన౦ప్తాఒవి . వాదపద్మన్య మూలగా | 


పశ్యంతీ వేతపద్మాభ్యాం కృత్సాందర్యమలౌ$కమ్‌ ॥ 40 
ధ్యాయంతీ చ న్వహ్శాత్పద్మే త్వన్మాహాత్మ్యం (జతీరితమ్‌ '। 
భజంతీ కరపద్మాభ్యాం స్వాంశేఒర్చవనకరీ సదా 8 41 


ఇతి నూచయితుం పాదే వద్మరేఖాం ధరన్నసి: 


అ :. ఓస్వామా! నీవక్షఃప్టలమునందే యుండు నట్టి పద్మరూవము, వద్మ 
నామకురాలును ఆయిన శ్రీలక్ష్మీదేవి నీ పాదవద్మములందు వద్మాత్మకురా లె 
లోక విలక్షణమైన వీపాదసౌందర్యమును తనవేత్రవద్మములతో ఎల్లప్పుడు 
చూచుచున్నది. [ఛత్యాదులచే |వతిపాదింవబడిన నీ పాదమావోత్మ్యముమ 
"' తనహృదయములో ఎల్లప్పుడును ధ్యానించుచున్నది. తనతొడల పె నీ పాదముల 
మంచుకొని తన కరపద్మములచేత సదావూజించు చున్నది. ఈ విషయమును 
_సూచించుటకే పాదములో పద్మరేఖను ధరించియున్నావు. 


అవ : పాదమహిమను వ్రాసి ఆ వున్తకమును దానమిచ్చివవారికి ఫలమునిచ్చునట్ళీ 
వ(జరేఖను వర్ణించుచున్నాడు. 


పాదపంక జమా హోత్మ్యం లిిక్వైవ న్యహన్తీత | 42 
దాత్యాభాం వెషవా[గ్యేభ్యో మహాఘౌఘా(దిభేదనమ్‌ | 

ఇ. ల్ల 
కరోమిాతి జ్రాపనాయ వజరేఖాం సబేజఒధరః ॥ 42 


ఆ :__ “ పాదవద్మముల మావాత్మ్యమును తమ చేతులతోనే |వానీ ఆ పుస్త 
కమును విష్ణుపర్వోత్త మత్వజ్ఞావివ రేబ్యులైన హరిభక్తులకు దానముచేవీన 
వారియొక్క |బహ్మహత్యాదిమహాపావములరాశియన విడు పర్పతములమ 
భేదింపగలమ ' _ అవి నూచించుటశే పాదములో వజరేఖను ధరించియున్నావు. 


ద్వితీయాధ్యాయము ౦57 


విశేషార్థము :._ 

._ ివ్మావాక్యాదిపాపములు అతినూక్ష్మములుకావు. పెద్ద కొండల 
వంటివి. ఇంద్రుడు తన వ(జబాముధముచే అవేక పర్వతముల రెక్కలను 
ఛేదించెము. అందువలన కొండలను వృజిముతోవే ఛేదింపదగును. వేరొక 
దావితోకాదు. ఎన్నోకొండలతో నమానములెన [బవ్మావహత్యాదిపాపములను 
చేనేయుండినను భగవంతునిపాదమహిమలుగల పువకమును తమచేతుల 
తోవేవాని దానమిచ్చిన, అంతటిమహాపావములమండి విము కికలుగును. 


అవ: అర్చనకు వలమునిచ్చునట్టి అంకుళశ రేఖను వర్ణించుచున్నాడు. 


మాహాత్మ్యమర్చకానాం తు గబాన్‌ క్రామాదినంజ్ఞ్జితాన్‌ | 
అద మ్యాన్‌ దమయామితి హ్యంకుశాఖ్యాం పదే౭ధరేః ॥ 44 


అ:.. వీపాదములను వూజించునట్టి భకులకు, న్మిగహించుటకు సాధ్యము 
కాని కామ(కోధాదులనఐడు మధోన్మత్రము లైన గజములను నిగపహించుదుమ __ 
అని తెలుపుటకై పాదములో అంకుశ రేఖను ధరించియన్నావు. 
విశేషార్థము :_ 

శిక్షించుటకు, నిగగ్రహించుటకు, అశక్యములగు మదవుటేనుగులు 
అంకుళములకును, దండములకును లొంగిపోగలవు. అటులనే మనకు కామ. 
[కోధ - లోభ - మోహ - మద _ మాత్సర్యములు విడిచి వెట్టుట కసా ధ్యములు. 
అయితే (శ్రద్ధాభక్తులతో భగవంతుని నర్చించువారియందీ దోషములు వాటంతట 
ఆవే స్వయముగా పశంచిపోవును. 


అవ :-- పొదమపిమను ఆచళముతో వినీ వంతోషించు వారలకు ఫలిమునిచ్చు 
ధ్వజరేఖమ వర్ణించుచున్నాడు 

(వత్వా౭ఒదరేజ నంతుష్టాన్‌ భకాన్‌ ధ్వజవదు చ్చితాన్‌ । 

కరోమిాతి జావనాయ ధ్వజరేఖాం వదేజధరః 1 45 


అ:.. వీ పాగమహిమలను (ద్రానక్తలతో వివి నంతోషించు భకులమ 


5 శ్రీ వేంకటీశమావోత్మ;మ్‌ 


' ధ్వజవ్తంభమువలె నున్నతస్థితికి తేగలన' ని హూచించుటశకె పాదములో ధ్వజ 
రేఖలను ధరించియున్నావు. 


విశేషార్థము :___ 

జాతి _ గోత_|దవ్య _ పుత్ర _ మిత _ కళ తాదులతో, సమానులగు 
జనులలో నధికునిగాను, భగవత్పసాద విషయములో ఉతమునిగాను - అనగా 
అందరికంటె వెక్కువగా భగవదను[గహమునకు పాత్రుడగునట్లు చేయనని 
థావము. 


అవ: అనంతములగు వేదములకెనను వరింపనలవికాని శ్రీనివాసుని పాదముల 
మహిమను ఎంతని చెప్పనగును? ఎవరికిని సాధ్యము కాదు గనుక యథాళ క్తిగ వచించి 
యుపసంహరిందుచున్నాడు :--- 

అబగ్నీరనభో ఒహం కృన్మహత్తత్త (గుణ[తయైః | 

(కమాద్దళ గుజైర౦డ మావృత౦ పరమాద్భుతమ్‌ క 46 

యన్నఖాగా ద్వినిర్భిన్నం శ్వత్సాదం కోఒనువర్ణ్‌ యేత్‌ | 

అ:_ గోళాకారముగా నుండు [బ్రహ్మాండమునకు వెలుపలి భాగమునందు 

జల _ అగ్ని _ వాయు _ ఆకాళశ_ అహంకారతత్ర్వ్వ _ మహత్తత్తాద్యావర ణములు, 
సత్వ రజ _స్తమో గుభావరణములు _ అని తొమ్మిదియావరణములు కలవు. 
ఈ యావరణములు ఒకదానికంటె నొకటి వది రెట్లు అధిక వైశాల్యము కలవి, 
ఓ శ్రీహరీ! ఇంత దృఢమైన బహ్మోండకటాహము కేవలము నీ కాలి|వ్రేలి 
కొవగోటి స్పర్శమాగత్రము చేతవే బీటలువారినది! అంతటి మహిమగల నీ 
పాదమును ఎవడు వర్ణింపగలడు | 


విశేషార్థము :_ 

1. వీబదికోట్ట వినీ ర్థముకలది భూమండలము. _ దానికంటె వది రెట్లు 
అధికమెనది జలావరణము. దానికంటె పది రెట్లు గుణాధిక్యము కలది 
తేజన్సు ఆవరణము. దానికంటె పదిరెట్లు గుణాధికము వాయ్వావరణము. 
దానికంటె పదిరెట్లు ఆకాశావరణము. దానికంటె వది రెట్లు మహత్తత్వము. 


ద్వితీయాధ్యాయము 59 
దానికంటె పదిరెట్లు సత్వగుణము. దానికంటె పదిరెట్లు రజోగుణము. 
దానిక౦టె పది రెట్లు తమోగుణావరణము. ఇటు కమ క్రమముగా ఒకదాని 
కంటె నొకటి పది పది రెట్టు గుణాధికమైయున్నవి. |బహ్మోండము ఈవిధమగు 
ఆవరణములచే చుట్టబిడియన్నది. ఈవిమయము భాగవతాదులలో విశదముగా 
వర్తితమైనది. (అయిదవ న్కంధము) 

2. పూర్వఖర్పరతః |పత్యక్‌ ఖర్పరాంతం తథోతరాత్‌ । 

ఖర్చ్పరాద్ద క్షి ణాంత౦ చ మండలాకారత। స్థితమ్‌ ॥ 

ఘనోదకం స్యాత్‌ విస్తావత్‌ సముద్రైవ సంర్మథతమ్‌ ॥ 

తదంతర్మండలాకారం తమళ్ళ సముదీరితమ్‌ | 

ద్విసావత్‌ పృథివీత్యుక ౦ పృథుత్వాత్‌ [వీతిమ స్లకే॥ 

తదంతర్మండలాకారం భూశ్చెవం సముదీరితా | 

పృథివీ పముద్రపఠత్యచ్చేత్యుకా యా విప్రమండలే | 

మధ్యే సౌవర్తగిరిణా మేరుణా నప్తభిః గ్రమాత్‌ ॥ 

ద్వీ పః సముదె3శ్నయుతా మండలాకారతః స్థితెః | 

పంచాశ త్‌ కోటి పిన్రీర్ణం మిలిత్వెతత్‌ తయం కిల: 

(ఈ శ్లోకములు శ్రీమద్వాదిరాజతీర్లులు (వాసిన “భూగోళవర్లన'' మను 
గ్రంథమందోలివి ) . ఇత్యాదులవలన (బహ్మోండవిషయములు మిక్కిలి 
విశదముగా తెలియనగును, 

అవ : పద్మావతీ వేంకటేశ్వరుల లీలాప్రకారమును న్తుతించుటకు ఉఊపోద్దాతము 
చెప్పుచున్నాడు--“చిన్తాం (ప్రకృత నిద్య్యర్థాం ఉపోర్దాతం విదుర్భుధాః' పపళృతమైన శ 
పిద్ధికి ఉపయుక్తమైన విచారము ఊపోద్దాతమనబడును. 

శేషో మహత్తపన్త్నప్వా త్వామారాధ్య జగత్పతిమ్‌ ॥ 47 

త్వ(త్పసాదాన్మహాభాగ్య" యద్యప్యాప నుదుర్తభమ్‌ | 

శయ్యాననేం పాదుకే చ హ్యాతప్మతమభూతవ ॥ 4¢ 


60 శ్రీ వేంకటేశ మావాత్మ్యమ్‌ 


అ:._ జగతృతియైన విమ్నగురించి మవోతపస్సుచేని నిన్నారాధించిన 
శేవుడు నీ యనుగ్రవామువలన గరుడ _రు[ద _ ఇం[దాదులకెనను లభ్యముకావి 
ఖాగ్యముమ నీయొక్క శయ్య, ఆసనము, పాదుకలు, ఛ|తము అనువాలుగు రూప 
ములతో విన్ను ఎల్లప్పుడు సేవించుటద్వారా పొందుచున్నాడు. ఇది అత్యా 
శృళ్యకరము ! 


శత్పుఖం తు రమా దృష్ట్వా మేనే శేషెకభాజనేమ్‌ | 
అవామేవానుభో క్ష్యామి మత్పకేరంగజ౦ నుఖమ్‌॥ 49 


అ:__ భగవత్చేవ వలన శేమనికి కలుగుచున్న సుఖాతిశయమును 
చూచిన లక్ష్మీదేవి “వాపతియెక్క అంగ నంగమువలన కలిగెడు సుఖమును 
శేషుడు మాత్రమే ఆమభవించుటయా? నేవే దానివి అనుభవి౦తును' అని 
తలంచినది. 


విశేషాఠము :__ 
థి 


ఛ[తరూపము తోన ని చెప్పుట వలననే. “శ్రీనివామవి. శిరన్సుమొదలు 
కొని పాదవర్యంతము ఛత్రము. (గొడుగు) యొక్క నీడగామండుట ద్వారా 
కలుగు శ్రీహరి నంపర్కముచే. : లభించు నుఖము_ అవి సామాన్యముగా 
తెలియచుండగా, మరలపాదుకారూవ ముదాల్చి యని చెవ్రుటవలన “చ” 
శబ్దముతో శయన. ఆవనరూవములతోను, తన పతియొక్క పొదాద్యోవయవ' 
ముల స్పర్శముచే ఏ యే ముఖము (ప్రాప్రించునో దానినంతను తావే అనుభవింప 
వలెవవి లక్ష్మీదేవి తలంచినదని తాత్పర్యము. 


'ఆతప(ఠేఐ యత్చావ్య౦ పాదుకాభ్యాం చ యత్పుఖమ్‌ | 
నర్వం భాగ్యం మమైవప్యాదితి వక్షఃన్థితాఒవి పా ॥ 50 
అ:._ భగవంతుని నక్ష ఃన్థలమునం౦దు నిత్యము వసించుచున్న దెనవ్చటికీని 


లక్ష్మిదేవి ఛ[త్రపాదుకల రూపములుగా నుండుటచే ఎట్టిమఖము కలుగునో, 
అ నఖమంతయు తవకే కలుగవలయునవి తలంచెను. 


ద్వితీయాధ్యాయము 61 
వెకుంఠాదిషు లోకేషు చళుర్దళను వై తథా! 
(బహ్మాండాంతర్చహిశ్చావీ నర్వహృత్కమలేష్వవీ ॥ ఫ్‌ 

అ:_. మటీయు లక్ష్మీదేవి ము క్రములెన వెకుంఠాది మూడులోకములండును, 
అముకములైన భూరాది పదువాల్లు లోకములయందుమ, [(బవ్మోంతమ లోవలి,. 
వెలుపలను, అందరి హృదయకమలములందును భగవంతువితో మంజెదనవి 
తలంచెమ. 
విశేషారము ;:_ 

థి 


భూః భువః సువః మహః జనః తపః నత్యం __ అవి వెలోకములేడుమ, 
అతల, వితల, సుతల, తలాతల, రపాతల, మహాతల, పాతాళములవి 
క్రింది లోకములు ఏడును కలిని పదునాల్లు లోకములు. 


సంస్టితో భగవాన్య[త వసేఒహం తత్ర తత హి 

క్రీడావనమభూన్మందవాయుగంధాదిర ౦జితమ్‌ 8 క్‌జై 

అ 2... భగవంతు డెక్క డెక్కడ మండునో ఆయా వోట్రన్నిటమ వేవే 
ఆయావస్తురూవములతో మండెదనని తలచి, లక్ష్మిదేవి మహాపరిమళభతితమైన 
మందవాయువుగమ, నుగంధము, చిగురుటాకులు, కస్తూరి, కర్పూరాదులతో 
నలంక్ళతమెన నందనవనాది |క్రీడావనముగను ఆయెను, 


అవ : |క్రిడావన మెట్టుండెననగౌా--- 


మల్లికా కేతకీజాతీచంపకాకునుమాన్వితమ్‌ | 
ఖర్జూర సనన దొక్షా కదలీనారిశేలతైః ః స్‌3 
బదరీమాతులంలైశ్చ కపితైబ్బాతదాడిమైః 

య థి యం 
జంబూజంబీర కముక [పము ఖై! ఫలదాయ కః 8 స్‌ క్షీ 
పారిజాతైః కల్పవృక్షైరత్యన్త ఫలదాయశైః | 
శ్రీచంద వేక్షుమందా రః సంకులం మధుకాదిభిః ॥ స్‌ప్‌ 


62 . శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


అ :. మల్లె, మొగలి, జాజి, వంపెంగ, మొల్ల మొదలగు కత్రి పరిమళము 
గల పుష్పములతో గూడిన పూదీగలుగమ, ఖర్జూర, పనవ, ద్రాక్ష, ఆరటి, 
తెంకాయ, రేగ, మాతులుంగము (మాదృవలము), మాదాళము, వెలగ, 
మామిడి, దానిమ్మ, వేరేడు, నిమ్మ, పోక మొదలగు వృక్షములుగను, నిత్యము 
పుష్పఫలభరితములగు పారిజాతము, కల్పవృక్షము, శ్రీచందవము, మందారము 
మొదలగు వృక్షములు*ను, మిక్కిలి రసభరితములగు మధూకము, - చెఅకు 
మొదలగు వృక్షములుగను తానేఅయి శ్రీలక్ష్మీదేవి వీటన్నిటితోకూడిన నుందర 
[కీడావనముగా నుండినది. 


విశేషార్ధము ;_ 

వసంతాది షడృతువులలోను సకలజాతులకు చెందిన ఫలములు, 
పుష్పములు కలుగునట్టి చెట్టుండుటవలన వంజెండు వెలలయందును ఆవశ 
ములో ఫలపుష్ప సమృద్ధి కలిగియుండును. ఇట్లే అన్నితోటలందును అన్ని 
జాతులచెటుండిన వి. 


తస్మిన్‌ నరః న్వచ్భనీరం స్వర్ణ సోపానమండితమ్‌ | 
నవరత్నాభకమలైః నువర్హాభకుశేళ యైః ॥ 56 
అలన పతులు రక నీలోత్సలాంచితమ్‌ | 
మోనీకచ్చప హంసా ఢ్యం. మత్తషట్పదనాదితమ్‌ 8 57 


అ:_ ఆ క్రీడావనమునందు నిర్మలోదకముగల బంగారు సోపానములతో 
అలంకృత మెన నరన్సుగా లక్ష్మీదేవి రూపము దాల్చినది. ఆసరన్సులో 
నవరత్నములవంటి బంగారుకాంతిగల నూరురేకుల_వేయిరేకుల కమలములు 
గాను, పీత_ నీల_ర క్తవర్హములుగల కమలములుగాను, మత్స్యములు.కూ ర్మములు. 
హంసలు - పుష్పరనపానముచే మత్తెక్కి యుంకారము చేయుచున్న తుమ్మెదలు 
గామ, లక్ష్మీదేవి రూపముల దాల్చెను. 


విశేషార్ధము :- 
“తస్మిన్‌ ' అని మొదలుకొని, పెన చెప్పినద౦తయు జాత్యేకవచన 


ద్వితీయాధ్యాయము 68 


మని తెలియవలెను. అనగా ఆ విధముగనే అన్ని |క్రీడావనములును ఉండిన 
వని భావము. 


తత రత్నమయం [కీడామబ్దపం చాభీవ[దమా । 
దివ్యరత్నమయం తేజ:పుంజపీఠమభూన్ముదా ॥ 58 


అ: ఆ సరన్ఫులో మధ్యభాగమందు లక్ష్మిదేవియే మహా సంతో 
షముతో క్రీడావిలాసము కొరకు రత్నమండవమాయెను. మటియ నామండ 
పములో తేజః పుంజముతో భాసించుచున్న దివ్యరత్నమయములగు పీకముల 
(ఆననముల) రూపమును దాళ్చెను. 


తత్ర త్వామర్చయన్ల్యంబా షోడశ్రపపచార శై; | 

పాయసాన్నం వ్యంజనాది పంచభక్ష్యామృతాని చః ,. స్‌ 9 
నూతనాని పల్మితాణి నానారుచికరాణి చ! 

ఆర్ధ్రకాదిని మూలాని స్వాదూదం న్వర్దప్యాతశే ॥ 60 


అ;__ లోక్రమాతయగు లక్ష్మీదేవి ఆ పీఠములవె నిన్ను షోడశోపచారము 
లతో పూజించుచు, పాయసము, అన్నము, వ్యంజనములు, వంచభక్ష్యములు, 
పంచామృతములు, పంచశాకములు, అతి పవిత్రములు నూతనములు అగు 
రుచిక రములెన దాక్ష-ఖర్హూర-కదళీ _ నారిశేళాది ఫలములను, అల్లము కంద 
మొదలగు మూలమును, వద్ద మైన మంచినీటిని స్వర్గ పాత్రముల యందుంచి 
నిత్యతృపుడవెన వీకు సర్వదా సమర్చించుచుండును. 
వి శేషార్థము i 
1. _త్మతాఒవాహ్యం హరిం చార్చ్యం పాద్యం ఆచమనీయకమ్‌ । 

మధుపర్కం పునశ్వాచాం న్నాన౦ వాసోవిభూషనే। 

ఉవవీతాననే దత్వా గంధపుష్పె తథైవ చః 

_- ఇత్యాదిగా తం|త్రసారములో అర్హ్య న న ఆచమన _ మధు 
పర్క _ పునరాచమన _ అభిషేక (స్నాన) _ వన్ర్ర _ భూషణ _ ఉనవఏత _ 


64 | శ్రీ వేంకటేశ మావాత్మ్యమ్‌ 


ఆవన.. గంధ _ పుష్ప _ థధూవ _ దీప _ నైవేద్య ౬ నీరాజనములవెడు ఈ 
పదువాజు షోడశోపచారములని పేర్కొనబడఢినని. 


2. అఆపూపము _ మోదకము . వటకము _ హోౌళీకా_ శష్కులి అనునవి 
వంచభ క్ష్యములు. 


8. తిలెలావారికేళాజ్య గుడగుంఫ సమన్వితః । 

పంచభ క్ష్యుసమః (పోక ః పంచమూ ర్రేర్త రేః పీయః ః 
_ నువ్వులు, ఏలకులు, టెంకాయలు, నెయ్యి, బెల్లము ఇవిగాని, వీవీతో 
వండిన వంటకములుగాని పంచభక్ష్యములకు నమానము. 


4. నాహం కర్తా హరిః కరా తత్పూజా కర్మ చాఖీలమ్‌ : 

తథావీ మత్క్మృతా పూజా తృత్ససాదేన నాన్యథా |! 

తద్భకి సతృలం మహ్యం తతసాదః పునః పునః | 

కర్మన్యాసో హరావేవ౦ విష్ణోస్తుష్టిక రన్నదా ౫ 

....స్వాతంత్యం మమ న క్వచిత్‌ । 

ఇతి మత్వా న శకః స్యాత్‌ వీఠోఒన్య భవతి (ప్రభుః | 
భగవంతునికి నమర్చించుటయనగా “వేకెందులకును కర్త కాజాలమ 
శ్రీహరియే నర్వకర్త. అతని పూజను, నమన కర్మలను అతని దయవర్తివే వేమ 
చేయుచున్నాను అతనియందు భక్తి కలిగియుండుట, అందుకు ఫలముగా 
నాపై అమ(గ్రహము చూపుట - ఇదియంతయ భగవంతుని నంకల్పబలముచేత వే 
కలుగుచున్నది. నాకేమా[తతము వెందులోను స్వాత౦[త్యములేదు.' అవి తలంచి 
కర్మఫలముల నాశింపక యుండవలెను. ఈవిధమైన కర్మ సన్న్యానముచే వారి 
వీతుడగును. అని ' గీతాతాత్సర్య' మను (గంథములో (గీతా. అ. శి, శ్లో 
85) కలదు. 


నిత్యతృషప్తాయార్చయనీ పూర్ణ కామాయ ఛాదరాత్‌ |; 
ఈరాంకనర్వ్యపారాయ నర్యసారాత్మికా న్వయమ్‌ క 61 


ద్వితీయాధ్యాయము ర్‌ 


అ __ సర్వవదార్థ _ సారన్వరూవిభియగు శ్రీ లక్ష్మీదేవి, ప్యుతుడైన 
వాయుదేవుని తన తొడపైన ఉంచుకొనియన్నట్టివాడవు, సర్వేవ్షుడ వు, 
పూర్ణ కాముడ వు, నిత్య తృపుడవునగు నీ కొలకు పరమాదరముతో భక్ష్య 
భోజ్యములను అర్చించుచున్నది. 


విశేషార్థమ ఫ్‌ 
l. ఉద్య[దవివకరసన్నిభమచ్యుతాంశే 
స్వానీవమన్య నుతినిత్యవచ। (వవృతిమ్‌ | 
ధ్యాయేద్ర దా జభయకరం సుకృతాంజలిం త౦ 
[ప్రాణం యథేష్టతను మున్నతక ర్మశ క్రీమ్‌ | 
అనేక నూర్యబింబము లదయించుచున్న ట్లు (ప్రకాశించుచున్న, శ్రీవారియొక్క 
తొడ పె కూర్చొని ధ్యానించుచున్న బహురూవీయగు ముఖ్య |పాణుని (వాయు 
దేవుని) ధ్యానము చేయవలెనని 'తంత్రసారము 'లో చెప్పబడినది. 


2. దేన్యాదేశ|పణీకి|[ద్రుహిణవారవరావధ్యర క్లో విభా తా_ 
ద్యా సేవో ద్యద్ద యార్డు! సహభుజమకరో[ద్రామనామా ముకున్లః | 
దుష్పాాపే పార మేష్ట్యే కరతలమతులం మూర్జ్ని విన్యన్య ధన్యం 
తన్వన్‌ భూయః ప్రభూత[పణయవికసితాబ్దెక్షణ స్వేక్షమాణః న 
వొయున్తుతి క్లో, 21 
ల౦కానగరములో సీతాదేవికి శ్రీరామ సందేశమును తెల్పి, అంగుళీయ 
కము నిచ్చి, ఆమెచే నీయబడిన చూడామణిని శ్రీరాముని కిచ్చుట, బలిమ్లు లైన 
(అవధ్యులెన) అక్షకుమారాది రాక్షసులను సంహరించుట - ఇత్యాది సేవలచే 
సంతుమ్ర డయిన శ్రీ రాముడు ఇతరులకలభ్యమైన చతుర్ముఖబహ్మపదవి 
లభ్యమగునట్లు ఆంజనేయుని శరన్చుపె తన అభయవాసమునుంచి కృపా 
దృష్షితో చూచెను. 


8. “సహభోగమనన్యలభ్యం వానుమదూపవతే దదౌ పురాహి' ఆ 


చతుర్ముఖ[బహ్మ వదవి కలిగినపుడు మోక్షములో సాయుజ్యమోక్ష మును (అనగా 
వేం. మా, 5 


66 శ్రి వేంకటేశ మావాత్య కమ్‌ 


లక్ష్మీదేవి భోగము మాత్రము లేకుండ మిగిలిన నర్వభోగములమి) తనతో 
అనుభవించునట్లు ఆంజవేయుని అనుగ్రహించెను, 


4. (పకియొక భోజ్యపదార్థము లో వాయ్వాత్మక, రమాత్మక, విష్ణ్వాత్మకము 
లనబడు రనవిశేషములున్నవి. అనగా వారు వారు న్వీకరించుట కర్ణమగు 
రనములని భావము. వానిలో శ్రీహరి న్వరూవభూతమైన విష్ట్వాత్మకములగు 
ఆప్రాకృతరసవిశషములను తానే స్వయముగ స్వీకరించును. శ్రీ లక్ష్మీదేవి 
స్వరూపభూతమెన రమాత్మక రసవిశేషములను శ్రీవారి స్వీకరించిన యనంత 
రము స్వీకరించును. కాని వాయ్యాత్మక రనవిశేషములను శ్రీహరి తన 
వ్యుతుడైన వాయుదేవుని తన తొడపై గూర్చుండబెట్టుకొవి మిక్కిలి వ్రీతితో 
తినిపించి, ఆతని ద్వారా ఆరన విశేషములను అంతర్యామిగానుండి తానే 
స్వీకరించుననుటయే ముఖ్యతాత్పర్యము. 


5. నిత్యతృవుడైన వారికి ఎందుల కర్చింపవలె ననగా, వారికి ఏ 
పవార్థములోను అపేక్ష లేకుండుటచేతి అవనరము లేకపోయినను, మనకు 
భగవదన్నుగహము కలుగవలెనని జఊద్దేశించి భక్త్యతిశయముతో మనము 
సమర్చించుటయే గాని, అతవికి అక్కరలేదు. 


అథాత్మానం కల్పయన్తీ డోలామంచ౦ మనోహరమ్‌ । 


సువర్ణ శృంఖలాలంబ౦ నువిశాలం సులక్షణమ్‌ & 62 

(పవాలపాదనంయుక్తం నువ జఫలకైర్వృతమ్‌ 1 

ఓతప్రోతెః స్వర్లపటైై। మాణిక్యస్తబకావృతమ్‌ | 63 
అ ణ ౦౨ _ 


జూంబూనద వితానాఢ్యం ముకాసబకరంజితమ్‌ ] 


అ:.. శ్రీహరి భోజనానంతరము వి[శమించు అతిమనోహరమగు 
డోలామంచముగా లక్ష్మీదేవి తన్నుతావే కల్పించుకొనెను ఆ తూగుటుయ్యెల 
అతిమనోజ్ఞమగు బంగారు గొలుసులు కలది. అది విశాలమై, శభలక్షణ 
సంసన్నమై, పగడ ములచే చేయబడిన పాదములు కలదై, వజపు పలకలు గలిగి 


ద్వితీయాధ్యాయము 67 


న్వర్తమయకుగు నవారుచే ఓత[పోతముగా (అడ్డదిడ్డ ముగా) వేయబడియుండెను. 
నురియు మాణిక్యముల గుతుషు, బంగారు చాందినీలు, ముత్యములగుతులు- 
వీటితో అలంక రింపబడియుండెను 
విశేషార్ధము :- 

అనంతానన వైకుంఠవారాయణపురేమ యే | 

శ్రీభాగాః శుద్ద సత్వష్టా। పద్మశంఖాంబరాది చ | 

కిరీటకటకాద్యా యేఒవ్యలంకారా మమ [శ్రియః | 

ఇత్యాద్యాః సత్వరూపొః స్యుః విత్యానాదయ ఏవ తే 

 వివరవవ్యమ అం 17, క్లో 12-18, 

శ్వత ద్వీపము, - అనంతాసనము, = వైకుంఠ ము అనబడు నారాయణ 
మందిరములందు భగవంతుని ఏస్తాభరణ కరీటాయుధ పుష్పాదులన్నియు లక్ష్మా 
త్మకములు, నిత్యములు, అనారులు - అని చెప్పబడినవి. కనుక ఇక్కుడ సెతము 
రమాదేవి తన హోదాకు తగినటుగా ఐశ్వర్యసంవద లతో “ఛగపంతుని 
పూజించుచున్నది _ 


భూరూపాఒభూత్‌ స్వయం శయ్యా శ్రీరూపా సోపబగ్యణమ్‌ 1 64 
దుర్గాభూత్‌ పాద ేవార్ట్‌ 0 తాంబూలం భోగసాధనమ్‌ | 


సువర్ణ దండ వ్యజనే౦ విద్యుదాభే నుబామరే ౪ 65 
వైడూర్యస్తబక చృ(తం పాదుకే రత్నపీఠశే | 

సర్వరాజో పచా రాణి రాజచిహ్నోని యాని చ ॥ 66 
సర్వాణ్యభూ[ద మా దే వీ దేవాయానన్త్నతేజసే | 

భోగ్యవన్తున్వరూపెఐ తీవ సేవాజభిలాషిణి 8 67 
మహానంచాంబుథె మగా రమతే సా రమా త్వయా | 

రమే రమయైవ త్వం వెకుంఠాదిషు ధామను ॥ 68 


అ:.. అటువంటి తూగుటుయ్యెలయ దు మహెశ్వర్యపూర్ణుడ వగు ఫీ 
సేవార్థము లక్ష్మిదేవి భూరూవీణియె శయ్యారూపముగను, శ్రీ రూవిణియె తల 


68 శ్రీ వేంకటేశ మాహాత్మ మ్‌ 


గడగను, దుర్గారూవీణియె వీ పాదములను సేవించుచున్నది. చురయ పరిమళ 
వీష ము, ఏలకులు, లవంగము, జాతిపతి మొదలగు భోగసాధనములుగల 
Sos బంగారు కొడగల విసనకల్లలుగను, విద్యుత్కాంతిగల 
చామరములుగను, వైడూర్యగుచ్చములుగల ఛ|తములుగను, రత్నపీఠములు 
గల పాదుకలుగను, సకల రాజోపచారకములగు రాజలక్షణములుగల పదార్థ 
ములుగను అయినది. ఇట్లు సకల భోగ్యవసు స్వరూవములు తావేఅయి, 
బ్రవ్మోది దేవతలకు స్వామివైన నీ సేవచేయగోరి, మహవానందసాగరమున 
మగ్నురాలై లక్ష్మీదేవి నీతో [కీడించుచున్నది. అట్లే నీవును లక్ష్మిదేవి ఆనందాభి 
వృద్ధికొఖకు వైకుంఠాది |క్రిధామములయందు ఆమెతో |క్రీడించుచున్నావు. 


విశేషార్థము కు 
1. దేవః 'దివ్‌ =(క్రీడాయాంి” రాధసే, రాధ, సాధ = నంనిరద్దౌ. 


2 ఛత _ చామర - దర్పణ _ వ్యజన _ పాదుకా = గీత - నృత్య _ వాద్య _ 
వాహన (ప్రభృతులు రాజోపచారములు. 
లే, ఇ౦|దానిల యమార్కాదామగ్నేళ్ళ వరుణస్య చ | 
చం(ద్రవితేశయో శైవ మ నిర్హ్భృత్య శాశ్వతీః | 
యస్మాదేషాం సు రన్ద్రాణా౦ మా(తాభ్యో నిర్మితో న్మవః i 
తస్మాద భిభవత్యేష సర్వభూతాని తేజసా | 
మమన్మృతి 7, 4-5, 
అవ్షదిక్చాలకుల అంశ ములనాకర్షించి, సృష్టికర్త రాజును సృష్టించును. కావున 
అట్టీ తేజస్పుచే రాజు నకల ప్రజలను వశపజచు కొనగలుగును. అవ్షది క్చాల 


కుల చివ్నాములేవి కలవో వావినన్నిటిని రమాదేవి శ్రీనివాసుని ప్రీతి కొరకు 
సేవార్థముగ కల్చించెను. 


అవ :-- శ్రీ స్వామివారి ఇతర మహిమలను పేర్కొని వర్ణించుచున్నాడు 
(ప త్యకావరణ సైళ్ళ మూర్తి భిర్భహ్మపూర్వశైః | 
(తిద శైర్డ శ దిక్చాలైః సేవితః పరమానవే । 69 


ద్వితీయాధ్యాయము 69 
అ:_ ఓ (పభూ! నీవు |పక్యేకావరణములందున్న నీయొక్క న్వరూప 
భూతములైన కేశవాది-నంకర్ష ణాది.మత్స్యాది భగవ[దూూపములచేతను, మజీయు 
నీకు మందిర ములవంటి ఉత్త మాధిషైానములైన (బ్రహ్మాది దేవతలచేతను, ఇందాది 
దశదిక్ప్చాలకులచేతను అక్యుత్తమమైన సింవోననము పై సేవింపబడుచున్నావు 
విశేషార్థము: అ 
1. లక్ష్మీ, ధరా, కృద్దోల్కు, మహోల్క, వీరోల్కు, ద్యుల్కు, నవ 
[సోల్కు అమనీ యేడుగురు (పథమావరణ దేవతలు. 
2. వాసుదేవ. మాయా, సంకర్షణ _ జయా, [ప్రద్యుమ్న _ కృతీ, అనిరుద్ధ. 
శాంతి, విశ్వ _తెజన_ పాజ్జ _ తుర్యములన బడునవి ద్వితీయావరణరూపములు. 
3. శేశవాదులు తృతీయావరణ రూవములు, 
4. సంకర్షణాదులు చతుర్భావరణ రూపములు, 
5. మత్స్యాదులు పంచమావరణ రూపములు. 
6. అనంత, |బహ్మ, వాయు. ఈశాన, గరుడ, వారుణీ, గాయత్రీ, 
భారతీ, గిరిజా, సౌపర్టీ _ అనువారు వష్టావరణ దేవతలు. 
7. ఇందా ద్యవ్షదిక్సాలకులు, అనంత, బహ్మ- వీరు సప మావరణ 
దేవతలు. 
ఇందులకు [ప్రమాణములు ____ 
వాసుదేవాదికాన్‌ దిక్షు కేశవాదీంస్త్రతః వరమ్‌ | 
మత్స్యకూర్మవరావోాంశ్చ నారసింహం చ వామనమ్‌ | 
భార్గవం రాఘవం కృష్ణం బుద్ధం కల్కినమేవ చ | 
అనంతం విశ్వరూపం చ తద్చహిః పూజయేత్క్రమాత్‌ | 
అన౦త,బహ్మవాయ్యాశాన్‌ వీశం చాగే పపపూజదేత్‌ 
వారుబీం చైవ గాయత్రీం భారతీం గిరిజామవీ । 
కోదమ వీంద్రం వామే చ సు పర్టీం [పయజేదవీ ॥ 
తంత్రపారము అధ్యా. 1, కో. 62-65, 


70 శ్రీ వేంక టేశమాహాత్మ్యమ్‌ 


పూర్వాది దిక్టులందు వానుదేవాది రూపములను, శేశవాదిరూవములమ 
రెండేసి మూర్తుల చొప్పున విదిక్కులలో '(మూలలందు) ఒక్కొక్క మూర్తిని 
ధ్యానించవలెను. _శేశవాదిమూర్తుల వెలువలయందు మత్స్యాదిరూవములమ 
పూజింపవలెను. నాలుగు దిక్కులయందు శేషాదులను, దేవుని ఎదుట గరు 
త్మ౦తువి, నాలుగు మూలల౦దు వారుణ్యాదులను పూజింపవలెను 


ఈ అర్భనావ[కియ ' పద్యమాల'” యను [గంథములో విశదముగా 
నున్నది, 

8. భగవ[దూవములకు ఏ మాతము భేదము లేకుండ టవలన శేశవాది 

మూరులు శ్రీ శ్రీనివాసుని పూజించుచున్నవనుట యెట్లు నంభవించుము ? 


అనేగా ___ 

మహీయతే మవాతి చ స్వయం స భగవాన్‌ హరిః 

పూజ్యపూజకభేదోఒ్యత వైవ కళశ్చిదవీవ్యతే | 

అనన్యోఒవ్యన్యశ బ్రేన చతురాత్మా (పకీర్యతే 

నిర్విశేషోఒవీ భగవాన్‌ సంఖాామా|త్ర విశేషత! | 
శ్రీహరి యొక్కడే తనరూవములచే తాను పూజింవబడుచున్నాడు. తాను 
తన రూపములనే పూజించుచున్నాడనగా పూజ్య పూజక భేదము ఏ మా(త్రము 
లేదని భావము. అట్లు భేదము లేకున్నను అన్యశ బ్రముచే చెవ్పబడుచున్నాడు. 
వి శేషములేకున్నను నంఖ్యామ్మాత విశేషముచే భిన్నునివలె చెప్పబడుచున్నాడు 


శ్రీనివాన రమానాథ త్వన్నాభ్యబ్రే చతుర్ముఖమ్‌ | 
గిరీశ మంతఃకరణే హ్యంగేష్విం(దాదిదేవతాః 1 70 
బుష్యాదీంశ్చ యథావత్త కం నర్వజ్లీవాంశ్చేతుర్విధాన్‌ | 
నృష్ట్వా తెష్వంతరావిశ్య బహిః న్టీక్వాఒనీ పాలకః ; 71 
అ: లక్ష్మివతియగు శ్రీనివాసా! నీవాభికమలములో చతుర్ముఖ|బహ్మమ, 
అ౦త।కరణములో శైలాసాధివతియగు మవోరుదుని, ముఖాద్యంగములందు 


ది ్యతీయాఛ్యాయము 71 


ఇం(ాది దేవతలను, అట్లే యథా యోగ్యముగౌ బుష్యారులను, నాల్గుతెరంగుల 
( జరాయజములు, స్వేద జములు, అండ జములు, ఉఊదడ్భిజ్ఞములు ) జీవరాసులను 
సృష్టించి, వీవు వారిలో (ప్రవేశించి, వారి వారి సంస్కారానుపారముగా అ యౌ 
యోనులలో పుట్టించి, లోపలను, వెళపలను ఉండీ గ్రక్చించుచున్నావు. 


ఏిశేషోర్గము :-- 

ళల గర్భమున గల గర్భపు *ంచిను౦డి (గర్భవానమచేసి) పుటెడి 
మమహష్యాది ప్రాణులు ' జరాయుజము ' లనబడును. 

ల. చెమటను౦డి పుటెడి చను మొదలగునవి ' స్వేదజము ) లనబడును. 

8. (గుడ్డ మండి పుల్లెడి పక్షులు, (క్రిమి - కీటక - సర్పాదులు ' అండ జము 
అనబడును. 

4 చెటు _ తీగలు మొదలగునవి భూమిని భేదించుకొని మొలకెత్తుటవలన 
'ఉఊర్భిజ్ఞమ' అనబడును. ఇట్లు జీవరానులు (ప్రధానముగా నాల్గువిధములైయున్నవి 

5. శ్రీ వారియొక్క ముఖా ద్యంగముల నుండి ఇం;దాడులు జనించి నుటకు 
' ముఖాదిం [ద క్చాగ్నిశ్చే (పాణాద్వాయు రజాయత ” _ ఇత్యాది (శుతులు 
(ప్రమాణము. 


అత్యనభిన్న స్తీ! సర్వైః పృథక్‌ జీవజడాత్మకె!! 
పార త న్వాదిదో పోజ్జిః స్వాతన్వ్యాదిన జ్‌ ర్జిత: 11. 72 
అ:_ సర్వవనువులందు |వవేశించియున్నప్పటికిని, వరస్పరాత్యంత భిన్న 
ములైన సకలవసువులక౦టెను నీవు అత్యంత భిన్నుడవుగానున్నావు. నీవు 
ఇతరులకు లోబడియుండుట అను) ప్రార తం|త్యాది దోషములు లేనివాడవు. 
స్వాత౦[త్యాది గుణములచే పరిపూర్తుడవు. 


విశేషోర్గము:_ 

శ్రీవేశ యోర్ఫిదా చెప జ్రీవబేద। పర న్పరమ్‌ | 

జడేశ యోర్టడావా౦ చ జడజీపభిదా తథా !! 
పంచభేదా ఇమే నిత్యాః సర్వావస్థాసు సర్వశ1। 


72 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


. జీవులకు ఈశ్వరునికి భేదము. 

. జీవులకు వరన్పర భేదము 

. జడములకు ఈశ్వరునికి భేదము 

. జడములకు పరస్పర భేదము 

. జడములకు జీవులకు భేదము 
ఈభేదములు సర్వదా నిత్యములు. 


ల య టలఅఅ పరి ౯ 


నిర పేళీ నిత్యతృష్తః పూర్ణకామ స్ట్వమార్డ 9 హృర్‌ | 
వక్యకృక్‌ సత్య (కలో మా(బహ్మేశేస్ట్రేవన్దితః ॥ 73 


అ:__ లోకమున వరస్పరాశయముగలిగి జీవించెడు జనులవలెగాక, 
నీవు కేవలము ఏ వనువుయొక్క అపేక్షగాని, ఆశయముగాని లేనివాడవు. 
వీవు విత్యతృపుడవైనను, పూర్ణకాముడవైనను నిర్ణయడవు కావు. అనగా 

కి దవించు (దయగల) అంతఃకరణముగలవాడవు సత్యమైన జగత్తువే 

సృష్టించువాడ వు. సత్యమైన నంకల్చ్పము గలవాడవు. అనగా అనుకొన్న 
దానికి వ్యతిరేకముగా చేయనివాడవు. రమాబ్రవ్మారుదేందాది దేవతలచే 
సదా వ౦ద్యుడవు 


పర్వేషోం (పేరకస్త్వం హి ముక్తాముక్త నియామకః | 
అఘట్యఘటవనే శక్తో హ్యగణ్యగుణమణ్థిత। ॥ 74 
అ:__ ఓస్వామి! నీవు రమ్మాబహ్మాదులైన సర్వులకు (పేరకుడవు. 
ముకులకును, అముకులకును నియామకుడవు. ఎవరికిని సాధ్యముకాని దానిని 
సాధించుటలో కడు నమర్థడవు. ఎవరికిని. గణింపవీలుగాని గుణములచే 
వరిపూర్లుడవు. మజియు (శతి స్మృత్యాదులయందు నువనిద్దుడవు. 


అచివ్యాళ్చర్యచర్యన్ల్వం |బహ్మాండాన్తర్భహిఃస్థీత। | 
అభోరజీయాన్‌ మహతో మహీయావ్‌ నర్వగోఒనమః || 75 


ద్వితీయాధ్యాయము 78 

ఆ:__ ఎవ్వరిచేతను ఆలోచించుట కసాధ్యమెన ఆశ్చర్యకరమైన కృత్య 
ములు కలవాడవు, (బహ్మోండ మునకు లోవలను వెలువలనుండువాడవు, మిగుల 
చిన్నవనువులగు అణువులన్నిటిలోను అతిచిన్నదగు పరమాణువెనవాడవు 
(అనగా సూక్ష్మముకంటె నతి సూక్ష్మము), మిక్కిలి వెద్దవన్తువు లన్నిటికంటె 
చాల పెద్దవాడవు, సర్వ[తవ్యావించినవాడవు, సాటిలేనివాడవు వెయున్నావు. 


విశేషార్థము :_ 

1. ఇచట ఆశ్చర్యమేమనగా అణుత్యమున్నదానిలో మహత్వము౦ండదు, 
మహత్వమున్నదానిలో అణుత్వముండదు. భగవంతునిలో ఈ రెండు మండు 
టయే అత్యాశ్చర్యము, 

2, నర్వథా అసంభావితములు విరుద్ధ ధర్మిములు ఎట్లు ఒకదానిలో ఘటించ 
గలవు? అనినచో అతడు అచింత్యుడు. అతని మహిమల నాలోచించుటకు 
ఎవరికిని వీలకాదని సమాధానము 

8. ' అభోరణీ యాన్మహరోమహీయానాక్మాఒన్య జనో ర్నిహితో గుహో 
యాం' ఆను కారక వతి (వేనీద్దము 


సర్వాధారః నగ్వసాక్షీ నర్వాపేక్షోఒతినుందర:ః | 
నర్వోత్తమశళ్ళ వర్వజ్ఞః నర్వన్వామి చ సర్వదా | 76 
అ:.. వీవు (బిహ్మోది సకలజీవులకు సర్యలోకములకు సైతము ఆధారము. 
సమ స్రజీవులయొక్క ఆంకిర బహిర్వ్యాపారములను సదా సాక్షాత్తుగా చూచు 
చున్నవాడవు. వారి వారి గూగ్యతానుసార ముగా ఫలములనిచ్చుటకె సర్వము 
న పేక్షించువాడవు [బహ్మాదులందలు (సర్వనజ్ఞనులందజు) నీ యవేక్షగల 
వారు అతిసుందరుడవు క్షరాక్షర పురుఘులనబడు రమాబహ్మోదు లెల్లరికన్న 
నుత్తముడవు. సకలము వెలిగినవాడవు. సర్వ చరాచరములకు స్వామివి. 

మజీయు భూతభవిమ్యద్వ ర్త మానముల౦దున్నవాడవు 


4 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 
విశేషార్ధము క్ల 
ఇందులకు వమాణములు:_ 
“సాక్షీ చేతా శేవలో సిర్గుణళ్చ' 
“అతో౭న్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః 
. “యః సర్వజ్ఞ సృర్వవిత్‌ ” 
. “యస్య జ్ఞానమయం తపః' ఇత్యాది శతిస్మృతులు ప్రసిద్దములు. 


సలు ఏర ౯ 


సర్వళక్తో ఒజ్టేయచర్యో వ్యక్తో ఒవ్యక్షస్సనాతనేః । 
శే షోఒశేషళ్ళ నిర్లిపో బహ్మణ్యః శాశ్వశః వభః 8 77 
అ:__ సర్వకార్యములను చేయటయందు శకికలవాడవు, అయోగ్యులకు 

నర్వదా ఎలుగ సాధ్యముకాని కృత్యము కలవాడవు యోగ్యులకు (నజ్జను లైన 
భకులకు) యధథాయోగ్యముగా తెలియుటకు శక్యమెన కృత్యములు గలవాడవు, 
(అనగా యోగ్యులకు కొంతమ్మాతమెనమ గోచరమగును. అయోగ్యులకు 
నేమా[తము నీ కృత్యము గోచరము కాదు. అని భావము) ఎల్లకాలము నేక 
రీతిగా నుండువాడవు. నిత్యములైన వేదములచే సుక్యుడవు. [పళయకాలములో 
నీ వొక్కడవే మిగిలి (శేషించి) యున్నందువలన '“ శేముడ *న బడుచున్నావు. 
సృష్టికాలములో సర్వత వ్యావుడవె యుండుటవలన “అశేవుడ ” నిపించు 
కొన్నావు. పాపాది దోషములచే లేపములేనివాడవు. [బావ్మాణపియుడవు. 
బాల్య - కౌమార - యౌవన - వార్ధక్య - అవస్థారహితుడ వె ఏక విధమున శాశ్వత 
ముగా నుండువాడవు. సమస్తములకు (పభువెనవాడవు. మటియు కల్యాణగుణ 
పూర్ణుడవు. 
వి శేషార్టము ఫు 

బ్రవ్మణ్యః ' బ్రహ్మయతి ఆన౦దేన ముకాన్‌' బ్రవ్మా=ఆనంద ముచే 
ముక జీవులను పూర్తీ కరించు సుధాసము[దము ఎవని వలన కలిగెనో ఆతడు _ 


అమవ్యుత్సత్రిచే ముక్తులకు సుధాసము[ద్రమును కల్పించిన ౦ందువలన భగవంతుడు 
బహ్మణ్యుడు. | 


ద్వితీయాధ్యాయము 75 
చతుగ్వర్గెన్సదా హీన; చఉతుర్ధర్మ (వదర్శకః | 
చతుఃపుమర్భదాతా చ చతుర్మోక్షవందః ట్రకః £ 78 
అ:__ అనిత్యత్వము, దేహవోని, దుఃఖ పావ్రీ, అపూర్ణత్వములవెడు 
చతుర్విధనాశములులేని వాడవు. |బావ్మాణ - క్ష|క్రియ _ వైశ్య - బ్మాదులన బడు 
వాలుగువర ములకు (నీ అవతారములలో స్వయముగా ఆచరించి + కణములవిచ్చు 
ణ 
వాడవు) నియామకుడవు. [బ్రహ్మచర్య - గార్హస్థ్య-వాన్న్మవస్థ - నన్న్యానములు 
అను చతుర్విధా[శమముల ధర్మములను (వవ రింపజేయువాడవు. ధర్మార్త్‌ - 
కామమోక్షములనబడు నాలుగు పురుషార్ధ ములను యధథాయోగ్య ముగా నిచ్చు 
వాడవు. కర్మక్షయము, ఉత్ర్కాంతిమార్గము, భోగములు మజియు సాలోక్య- 
సారూప్య _ సామావ్య .. సాయుజ్యములనెడి చతుర్విధ మోక్ష ములనిచ్చువాడ వు. 
మఠలీయు వేదాదులచే [వనిద్దుడివు 
విశేషారము :__ 
1. అనిత్యత్వం దేహహోనిః దుఃఖ(పావీరపూర్ణతా । 
నాశశ్చతుర్విధో జేయః తదభావో హరేన్సదా | 
a 
_.. అను నాలుగు విధములగు నాశములు లేనివాడు. 
శ మాదమన్తపః శౌచం క్షా ని రార్ట్‌వమెవ చ | 
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం |బహ్మ కర్మ స్వభావజమ్‌ ॥ 
__ ఈ శమదమాదులు బాహ్మణునకు స్వాభావికధర్మములు. 
శౌర్యం తేజో ధృతిః దాక్ష్యం యుర్ధే.చాప్యవలాయనమ్‌ 
దానమాశ్వర భావళ్చ క్షాత్రం కర్మ న్వభావజమ్‌ । 
--- శౌర్యము మొదలయినవి క్షతియుల ధర్మములు. 
కృషిగోర క్ష వాణిజ్యం వైళ్యకర్మ స్వభావజమ్‌ 
-- కృషి వ్యాపారాదులు వెళ్యల ధర్మములు. 
పరిచర్యాత్మకం కర్మ హూదస్యావి స్వభావజమ్‌ । 
త్రైవర్తికులకు శభాషాదులను చేయట భాదుల ధర్మము. 
(భగవర్గీతా అ, 18, శ్లో, 42 మండి 44) 


76 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


అధోశ్షజో ఒ[పాకృతన్వ్వమనంతమహిమా తవ । 
మూలరూపీ హ్యానంతన్ల మవతారాన్తథావిధాః | 79 


ఆ :... ప్రత్యక్షామమానములచే అగోచరుడవు. అనగా పత్యక్షముగా 
తెలిసికొన వీలుకాని వాడవు. (పకృతి సంబంధము (న౦సార బంధము) లేని 
వాడవు. నీ మహిమలు అనంతములు. అట్లే మూలరూవుడవైన నీవును 
నీ యవతారములును అవ౦తములు. అనగా వీవు నాశము లేవివాడవు. 


1. అధోక్షజః=అధః కృతం అక్షజం యేన - అమ వ్యుత్పత్తి నమనరి౦చి 
ధిక్కరింవబడిన (వ్రత్యక్షాది జ్ఞానము కలవాడు. అనగా |పత్యక్షముగౌ 
తెలినీకొన వీలుకావివాడు. 


2. అనంతః=' అతి = బంధవే, న విద్యతే ' ' అంతః బంధః యన్య' 
సంసారబంధము లేనివాడు. 


త. 'వేందియాణి' నానుమానం వేదా హ్యేవైనం వేదయంతి', “న తత్ర 
చ కురచ్చతి '_ ఇం దియములచేతను అనుమానములచేతను [బవ్మాను తెలిసికొన 
వీలుగాదు. వేదములచేతనే తెలియవలెను. అని (వతులుండుటచే ప్రత్యక్షము 
నకు ఈశ్వరుడు గోచరుడు కాడు. 


4. 'యదెవేహ తదముత్ర యదముత తదన్వివా ! 
మృక్యోః స మృత్యుమాప్పోతి య ఇహ నావేవ పశ్యతి ' _ ఇత్యాది 
[వీతులయందు మూలరూవములను, అవతారరూపములను వేర్వేలుగా భావించిన 
యెడల మవోనర్థములు కలుగునని చెప్పబడియున్నది. 


వామధేయాన్య (నామచర్యాణ్య) నంతాని జ్ఞానానేందాద యోగుణాః | 

అనన్త వేద వేద్య మ్యైః అవేద్యోఒనన్త సౌఖ్యదః క్ష 80 

అ:_ ఓ లక్ష్మీవతీ! వీ రామికృష్ణాది నామధేయములు (గోవర్ధనగిరి 
వెతుట మొదలగు నీ కార్యములు) అవంతములు. నీ జ్రానానందాది గుణము 
లన౦తములు. నీవు అనంతవేద కాన్హములచేతవే తెలియదగినవాడవు. 


ద్వితీయాధ్యాయము 77 
మళీయు నీవు వాటివలనను నంవూర్ణముగా తెలియ వీలుగానివాడవు. లీవు 
[బిహ్మాదులకు (మజియు ముక్తులకు) యథాయోగ్యముగ అనంత సౌఖ్యముల 
నిచ్చువాడ వు. 


అహో భాగ్యమహో భాగ్యం రమేళ త్వత్పదాంబుజే | 
నివిష్టమనసాం సొఖ్యమిహాముతాభివగ్ధతే క 81 
అ:.. ఓ లక్ష్మీపకీ! వీ పాదకమలములందే మనస్పునుంచిన భక్తులకు 
ఈ లోకములోను పరలోకములోను అనుదినము నుఖము వృద్దియగుచుండుమ. 
వారల భాగ్యమే భాగ్యము! అది యెంతటి మహాభాగ్యము! 


తవ [పసాదలేశన్య లేశలేశాతిలేశతః | 
లవమా[తం యైస్లు లబ్దం కైరలభ్యం న కించన | 82 
అ: ఓ శ్రీనివాసా! వీ యనుగ్రవాముయొక్క లేశాతిలేశమందలి లేశ 
మాతము (అత్యల్బకణ భాగములోని అత్యల్పభాగము) చేతనే సమస్తము లభ్య 
మగునప్పుడు అట్టి లేశముమ పొందిన వారికలభ్యమును, దుర్తభమగున దేదియును 
లేవేలేదని వేరుగా చెప్పవలెనా ? అలభ్యమైనదేదియ ఉండవే యుండదు. 


చరిితాణ్యతిచి[కాణి మహాన్రి నుబహూన్యవి | 
తవ నానావతారేష దర్శయనస్యనువర్తినామ్‌ 1 83 
అ: ఓ శ్రీహరీ! నీవు రామకృష్ణా ద్యవతారములలో చేసిన మహిమలు 
అవేకములును, అతివిచితములువైయున్నవి. అవి చాలగొప్పవి. ఆ నీ చర్మిత 


విశేషములను ఆయా అవతారములయందు నిన్ననుసరించి వ రించెడు భకులెల 
రకు' చూవించియన్నావు. 


అవ:- _శ్రీహరియొక్క వివిధావతరారములయందేమి చెప్పబడియున్నదో, ఎవ 
రెవరి 'కేమేమి చూపియన్నాడో ఆ విశేషములను చెప్పుచున్నాడు. 


78 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


కీటోఒవి త్వద్దయాలేశాత్‌ సామాజ్యమనుభుక్షి వాన్‌ । 
త్వత్సాద సద్మన౧పర్కలేళ లేశాతి లేళ తః క్ష 84 
దృషదివ్యాంగనాఒభూద్ది చేతనానాం తు క్రిం బువే | 

ది థి 


ఆ:_ ఒకానొక కీటకము (పురుగు) వేదవ్యాసరూపమున నున్న నీయొక్క 
దయాలేశమువలన ఆ కీటరూపముతోవే గొప్ప సా[మాజ్యము -ననుభవించెమ. 
రామావతారములో నీ వాదపద్మస్పర్శయొక్క లేశాతిలేశమందలి లేశమ్మాతము 
చేతనే యొకపాషాణము అహల్యయను దివ్యనుందరియాయెను. పొషాణము పైవే 
వీ మహిమ యింతగానుండగా, విక చేతమలవివయమై నీ మహిమవేమని 
చెప్పగలను ? 


విశేషార్థము :_ 

1. భవస్వ రాజా కుళరీరమేతత్‌ త్యక్రేతి వెచ్చత్తదసౌ తతస్తమ్‌ | 
అత్య క్షదేహం నృపతిం చకార పురా స్వభ క్షం వృవలం సులుబ్దమ్‌ : 
లోభాత్స కీటత్వము పేత్య కృష్ష (పసాదతశ్చాబ బభూవ రాజా | 

మహాభారత తాత్పర్య నిర్ణయము, అధ్యా 10, శ్లో. 64-65 

. శ్రీ వ్యాసమహర్షి దారిన పోవుచుండగా నొకకీటకము వారిపాదముల పె 

బడెను. వారు దానింజూచి_ “ఓ క్రీటమా! నీవు ఈ శరీరమును విడనాడి 

రాజువగుము' అనిరి. కాని ఆ క్రీటము శరీర త్యాగమున కిష్టవడ లేదు. 

పూర్వము ఒక భక్తుడుగాను అతిలోభిగాను ఉండి లోభత్వమువల్లవే కీటక ముగా 

బుట్టను. అయినను శ్రీ వ్యాసమహ రికి దానివె దయకలిగెను. ఆయన ఆ 
కీటమును ఆ క్రీటరూపముతోనే రాజ్యాధిపతిగా చేసిరి. 


2. అధోజనాల్యాం వతినా౭భిశపాం (వధర్షణా దింద కృతా చ్చిలీకృతామ్‌ | 
స్వదర్శనాన్మానువతాముపేతాం సుయోజయామాన స గౌతమేన | 
మహాభారత కతాత్పర్యనిర్ణయము, అధ్యా శ, శ్లో 10 


అహల్యాదేవిని డేవేందుడు బలాత్కారముగా ననుభవించుటవలన, 
శిలారూపముతో నుండుమని గౌతమముని శపించెను. శ్రీరామచంద్రుడు తన 


ద్వితీయాధ్యాయము 79 


పాదప్పర్శ్మవలన శాపవి మోచన మేర్చరోచి, నుందరియైవ అవాల్యమ మిక్కిలి 
దయతో గౌతమముని కప్పగించెను. 


అత ఏవార్డువే నాతో బలేశ్చ ద్వారపోఒప్యభూః ॥ 85 
ఇన్ట్రే త్వం దయయా చేలాం బలిం యాచితవాననీ | 


అ:. ఓ స్వామి! భక్తురిను అను[గహించుటకొఅశే నీవు కృష్ణ రూపమును 
ధరించియు౦టివి. అర్జునునియెడ దయగలవాడ వె ఆతనికి పారథివెయు౦టివి. 
దుమలగు దుర్యోధనాదులను వధించి భూభారము నణచితివి, బలిచ|కఎ ర్తికీ 
ద్వార పాలకుడవై యుంటివి. దేవేందునిపై కరుణవపొంచి బలిచక్రవ ర్హినుండి 
భూమిని యాచించితివి. 
వి శేషార్థము స 

ఓ శ్రీతివాసా! నీవు ఇం[ద్రునియందలీ దయచే వామనరూపమున 
బలిచక్రవర్తివద్ద దైన్యముతో మూడడుగులనేలను భిక్షాటనము చేనితివి, 
త్రివిక్రమరూపముతో ఆ బలిచక్రవర్తిని అట్టడుగు పాతాళమునకు వంపి 
దేవేయ్యదువకు మరల స్వర్షాధిపత్యము నిచ్చి యాతని నను[గ్రహించితివి. బలి 
చక్రవర్తి (పార్థనాను సారము మరల ఆతని నను్ముగ్రిహించునిమిత్తము బలి 
యింటియందు ద్వార పాలకుడ వెకివి. 


గజేన్ట్రేర క్షణే దూతాన్‌ ద్వారపాన్‌ వాజప్యనాదిశోన్‌ కై 86 
అన్వధావః స్వయం శీఘం క్షుదంనకంముముక్షయా । 


అ:. ఓపభో! క్షుద్రమగు మొసలిచే పీడింపబడిన భక్తుడైన గజేంద్రుని 
రక్షించుటకై బృత్యులమగాని, ద్వారపొలకులను గాని పంపక, స్వయముగా 
నీవే అతిశ్మీఘముగా పరుగెతివచ్చి రక్షి౦చితివి గదా! 
విశేషార్థము క 

అంతస్ఫరన్యురుబలేన పదే గృహీతో 
గాహేణ యూథపతిరంబుజహన ఆర్తః | 


80 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


ఆహేదమ్‌ ఆదిపురుషాఖిలలోకనాథ 
త్రీర్ధశవః శ్రవణమం౦గళ నామధేయి । 
_ వ్యృత్వా హరిన్తం అరణార్థినమప్రమేయః 
చ|కాయుధః పతగరాజ భుజాధిరూఢ్రః | 
చక్రేణ నకవదన౦ వినిపాట్య తస్మా _ 
రే [వగృహ్య భగవాన్‌ కృవయోజ్ఞహార i 
భాగవతము వ్కంరము 2, అ. 7. శ్లో, 15-16 


ఒక మవో నరోవరములో జలుక్రీడకొజకు ప్రవేశించిన మదగజము 
పాదము నొక మొనలి పట్టుకొ వెను. ఆ యెనుగు బాలకాలమువజకు తన 
శకి కొలది పప్రయత్నించియు, తప్పించుకొనలేక మిక్కిలి డస్పిపోయి, భగవ 
త్కృపచే స్ఫురించిన పూర్వజన్మ విద్యాసంస్కారబలము వలన “నీవేగితి 
రక్షించు హరీ!' యని అతిదీనముగా మొఅ పెట్టుకొనెము. శరీగ బలముతో 
వెనగులాడుచుండివ గజీందునకు జ్ఞానము కలుగన౦త కాలమును రక్షింప 
లేదు. కాని జ్రానముక లిగి “గ్రకించు హరీ!' యని వీలువగనే భగవంతుడు 
తత్ధణము వచ్చి. చ్మకాయుధముతో మొసలిని ఖండించి యాగజేందుని 
రక్షించి యుత్తమంతి నిచ్చెను. కావున భగవంతుడొక్కడే కర్త - అని తెలిసి 
యారాధించువారివే దయతో ఆయన రక్షించునగి భావము. 


వైకుంఠం వా పరిత్యక్ష్యే న భ కాంస్య క్తుముత్సహే క్ష 87 
మేజక పియా హి మద్భకా ఇత నంకల్చవానని | 
అః_ ఓదేవా! నీవు ' వెకుంఠమువైనను విడువగలను. కాని, భక్తులను 
మాత్రము విడవలేను. ఎందుచేతననగా నా భక్తులు నా కత్య౦త వియులు” 
అను దృఢసంకల్పము గలవాడ వెయున్నావు. 


కామధేనుః కల్పవృక్షః చింతామణిరితి తయమ్‌ ॥ 88 
వేంకటేశ త్వమేవాని శేషోగే సర్వేదానతః | 


ద్వితీయాధ్యాయము 81 
అ;.. ఓ వేంకటాచలవతీ! దేవలోకములోని కామధేనువు, కల్పవృక్షము 


దింతామణి యను ఈ మూడును నకలేష్టమలనిచ్చునవి. వేంకటగిరి వై భక్తులకు 
సర్వదా కోరికల దీర్చుటకు నీవే ఈ మూడును అయియున్నావు. 


విశేషార్థము : 

'నతః' అనగా [బవ్మోదులచే పూజితుడు మజియు చేతికందునట్లు 
వంగియున్నాడని యర్థము. ఎంతటి కల్పవృక్ష మెనను నిటారున ఆకాశములో 
నుండినచబో [వయోజనములేదు. చేతికందునటు వంగియండిన యెడల 
అందటికిని ఫలము నులభముగా అందుసిని భావము. 


అవ :- నీవు కల్పవృక్షాదులతో సముడవు కావు. _వానికన్న నధికుడవని చెప్పు 
చున్నాడు. 


దదాతి కామానన్నాదీన్‌ మడి ర్రనుళ్చ పాదపః & 89 
న చాపవరం స్వరం వా తేషాం శకి శ్చ తాద్భళ్లీ । 
౧ ణి అలి 


అ:_ కల్చ్పవృక్షాదులను అర్థించిన వారికి అవి అన్న -వన్త్ర - ఆభరణ - 
బోగసాధ్రనములను మ్మాతమియ్యగలవు. వాటి శకి అంతమాత్రమే. స్వర్త 
కి 0 

మునుగాని మోక్షమునుగాని ఇయ్యలేవు. 


అవ :-- కామధేన్వాదులకన్న భగవంతుని దయ గొప్పదనియు, వాటిచే నియ్యబడని 
ఫలములను భగవంతుడియ్య గలడనియ చెప్పుచున్నాడు. 

యది త్వం నుపునన్నోఒసి నర్వార్థాన్‌ నంపదాన్యనీ & 90 

జాత్యన్థానాం చ చక్తూంషి రాని త్వమ్మార్తి దర్శనమ్‌ । 


అ;_ ఓ వేంకటవతీ! నీవు సంతుమ్హుడ వెన యెడల భకులకు ధర్మార్త 

_ థి 

కొమమోక్షములనబడు నాలుగు పురుషార్థ ముల నిచ్చెదవు. పుట్టు గుడ్డి వారికి 

దృష్టి నొనగి విదప నీ దివ్యమంగళవిగవాదర్శనమును పైతమిచ్చెదవు. 
వి శేషార్థము : _ 
వేంంమా ర 


10 


82 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


'రా-దావే” అని ధాతువు “రాసి” అనగా “ఇచ్చువాడవు' అని 
భావము. 


బధిరాణాం చ శోంతాజి త్వత్క్మథాశంవణం పరమ్‌ । ఏ] 
జడం మూకం చ వాచాలం కరోష్యధ్యయనాన్వితమ్‌ | 


మందబుద్దిం పాజ్ఞతమం సాంఖ్యయో గనమాధిగమ్‌ క్ట 99 





అ:__ చెవిటివారికి చెవులను (వినగల శక్తిని) ఇచ్చి వారిచే నీ కథా 
శ్రవణము చేయించెదవు. సర్వథా మాట్లాడలేని మూగవానికి వాగింద్రియ 
దోషములను పోగొట్టి వేద శాస్తాధ్యయన శీలునిగా చేయుదువు. మంద 
బుద్దిగ లవానికి విద్యాబుద్దుల నిచ్చి అతి వాక్చాటవముగలవానిగను, మహో 
ప్రజ్ఞావంతు నిగను జేసి సాంఖ్య- యోగకాన్ర్రములయందు నిష్టగలవానీగా 
జేయదువు. మటియు వానిని భగవడ్విషయకమగు ఆధ్యాత్మికజ్జానమునందు 
పరివిష్టితునిగా, న్దీత[వజ్జునిగా నానర్బుచున్నావు 

అకరన్య కరౌ దత్త్వా కరోషి తవ పూజకమ్‌ | 
అపదన్య పదే దత్త్వా త్వత్తీర్ధ క్లే తగామినమ్‌ కి 93 

అ:__ చేతులు లేనివానికి చేతులనిచ్చి, నిన్ను పూజించు వానినిగము, 
కాళ్ళు లేనివానికి కాళ్ళనిచ్చి నీ నన్నిధానముగలి పుణ్యక్షేత్రములకు పుణ్య 
తీర్థములకు పయనించు వానివిగను చేయుచున్నావు. 
విశేషార్థము ము 

తీర్ధ క్షైతములకు పోయి, స్నానజపానుష్టాన భగ వద్ద ర్శన నమస్కార 


[పదక్షిణాదులను చేయుట ద్వారా అట్టివారలను నీ యన్ముగవామునకు పాతు 
లమగా చేయచున్నావని భావము. 


యద్యద్దుఃఖం భవేద్భకే తత్రత్సద్యో హరిమ్యసి ! 
కుబ్బ్దక్వం కుష్టకాం నావారోగానప్యాభిచారికాన్‌ ౪ 94 
హృత్వా దదాన్యంగ దార్థ్యం సౌన్దర్యం త్వద్దయాఒద్భుకా | 


ద్వితీయాధ్యాయము 83 

అ:__ శ్రీవారీ! భక్తులకు ఏయే డుఃఖములు కలుగునో వానినన్నింటివి 

వెంటనే పరివారింతువు. నీ భక్తులకు కలిగెడు ( వృద్దాప్యములో ) శరీరము 

వంగిపోవుటి, కుష్షరోగము ఆయుధ పయోగముచే చంపబడుట, భోజనాదులలో 

విషపయోగము, మం్మతపయోగాదులు మొదలైన ఆపదల నన్నింటిని పరి 

హరించి వృద్దులకుకూడ శరీరదార్థ్యమును. దేవాసొందర్యమును అమ[గహించు 
నీ దయ అత్యాళశ్చర్యకరము! 


అవ :-- _అభీష్టదాన విషయమై ఎంతని వర్ణింవగలను ? ఈ మహిమ యింతయవి 
చెప్పుట శివరికిని సాధ్యముకాదు, నా ళక్యనసారము వర్ణించెదనని పల్కుచు ముగించు 
చున్నాడు. 

శ్రీనివాన ! ఐబహూక్ష్యా కం భక్త నర్వార్తినాళవే ॥ 95 

నర్వారపూరణే బావి త్వత్పమోఒణే న కుత్రచిక్‌ | 

ఊ ఫ్ర 6 
అః. ఓ స్వామి! ఎక్కువగా చెప్పుటవలన (ప్రయోజనమేమి? భకుల. 
యొక్క సకల దుఃఖములను పరివారించు వినయమునను, సకలాభీషముల 
న్‌ 

నిచ్చుటయందును [బవ్మోండములో నీకు సాటియగు వారెచ్చటను లేరు. 


(పనన్నో నీలమేఘన్ల (౦ శీ భూవిద్యుత్సమన్వితః ॥ 96 
హృద్వోమగ స్రీ తాపఘో భక్షనర్వేషవార్డుకః | 
అ:_ ఓ హరీ! వీవు ప్రసన్నుడవై భకుల 'సర్వాభీష్టము ' లను, వర్గమును 
కురియించువాడవు. ( ఇందులో వర్ష ములకు సంబంధించిన మేమ చివ్నోదులను 
చెప్పుచున్నాడు. ) ఇంద్రనీలమణి వంటి దేహకాంతి కలవాడవు. వీ వాద 
యాకాళశములో నున్న వాకును మెరుపులవలె [ప్రకాశమానులు వెవ శ్రీదేవి 
భూదేవులతో గూడియున్న వాడవు. ఆధ్యాత్మిక _ ఆధిభౌతిక _ అధిదైవికము 
లనబడు కాప్మ[తయమును పోగొట్టి భకుల సకాలాభఖీవ్షములను వర్షించువాడవు 
వైయున్నావు. 


84 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 
విశేషార్థము :_ 
1. వర్గణ (వర్షము కురియించు) మేఘ చిహ్నములను స్వామివారి 
యె యె 
యందు నిరూపించుచున్నాడు. లీలవర్తముగల స్వామివారు నీలమేఘము. 


శ్రీదేవి భూదేవి యనువారలు ఆ మేఘమందలి మెరువులు. భక్తుని హృదయమే 
ఆ నీలమేఘము సంచరించెడి యాకాశము. 


మేఘసంచారముచే ఆధిభౌతికమగు తాపమొకటి మాత్రమే పరిహరింప 
బడును. శ్రీ స్వామివారనెడు నీలమేమము హృదయాకాశమున సంచరించుట 
వలన ఆధ్యాత్మికాది మూడు విధములెన కాపములును పరిహరింపబడుచున్న 
వని భావము. 


2. కంటితో చూడవలెనన్న సూర్యుడు కావలెను. _నూర్యగవాము 
లేకున్నచో లోకము అంధకార బంధురమగును. అటులనే (శ్రో|తాది జ్ఞావేందియ 
ములకు అభిమానులైన దేవతల యను[గహము లేకపోయినచో చెవిటితనము,. 
గుడ్డితనము మున్నగు లోపములేర్చడి, అయా ఇందియములు న్నప్పటికిని 
కేనట్లే యగును. ఆయా ఇంద్రియములతో దర్శవాది కార్యములు జరుగుట 
లేదు. ఆయా ఇందియాధిదైవములవలననే ఆ కార్యములు జరుగుచున్నవి. 
ఇదియే ఆధిదైవికమన బడినది. 


3. పాంచభౌతిక దేహామున౦దు ఊన్షము అధికమైనబో వైత్యమరిశ 
యించును. శీతమెక్కువెనచో శ్రత్యము. వాయువధిక మెనచో వాతమధిక 
మగును. ఇది యాధిభౌతికమనబడినది. 


4. మనస్సునందలి చింత, రాజాతులవలన భయము, దాయాదులతోడి 
కలహము _ ఇత్యాదులా ధ్యాత్మీకము. 

5. ఐనను నీచే సమత్త _ అనివ్ల నీవృత్తియ, నమ సేవ్ష సిద్ధియ అగు 
చున్నవి. 


అవః- భగవంతుడు భక్తులవెట్టు సంసారసాగరముమండి దాటించి, ఎనిమిదవ 
సముద్రమన తగియున్న అభీష్టముల నియ్యగలవాడో--అను విషయమును వివరించుచున్నాడు. 


ద్వితీయాధ్యాయము “5 85 


అభీష్టాష్టమవారాశా నిమజ్యోన్మజ్జిత ౦ నిజమ్‌ | 97 
ఆనవ్హాష్షమనుద్వీ పే నంస్థావయపి చాదరాత్‌ | 
నర్వపొఖ్యమిహాముశ్ర స్వర్ముక్యానన్దవర్ణనేః ॥ 98 


అ: నప్తనముద్రముల కతీతమై, యెలిమిదవనము[దమన దగియిన్న 
(అనంతకృపతో) అనంతానం౦త - అభీష్టదానముల నొనంగుట యమ కృపా 
సము[ద్రమునందు నీ భక్తులను ముంచి పెకెత్తి వారలను సకలాభీష్టపావీ 
వలన కలిగిన “మహానంద మనబడు ఎనిమిదవ ద్వీవములో మహావాత్స 
ల్యముతో వెలకొల్చెదవు. అనగా నీ భక్తులకు నకలైహిక - ఆముమ్మిక సౌఖ్య 
ములనిచ్చి, _ముక్తిలోగూడ ఆనందాభివృద్ధిని కలుగజేయుచున్నావు - అవి 
తాత్పర్యము. 


ఇతి శ్రమదాదిత్యపురాణే శ్రీ వేంకటేశ మాహాత్మ్యే 
' అభీవ్షదానవకారో ' నామద్వితీయా ధ్యాయః 
శ్రీమదాదిత్య పురాణాంతర్గత శ్రీ వేంకటేశ మావోత్మ్యము 
న౦దలి 'భిగవద్దుణ కథామవర్లన' మను 
రెండవ అధ్యాయము సంపూర్ణము. 
శ్రీ కృష్ణార్చణ మస్తు | 


అథ తృతియాధ్యాయః 


2 అథ భగవతః వానావతారవర్హన [పకార। || 


అవ :-- దేవశర్మ శ్రీనివానుని అవతార విశేషములను వర్ణించుచున్నాడు. 


దేవళర్మోవాచ : 
అనన్త వేదనం వేద్య లక్ష్మీనాథాబ్దకార ఐ 
జ్ఞానాన నైశ్వర్యపూర్ణ నమసే కరుణాకర 1 
అ:.. అన౦తవేదములచేతనే తెలియదగినవాడవు, [బవ్మో౦ండ సృష్టి 
కారణమైనవాడవు, జ్రానానం దైశ్వర్యములచే పరిపూర్ణుడవు, కరుణామయుడవు, 
లశ్ర్మీపతివియనగు ఓ స్వామి! శ్రీ వేంకటేశా! నీకు నమస్కారములు, 


నక్ష[తాబి చ గణ్యవ్తే పాంనవళ్ళ్చ క్షణాదయః | 
త్వద్వీర్యాబి న గణ్యవే (బహ్మణా రమయావీ వా ॥ yp 
అ:_ నక్ష|తములను, ధూళిలోని రేణువులను, క్షణలవాది కాలవిభాగ 

ములను లెక్కింపవచ్చును గాని, నీ శకి చాతుర్యాది గుణములు రమాబవ్మో 
దులశకెనను లెక్కింప వీలుగా నివి. 
విశేషార్థము :_ 

ఈ పద్యమున “విష్టోర్నుకం వీర్యాణి పవోచం యః పార్గివాని 

ణ థి 

విమమే రజాంసి' అను (వత్యర్థము వివరింపబిడినది. 


తథాపి తే భక్రదానదానదాసో యథామతి |; 
స్రొమి త్వాం వేంక్షటాధీళ త్వదృక్త ః (పేీరితన్ల్యయా & తి 


అ:_ ఓ వేంకటాచలవతీ! నీ గుణములు అగణ్యములుగా మండుటచే 
నీ భక్తురాలగు లక్షీ దేవికి భృత్యుడును, భకుడును అగు వాయుదేవునకు 


తృతీయాధ్యాయము 87 


సేవకురాలెన భారతీదేవికివి మళియ నీకును భక్తుడను, భృత్యుడనగు వేమ 
నీ వేరణానుసారము యథాయోగ్యముగా విన్నుస్తో(త్రము చేయదును. 


శ్రీవేంకటేశ మత్సా(మిన్‌ క్షానానన్ద్‌. దయానిధే । 


భ క్ర వత్సల భో విశ్వోకుటుంబిన్నధునాఒవ మామ్‌ | 4 


అ;.. ఓ వేంకటేశా! జ్ఞానము, ఆనందము, దయ-_అను వాటికి ఆశ 
యడవైన ఓ భకవత్సలా! ఈ జగము నంతటిని నస్వీయకుటుంబముగా 
మంచుకొని భరించువాడవు నీవే. నా స్వామివియగు వో వేంకటేశా! నన్ను 
రక్షించి అనుగహించుము. 


విశేషార్థము :_ 
“ భకాః ఏవ వత్సాః తాన్‌ లాతి' = భకులవెడు బిడ్డలను తనవారినిగా 
న్వీకరించువాడు. 


అవ;- నా ప్రార్థనే నీవు సత్యవంకల్పుడ వెతివా ? లేదు అనుచున్నాడు. 


నత్యేశ౦ నత్యనంకల్పం సత్యం నత్య(వతం హరిమ్‌ | 
సత్యచర్యం సత్యయోనిం నత్యశీర మహీం భజే | 5 


అ:_ సత్యమైన జగత్తునకు నియామకుడును, (లేదా నత్యభామాదేవి$ 
పతియు), “వెకుంఠమువైనను విడువగలనుగాని భక్తులను ఎల్లవ్వడు విడువక 
ర క్షి ౦తును ' _ అము సత్యపంకల్పము గలవాడును, సత్యనామకుడును, భకులమ 
రక్షించుటలో దీక్షగలవాడును, భక్తుల నర్వరుఃఖపరివోరకుడును, పాపముల 
పార(దోలుటచేతను, దుష్టులను సంహరించుటచేత 'వారి” శబ్ద్బవా చ్యుడుమ, 
అన్యధథాజ్ఞాతములు కావీ యథార్థచర్యలుగల వాడును, పర మాత్మజ్ఞానమునకు 
కారణభూతములైన వేదములకు రక్షకుడును' (నత్యములైన వేదములే తన 


యునికిని తకెలియజేయుకార ణములని బోధించువాడును, అనగా శేవలము వేదముల 
చేతవే తె[యదగినవాడును), సత్యలొకమును శిరమునందు ధరించిన వాడును, 
లేక్ట సత్యాత్మకములగు నహసశిరస్పులుగల విర్మాడూపము కలవాడునగు 
శ్ర వేంకటేకని సేవించెదను. 


88 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 


విశేషార్థము :_ 
ఈ శోకములోని కొన్నియంశ ములకు [ప్రమాణమును జూపుచున్నాడు. 


1. “యచ్చికేత నత్యమిత్తన్నమోఘం౦”*, “విశ్వం సత్యం మభథవానా” 
“పరిభూః న్వయంభూః యాథాతథ్యతోజర్ధాన్‌ వ్యదధాత్‌ శాళ్వతీభ్యః 
పమాభ్యః' _ ఇత్యాది |నతులలో చెప్పిన రీతిగా జగత్తు సత్యము. 

2. “మనోమయః పాఖళరీరః భారూపః నత్యనంకల్పః” (ఛాందోగ్యో 
పనివత్తు) _ ఇత్యాదులచే సత్యనం౦కల్చుడు 
3. పాపాని పొపీనళ్చాపి దుఃఖ నిర్హరణాదపి 

వుణ్యాఘ హరణాచ్చావీ హరిర్నారాయణోఒభవత్‌ | 


అమ స్మృతి భకుల పాపదుఃఖముల నశింపజేయటచే “వారి యని పిలువ 
బడుచున్నాడని తెలియజేయుచున్నది. 

4. ' నిత్యావేదాః సమసాశ్చ శాశ్వతాః విమబుద్ధిగాః ”, ' అనొదినిధనా 
నిత్యా '*- ఇక్యాద్మివమాణములు, వేదములు అనాది నిత్యములని చాటుచున్నవి. 


(శ వభాత్సర్వపాపఘ్నం మననాత్పుణ్యవర్ట నమ్‌ | 
న్వధ్యాన్మాత్సిదిదం విష్ణుం (పేశ్రబాన్మోక్షదం భజే ॥ 6 
అ:__ మాహాత్మ్య(శవణమాత్రముచే నర్వపాపముల పోగొట్టు (వరోక్ష 
జ్ఞాన ప్రాప్తిని కలిగించు) వాడును, చరి[తలవే మజల మటల తలచుచుండుట 
వలన పుణ్యమును వృద్ధి చేయు (జ్ఞానదార్ష్యము విచ్చు) వాడును, ధ్యానించుట 
వలన సకల సిదులనిచ్చు (జ్ఞాన సిద్ది ని కలిగించు) వాడును, దర్శించుట 

ధి ఇ 0 

వలనను మటీయు |బవహ్మసాక్షాత్కారమన బడు అపరో క్షజ్ఞానము వలన మోక్షము 


నిచ్చు (అవగా సంసారమునుండి విమోచనముచేయు) వాడునగు విష్ణువును 
భజించెదను. 


విశేషార్గము :.._ 
12 గురువులు చెప్పినదానిని వినుట “(శ్రవణము”. వినిన దానిని 


తృతీయాధ్యాయము 89 


మనమన్సులో విరంతరానువంధాన మొనరించుట “మననము”. ([శవణ దర్శ 
నాదిజనిత మానన వాననామయన్య వన్తునః మవసాఒవలోకన౦ ధ్యానమ్‌) 
కాన్త్రశవణమువలనమ భగవద్దర్శునమువలనమ కలిగిన మానసవాననామయ 
వస్తువును మనస్సులో తలచుటయే “ధ్యానము”. చెవితో విన్నది కంటితో 
చూచినది మనస్సులో వాననారూవమగు “బింబము 'గా నిలుచును. దానిని 
ఏకాగముగా తలంచుటయే ధ్యానమవి భావము. 


2. జీవునకు జననమరభాది ఘటితమైన దుఃఖనర్వస్వము నశించి విదవ 
వాస్తవమైన సుఖానుభవము కలుగుటీయే మోక్షము. 


శ్రీవేంక టేశం లక్షీ శం అనిష్టఘ్నమభీష్షదమ్‌ 1 
చతుర్ముఖేర తనయం శ్రీనివానం భజేఒనిశమ్‌ | 7 


అ:_ శ్రీ వేంకటాచలమునకధివతియు, లక్ష్మీవతియు, భకులయొక్క 
కామ|క్రోధాదులు _ సంశయ జ్ఞానము _ విపరీతజ్ఞానము మొదలగు ననిష్టములమ 
పరిహరించువాడును, త త్ర్వజ్ఞానము _ భక్తి _ వైరాగ్యము మొదలగు నభీవ్షముల 
నిచ్చువాడును, ఐహికాముమ్మీక ఫలముల నిచ్చువాడును చతుర్ముఖ (బవ్మా 
దేవుడు వాయుదేవుడు. అను నిరువురు కుమారులను బడసినవాడును ఐన 
శ్రీ శ్రీనివాసమూర్తిని వేవెలప్పుడును భజీ౦తును. (తెలవారుజామున న్మిదనుండి 
మేల్కొనునపుడును, పరుండబోవునవుడును, పారాయణాదులందును, ప్రయాణ 
కాలమందును మజియు ఇతరములగు ఆపత్సమయములందును ఈ శోకమును 
రెండుమార్లు పఠించినవో సర్వాభీష్టసిద్ధియగున ని పెద్దల యమభవము ) 


యదపాంగలవేవైవ బహ్మాద్యాః న్వపదం యయుః | 
మహారాజాధిరాజానం శ్రీనివానం భ జేఒనిశమ్‌ & 8 


అ:__ ఎవరి కృపాకటొక్ష లేశమాతముచే ఉతమాధికారుతైన (బవోది 
లుల షు జీ 

దేవతలు ఉత్తమ స్థానములైన సత్యలో కాదులయందు ఆధిపత్యాది పదవులను 

పొందియున్నారో (ఇందుడు దేవలోకమునకు రాజు. రుదుడు కెలాసమునకు 


90 శ్రీ వేంకకేశమాహాత్మ్యమ్‌ 


రాజు. చతుర్ముఖ్మబహ్మ  సత్యలోకమునకు రాజు) ఆ (బవ్మారుదాదులవెడు 
మహారాజులెలరకు చక్రవ ర్రియెన శ్రీనివానమూ ర్రిని సదా భజింతును. 


అనంతవేదనంవేద్యం విర్జోషం గుణసాగరమ్‌ | 
అతీన్దియం విత్యముకం శ్రీనివానం భజేఒనిశమ్‌ 8 9 


అ:__ అన౦తవేదములచేతవే తెలియదగినవాడుమ, దోషలేశ మెవను 
లేనివాడును, జ్రొానాన౦ందాది గుణములకు నము దమువ౦ంటివాడును (పవూర్డు 
డును), చక్షురాదీందియములకు అగోచరుడును, నిత్యముక్తుడునగు శ్రీవివానుని 
ఎల్త్లకాలము సేవింతును. 


విశేషార్థము ణు 

1. 'వేదేహ్యేవెనం వేదయన్తి*= వేదములే పరమాత్మను ఎజుకపజచు 
చున్నవని భాల్హవేయ[్రతి చెప్పుచున్నది. 

ల, “వత్మతచక్షుర్గ చృతి, నవాక్‌గచ్చతి, నోమనః '_ ఇత్యాది (వతులు 
ఏ యింధదియములకును గోచరము కానివాడనీ చెప్పుచున్నవి. 


న్మరజాత్సర్వపావఘ్నం ప్త్రవవాదిష్టవర్షిఐమ్‌ | 
దర్శనాన్ము క్రీదంచేశ౦ శ్రీవివాసం భజేఒనిశమ్‌ ॥ 10 
అ:__ నామస్మరణముచే పకలపావముల హరించువాడును, సోత్రము 
చేయుటచే భక్తుల యభీవ్రములము కురివించువాడును, దర్శనమువలన (వరో క్ష 
బాన సాధనముచే అపరోక్ష జ్ఞానమునకు దారిచూపించుటవలన) ము క్రినిచ్చు 
వాడును, భక్తుల సోతములచే (నిష్రజానముచే ) నంతుమ్షుడును, నర్వస్వామియ 

ఇ అతి 6 ౫ లు 

నగు శ్రీనివానుని సదా భజింతును. 


విశేషారము :__ 
థి 


“రియారమశే' అనవ్యుత్పత్తిచే భక్తులయందు బ్రాన ముచే రమించు 
వాడు. అనగా భకులకు అమగావాకుడు. 


తృతీయాధ్యాయము 91 


స్వామి పుమ్కరిజీప్నావం శ్రీవివానన్య దర్శనం | 
వనవా[ననామపఠనం జన్మాంతర తపఃఫలమ్‌ ॥ 
అని పురాణాంతర వచనము. 


అశేషశయనం శ్రేషశయనం శేషకాయినమ్‌ । 
శేషా దీశమశేషం చ శ్రీవివానేం భజేఒనిళమ్‌ |! il 


అ:__ జగత్తులో సర్వవసువులయందు (ఏవస్తువును వదలక) శయనించి 
యున్న (వ్యావించియన్న) వాడును, నర్వుల హృదయాకాశములో నియా 
మకుడై శయనించి (వ్యావీ౦చి) యున్నవాడును మహా(వప్రళయకాలమునందు 
తానొక్కడే శేమించి వటపృతమువె పరుండియుండుటవలన “శేవడ'వివించు 
కొన్నవాతును, ఇతరకాలములందు ఆదిశేమనిపె పవళించియున్నవాడుమ, 
శేషపర్వతాధీవడును, నర్వము తానే అయినవాడును అగు శ్రీవివానుని 
నిత్యము భజింతును. 


భక్తానుగాాహకం వివ్హం నుకావ్తం గరుడ ధ్వజమీ | 
(పనన్నవక్షనయ*ం శ్రీనివాసం భజేఒనిశమ్‌ | 12 


అ:_ తన భక్తుల నన్నుగహించువాడును సర్వత్ర వ్యాప్తుడుమ (సు-శ- 
అంతం) సజ్జనులకు సుఖమునిచ్చువట్టి అంతఃకరణము గలవాడును లేదా 
(సు.శాంతం) దుర్జమల సుఖమును హరించువాడును, గరుడవాహనుడువు, 
నజమలయందు మిక్కిలి (పసన్నములైన ముఖన్మేతములు గలవాడునగు 
శ్రీలివానుని నడా భజింతును. 


భ క్రభ క్రినుపాశేన బద్ధనత్చాదప౦కజమ్‌ | 
ననకాదిధ్యానగమ్యం శ్రీనివానం భజేఒనిశమ్‌ | 13 


అ:__ తన భక్తుల భ క్రియవెడి సుఖకరమెన శ్రాటిచే బంధింపబడిన 
ఉతమములగు పాదపద్మములు గలవాడును, సనకపనందనాది మునులకు 


92 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 
ధ్యానముచే గోచరించువాడువగు శ్రీవివామని వేవెల్లప్పుడు సేవింతును. 
విశేషారము : 

థి 


లోకములో [తాటితో కట్టుటవలన దుఃఖమే కలుగును. [వకృ్శత 
పాశమునకు “సు” అమ విశేషణము విచ్చుటవలీన భక్తిరూవమగు పాశము 
సుఖకరముగా నుండుటచే ఈ పొశముచే బిద్దుడైన శ్రీవారి [1పవమ్నడుగావే. 
యుండునని సూచింవబడినతి. అనగా భక్తులు చేయ భి కికి మెచ్చి లొంగి 
యం౦డువని భావము. 


ఆవ :- భక్రితో బంధించునట్టి భక్తులందు శ్రీవారి |వసన్నుడై, భక్తులవెట్లు తరింప 
జేయునో ల లక్షణములను చెప్పుచున్నాడు. 


గంగాది తీర్థ జనశ పాదపద్మం సుతారకమ్‌ । 
శంఖచ|కాభయవరం శ్రీనివాసం భజేఒనిశమ్‌ ః 14 


అః... గంగాది వుణ్యతీర్థములకు జననస్థానమైన పాదపద్మములు కల 
వాడును, భక్తులను సంసారముమండి తరింపజేయువాడుము, శంఖము - చశ్రము- 
అభయము[ద- వరము[దలను నాలుగుచేతులందు ధరించినవాడునగు శ్రీవివామని 
సదా సేవింతును. 


సువర ముఖితీర సం నువ రైడ్యం నువరదమ్‌ | 
ణి ఛి ణ ణి 
నువర్ణాభం నువర్ణాంగం శ్రీనివాసం భజేఒనిశమ్‌ ॥ 15 


అ ;__ సువర్త ముఖి నదీతీరమునందు౦డువాడును, శోభనవర్ణ ములు గల 
వేదములచే స్తుత్యుడును, భక్తులకు ధనధావ్యాది సంపద్రూవముతోమండు 
సువర్ణము (వేదార్థజ్ఞానము) నిచ్చువాడును, బంగారుభాయవంటి ప్రకాశము 
(వేదములచే బాగుగ (పకాశింపజేయబడినవాడు) గలవాడును, బంగారుమయ 
మైన కిరీటకుండలాద్యాభరణములచే నలంకృతములైన " అంగములు (లేదా 
లక్ష్మీదేవితో యుక్తమైన శరీరము) కలవాడునగు శ్రీవివానువి నదా సేఏంతును. 


తృతీయాఢ్యాయము 93 


విశేషార్థము a 

నువర్ణాః = వేదములు, ఆ _ బాగుగ, “భాః (భాదీప్తా) (వకాళితాః 
వ్యకాఃయేన " అను వ్యుత్చత్తిచే వేదవ్యానరూపముతో బుగాదీ వేదములను 
బాగుగ అభివ్య క్రీకరించివవాడు. 


శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకర గఫహమ్‌ | 
శ్రీమన్త౦ శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేఎనిశోమ్‌ ః 16 


అ :.. “శ్రీవత్స” మనెడు మచ్చను వక్ష కసలమునం౦దు కలిగియున్న 
వాడును, లక్ష్మీపతియును, లక్ష్మీదేవితో కలిసి 'వోవభావ విలానములయం 
దాసకి కలవాడును, లక్ష్మీదేవిని తన పాణివద్మముతో [గహి౦చినవాడును, 
బుగ్వేదాది సర్వవిద్యా వరిపూర్ణుడును, సమ ఫ్రైళశ్వ ర్యములచే నంపూర్లుడును, 
శ్రభూదుర్గారూపముల తో విలసిల్లు రమాడేవిచే సనుత్యుడును అయిన 
శ్రీనివానుని నదా భజింతును. 


విశేషార్థము : ___ 

1. “శ్రియః శం నుఖం యస్మాత్‌ సః' = శ్రీః అనువ్యుతృత్తి నను 
సరించి లక్ష్మీదేవికి సుఖమునిచ్చువాడ ని యర్థము. 

2. [శియః=(ప్రకాశములు, . 'నిధీయవే ఆస్మిన్‌' అనువ్యుత్పతీ ననునరించి 
“తీనిధిః' = (పకాశములకు ఆ[ళయుడనీ యర్థము. 


వైకుంఠవానం వైకుంఠ త్యాగం వెకుంఠేసోదరమ్‌ | 
వెకుంఠదం వికుంఠాజం శ్రీనివాసం భజేఒనిశమ్‌ ॥ [7 


అ :__ వెకుంఠములో నుండువాడును, భకులకొఆకె వెకుంఠమును 
విడిచి. శేవగిరికి వచ్చినవాడును, “వెకుంఠుడు” అను పేరుగల సోదరుడుగల 
వాడును, ఎప్పుడును కొజతలేని మోక్షసుఖము విచ్చువాడును, ' వికుంఠా” 
యను తలి గర్భమునుండి (పొదుర్భవించిన వాడుమ అగు శ్రీవివాసుని సదా 
సేవింతును. 


94 శ్రీ వేంకటేశమావాత్మ్యమ్‌ 
విశేషార్థము వా 
మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠ ముత్ర మమ్‌ 
స్వామిపుమ్కరిణీ తీరే రమయా నవా మోదతే | 


అను పురాణ వచనామసారము వెకుంఠమును వదలి, స్వామిపుమ్కరిణీ 
తీరమున లక్ష్మీదేవితో విహరించువాడు. 


అన :- దశావతారములను ధరించిన శ్రీనివాసుని న్తుతించుచున్నాడు. 


వేదోదారం మత్స్యరూపం స్వీచ్చాకారం యదృచ్చయా | 
ధ 
నత్యవంతోద్ధరం సత్యం శ్రీనివాసం భజేఒనిళమ్‌ ॥ 18 


ఆ: తన ఇవ్ఫతోనే స్వచ్చము, సుందరమువగు మత్స్యరూపమును దొళ్చి 
హయగ[గ్రీవుడను రాక్షసుడు అపహరించుకొని పోయిన వేదముల నుద్ద రించి 
చతుర్ముఖున కిచ్చినవాడును, జల పళయములో సత్య వతుడను రాజ ర్లిలి 
తన పంకల్పము మేరకు ఉద్ధరించి ' సళ్యుడ ' ని అనిపించుకొనినవాడును 
అగు శ్రీవీవాసునీ ఎల్లప్పుడు సేవింతును. 
విశేషార్థము :— 

1 “సత్య శవ్రిమునకు అవేకార్గములు గలవు. 

1. “సద్భావం యాపమేత్‌ యస్మాత్‌ నత్యం తతేన కథ్యతే' అమ 
(పమాణముననునరించి జగత్తును సృష్టించిన వాడు. 

2. “సత్వం యాపయతి' = సర్వపాణులకు జీవనమును, నాళమును 
కత్సించువాడు. 

8. “ఉక్తం సదితి ధాత్వర్థో గతిక్చాతోహి సత్యకా । సత్యేన పాణత్వం' 
అను ప్రమాజముననుసరించి, సత్‌ = సర్వపాణులకు గతి నీచ్చువాడు, f [పాణం 
దేవా అమ్మప్రాఐంతి మనుష్యాః పళవళ్చయే' అను |వకతిచే శ్రీవారికి గతి 
ప్రదశ్విము ప్రపిద్ద మైనది. 


తృకీయాధ్యాయము 95 
శ. ' భాగవత తాత్పర్య ' మమ |గంథమునందు “నత్యం పరం ధీమహి” 
అనుచోటీ “వత్యం నిర్తుఃఖ నిరతిశయానందానుభవస్వరూపమ్‌ ” అని వ్యాఖ్యా 
వింపేబిడివ ది. 
5. ఐతరేయ భామ్యమునందు “సచ్భబ్రముత్రమం [బూయాత్‌' “తమువిపా రే” 
'యాపాపణే' అను ధాతువుల ననుసరించి 
సవీష భగవాన్‌ వివ్షుః సత్యమిత్యభిధీయతే | 
సర్వోత్తమత్వాత్‌ పూర్ణత్వాత్‌ పర్వజ్ఞిత్వాత్‌ తధ్రెవ చ | 
అను |పమాణమునమ సరించి నత్యః = సర్వోతముడు, నర్వగుణపూరుడు, నర్వ 
ఆతి ణు 
జూడు _ అనీ వీలువబడుచున్నాడు. 
(2 
6. ఛాందో గ్యభామ్యమునందు .. 
సదిత్యమర ధర్మాణః ముకొః శ్రీరవీ చేరతా | 
ఇత్ఫ్యుకా మర ్యధర్మాణః తేషాం నీయమనాదరిః ౩ 
ఆగ అజో 0 
' సళ్యమిత్యుచ్యతే సద్భిః 
ముశ్తాముక్తులకు నియామకుడగుటచే “సత్య” మనబడుచున్నాడు. 
7. “సాదయతీతి సత్‌” నాశాదులను కల్పించువాడు. “యీోమయశ్రీ 
తియం' =|పేరేవీంచువాడు. “నచ్చతత్‌యంచ సత్యం” ' తస్యోపనివత్‌ 
సత్యస్య సత్యం' “ఏన ఏవ ఏతత్‌ సాదయతి యామయతీతి ' [వతిః. 





[1 1. ప్రళయకాలములో భూర్చువాది లోకములు నముదములో ములిగి 
పోయినవి. చతుర్ముఖువి సోట వెడలిన నాలుగు వేదములమ బలిచకవ రి 
సమిపమందున్న హయ[గీవుడను రాక్షనుడు అపహరించి సమ్ముదమున దాగెను. 
శ్రీహరి మత్స్యరూపమును దాల్చి ఆ అసురుని చంపి పునః వేదములందెచ్చి 
(బవ్మాకిచ్చెను. 
2. తతోవారిర్రగ్స హే మత్స్యరూపం 
జ 
మన్వంతరే చాకుషేనాశకాలే | 


96 ఛీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


వావ్యాం సమారోప్య మహీం చరంతం 
పాతుం మనుం వెవస్వతం లయోడే | 
గారడవురాజణము అధ్యా 15, క్లో 16 
మత్స్య యుగాంతసమయే మమనోపలబ్ధః 
కోతీమయో నిఖల జీవనికాయకేతః | 
వినంనితానురుభయే సలిలే మఖాన్మ 
ఆదాయ తత్ర విజహార హ వేదమార్లాన్‌ ! 


సత్య్యవతుడను రాజు సమ్ముద జలములో తపమాచరించు చుండెను. 
ఒకనాడు నువర్ణ కాంతిగల యొక చిన్న చేప ఆతని చేతిలోనికి వచ్చెమ 
అతడా చేపను "నదిలో విడువ బూవగా ఆ చేప తనను కాపాడుమని రాజును 
ప్రార్థించినది నత్య్మవతుడు కమండలమునందుంచి అ చేవను ఆగ్రమము 
నకు తీసికొని వెళ్ళెను. అది కమండలము నందు పెద్దదయ్యెను. అల్లే ఎచ్చ 
తెచ్చట ఉంచినను అది క్షణక్షణమునకు పెరుగుచు మిక్కిలి పెద్దదగుచుండెను. 
నద్యాదులందు మటబంత పెటుగజొచ్చెను చివరకు రాజు దానిని జూచి 
(పార్టింపగా తాను సాక్షాత్‌ నారాయణుడనని చెప్పి, “చాక్షుష మన్వ౦తర 
(పపళయకాలములో నిన్ను ఉద్దరింతు ' ననీ చెప్పెను. కడకు ప్రళయానంతము 
నందు వదిలక్షల యోజనముల విస్తీర్ణ మెన సువర్ణమయ మత్స రూపము [|పొదుర్భ 
వించెను. ఆ పిమ్మట నత్య(వతుడు శ్రీవారిని గురించి ధ్యానించెను. శ్రీవారి 
నుత్సకషరూపముతో వా రాజునకు కర్మ. జ్ఞాన భక్తి యోగముల నుపదేశించి 
రక్షించెను. ఆ సత్య(వత రాజే అటుపిమ్మట “వైవన్వంతమను ' వాయెను. 
(భాగవతము న్కంధము 8, అధ్యాయము 24). 


మహోగాథ జలాధారం కచ్చపం మన్గరోద్దరమ్‌ । 
నుందరాంగ౧ చ గోవిన్హం శ్రీనివానం భజేఒనిశమ్‌ ౩ 19 


అ: _-. మిక్కిలి లోతైన (బవ్మోండ జలావరణమునకు ఆధారమైన వాడును 
అమృత (పాపి కొజకై సముద మథన సమయమున మందర పర్వతము వెతిన 


తృతీయాధ్యాయము 97 


వాడును, అట్టి తిర్యగ్గంతువుల రూపమును ధరించినప్పుడు సెతము రురూవీ 
గాక, అరి నుందరమగు దేవాము గల్లిన వాడును, విశేషమైన తేజన్సుగల 
కూర్మరూ పీయ వైన గోవిందుడవెడు శ్రీనివానుని దొ సేవింతును. 


విశేషార్లము :___ 
1. వీఠపూజా [పకరణములో “ అగాధ జలాధార విష్షకూర్మాయలేన మః 
అనీ కలదు. 


2. అధాతి భారాదవిశత్పుకాంచనో గిరిః న పాఠతాలమథ త్వమేవ।ః 
తం కచ్చపాత్మా త్వభరః వ్వవృష్టే వ్యావన్యధార్యం పుఠలీలమైవ ॥ 
వువాభారత తాతృర్య విర్ణయము, అ. 10, క్లో॥ 11 
న్యర్థ్‌ మయమైన మం ie ee a భగవం 


అమరేం్మద వేరి భుజదండ మండల పకికర్గవుమ్మర పతద్దరో ద్ధృతిః 
మ. వి. వ, 8 భః 15 
శరణాగతులకు మోక్షము నిట్బ రక్షించు శ్రీ మన్నారాయణుడు, దేవ 
దొనవులు క్షీర సమ్ముదమును చీలుపనపుడు సముద్రములో మునుగుచుండు 
ఆ మందర పర్వతమును తాబేటి రూపమున ధరించి పెశెతెను. 


శీ. తతో వరిర్త గృహే కూర్మరూపం 
మరానురాభా ముదధిం విమథ్నతాం ; 
పృష్ట ధరుం మందరం పర్వతం చ 
తథైవాండ౦ ధర్తుమాశో మహాత్మా॥.. 


(గా, ఆ. 15 ఖీ 17) 


4. “దృక్‌ ధేను దీవ్రీ స్వర్లైమ గో శద్దిః పరికీ రితః ” అనున్మృకి ననున 
రించి * గోవింద ” శబ్దమున కపేకార్థము లున్నవి. “విధ=లాభే” ప్రకంశమును 
- 
వేం. మా, 7 


98 శ్రీ వేంకటేశమావోత్మ్యమ్‌ 


కోలిగియున్నవాడు. “గోవింద సము[దజలమును ప్రవేశించినవాడు ధృత 
రామ్రనకు విశ్వరూప దర్శన నమయమున వ్యేతమ లిచ్చినవాడు. 


5. భూమిని, బాణమును, ధేనువును, స్వర్గమును వేదములను కలిగిన 
వాడు. లేదా సమన్త వేద (పతిపాద్యుడు. 


వరం శ్వేతావరాహాఖ్యం నంహారం ధరజణీధరమ్‌ | 
స్వేదంష్టా భ్యాం ధరోద్ధారం శ్రీనివాసం భీ జేఒనిశమ్‌ ॥ 20 
అ:__ వికృతములు కాని ఉత మాంగములు గలవాడును, శ్వేతపరాహు 
డను పేరు గలవాడును, భూమివి అధోలోకమునకు తీనికొని పోయిన హిరణ్యా 
తుని సంహరించబనవాడును, తన కోరలతో భూగోళమును ధరించి పెకి కెచ్చి 
నుస్థిరముగ స్థావించినట్టి శ్వేత రూవియగు శ్రీనివానుని నదా భజింతును. 


వి శేషార్థము మ 
'విదధే వరాహవపుషాఒమునోర్మిమత్‌ 
(శతి సింధు కచ్చపతయా౭2ప రక్షీణా" 
(మ. వి. వ, 8 కో 15) 
తతో హరిః |పాదురభూన్మహాక్మా 
నృసింవానామా భగనాన్‌ న౦ంభతళ్ళ ! 
దెత్యం హిరణ్యకశిపుం స్వోరుదేశే 
నంస్థావ్య తం కరజైర్దారయత్నిన్మ కోపాత్‌ | 
(గా. వు, ఆ. 15, క్లో 20) 
వూర్వము దేవతలకు విరోధియెన హిరబ్యాక్షుడను దానవుడు తన 
వేయి చేతులతో భూమిని లాగగా భూమి వీటియందు మునుగుచుండెను. 


అపుడు నారాయణుడు వరావోవతారము వెత్తి ఆ హిరణ్యాక్షుని నంవారించి 
భూమి మద్ధ ర0చెను. 


తృతీయాధ్యాయము 99 


(పహ్రోదాహ్రాదకం లక్ష్మీవృసింహం భ క్రవత్సలమ్‌ | 
దైత్యమకేభదమనం శ్రీనివానేం భజేఒనిశమ్‌ ॥ 21 
అ: భాగవతో తము డైన (పహ్హాదువి నంతోష పథఖజిచిన వాడును, భక్తుల 
యందు అధికవాత్సల్యము గలవాడు, మదించిన గజములవలి మవాో దైత్యులను 
మర్పించినవాడును అయిన లక్ష్మీ నరనీంవా న్వరూవుడగు శ్రీనివానుని సదా 
సేవింతును. 
విశేషార్థము a 
1. నరసింహ ఏష విదదొర దారుణం 
ప్రతిఘోదయే నఖర చక తేజసా । 
స్వరివుం క్షణేన సరసః స్ఫుర తనుం 
వృథు సత్వ మివ్షజన భీతి భ౦జనః ॥ 
(మ, వి. వ,ర్సి శో 16) 
మహా బలుడైన వారాయణుడు భక్తుల భయమును పోగొట్టుటకై వరనింహావ 
తారమెత్తి, బాలుడైన (పహ్హాదుని పీడించుచున్నవాడును, బలాథ్యుడును, అతని 
త౦[డియనగు హిరణ్యకశిపుని కోపముతో గోళ్ళతో చీల్చి చంపెను. మజీయు 
బలవ౦తమైన మొనలి నోటిలో చిక్కి మిగుల బాధపడుచున్న తన భక్తుడగు 
గజేంద్రుని రక్షించు నిమిత్తమై ఆ మొనలిని సరోవరమును౦డి పైకి లాగి తన 
చకాయుధముతో చీల్చి చంపినాడు. 


2. (పైన వివరించిన విధముగా) ప్రహ్లాదుడు సంతోషించె ననగా తవకు 
తండివలన కలుగుచున్న వివభక్షణాద్యు పద్రవములు తీరినవనిగాని, తండి 
రాజ్యము నిష్కంటకమై తనకు లభ్యమైనదనిగాని సనంతోషింపలేదు. తన 
తండిని వధించెనని కోవింపనులేదు. మటీ దేవికి సంతోషించినటు ? భగవ౦ 
తుని దర్శనము, అనుగ్రహం కలుగుటయే మవోభాగ్యమనియు, అవాదికాలము 
నుండి తనకున్న జనన మరణ పరంపరా ఘటితమెన సంసారమను మహో 
బంధనము విచ్చిన్నమై పోయెనని సంతోషించెను. జీవహింన చేయరాదమ 





100 శ్రీ వేంకటేశమావోత్మ్యమ్‌ 


ధర్మకాత్ర్రము వెజిగిన సాధువులుకూడ |పాణులకు పీడాకరములగు వీర్చ 
వృళ్చికాదులను చంపుట వలన వంతోషించుచున్నారు. ఆట్టే లోకకంటకుడైన 
తవ తండ్రిని చంవినందులకు లోకమం౦తయు నిమ్కంటక మైనదని నంతో 
షింవగా, తాను మాత్రము దుఃఖొంచువా ? 


పవ్లోద మేఒతి వ్రియోఒని తవాద్య సుభ్యద భ్యదం 

భ|దకామం వరం చ నువృణీవ్వ మశీమ్రమేవ। 

విషయేమ రతిర్నిత్యం యథా న స్యాన్మహోపభో 

తథైవ మే వరం దేహి । 

మదాజ్జయా త్వం రాజ్యం చ (ప్రకురుష్వ మహోబిలః | 

మదర్పజాచ్చ సంసారలేపో వైవ భవెత్తవ। 

వవ్రాదో కారిముద్దిళ్య రాజ్యం పర్యమపొలయత్‌ | 

(గాతీత వు. ఆ, 40, 1 108107) 

పహ్హాదా | నీవు వాకు మిక్కిలి [పీతిప్మాకుడవు. నీకు పరపమ౦గళ 
మగుగాక. కావలసిన వరముమ అడుగుమనీ శ్రీ నరనింవండు వెప్పెమ. 
అందులకు ,పహ్తాదు డిట్లు ప్రార్థించెను. “వాకు వివయములయం దాన కీ 
సర్వథా ఉండరాదు. అట్టీ వరము [పపొదింపు మనగా నరసింహుడు అగు 
(గ్రహించెను. నా ఆజ్ఞచే రాజ్యమును 'పాలింవుము. వా యందే ఆనకుడ 
వగుము. నంసార లేపనాదులు వ్రీ వద్దకు రాజాలవు.' అని హొతబోధచే చెసీ 
నరసింహుడు అదృఖ్యడ య్యెమ. ప్రహ్లాదుడు భగవదాజ్జ మేరకు రాజ్య ముదు 
ర క్లించుచుండెను. 





వామనం వామనం పూర్ణ కామం భామనమాజవీమ్‌ | 
మాయినం బలినంమోహం శ్రీనివానం భజేఒనిశమ్‌ ॥ 22 


అ :... దెత్యుల అహంకారమును (శోధముము కల్పించు) నాశనముజేయు, 
లేదా, కోభనములెన భక్యాదిగుణములచే భక్తుల నాకర్షించు ఓజమ్సుతో, 
పొరువముతో కూడిన సంపూర్ణ మనోరఢథముగల మందరమెన రూపముతో, 





తృతీయాధ్యాయము 101 


బాల్మబిహ్మచారి వేషమును ధరించినవాడై, బలిచశ్రవర్రిని మోహింపకేసిన 
వామనరూవీయగు శ్రీనివానువి సదా భజింతును. 


విశేషార్థము :_ 
1. అవీ వామనో లలిత జాల్య వానయం 
(వతిభాబలేన కృత దైత్య కౌతుక్రః। 
ఉపధేరధః కృత బలీన్ష కా(త్రవః 
స్వజవాయ శేవల మదాత్సరం౦ పదమ్‌ & 
(మ, వి. న. 8 శో 17) 
తతో వారిర్భగవాన్‌ వామనోఒభూ 
దదిత్యాయాం కళ్యపాద్దేవ దేవః . 
ఇం|దాయేమం దాతుకామః న్వర్లోకం 
తదర్థం వె యాచయితు౦ బలిం చ | 
(గారుడ అ. 15 శ్లో 21) 
అదితిదేవియందు కశ్యపుని నలన వామనావతారము నెత్తి శ్రీవారి 
(పొట్టీవా డ్రై) కపటముచే దైత్యరాజగు బలివి మూడడుగుల భూమిని వేడెను. 
అతడిచ్చుట కంగీకరించెను. అనంతరము. బవ్మోండమంతయు వ్యావి౦చిన 
వాడి ఆ బలిచక్రవర్తిచే మూడడుగుల భూమిని కొలిచి తీసికొను వెపమున 
అతనిని పాతాళమునకు (తొక్కి, తనభక్తుడైన దేవేందునకు | త్రైలోక్యాధి 
పత్యము సొసంగెను, 


2. వొమనుడుగా నున్నప్పటికిని అతిసుందరబాలుడని కొనియాడ బడెను. 


వామన వామన భామన వందే । 
వామన వామన మాణవవేష ॥__ అని ద్వాదళ సోోతము. 


ర. ఇచట బలిచకవర్తి క! మోహము కల్చిందటయనగా _ 


దైత్యవంశమున జన్మించి, దైత్యులకు చక్రవర్తిగా ఉండి, దైక్యులకు 
ఫహజమైన హరిద్వేషాదులు లేనట్టి భగవద్భక్తునికి మోవాము కల్పించుట _ 


102 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


అనగా మోసముచేయుట యుకమా? అను శంక గలుగుచున్నది. వామన 
మూర్తి దర్శనానంతరము బలిచక్రవర్తి మూడడుగుల భూదానమువలన తనకు 
గాని, తనవారికిగావి [తిలోకాధివత్యము, భో గైశ్వర్యములు తప్పీపోవునేని 
యూవహీంపక, స్వార్థమును మజచిపోవుటయే మోహము సొందుటయని తెలియ 
వలెను. బలిచక్రవర్తి స్టీర మతిగల మహాభాగవతుడ్రైనను తనకు కలిగిన రాజ్య 
[భంశముమ గురించి ఎంతమా[తము చింతపడలేదు. అందులకే శ్రీహరికి 
“మాయినం ' = తన ఇష్టాను సార ముండువాడు-అను వి శేషణమును ముందుగా 
చెప్పిరి. వామనమూర్తి తన దర్శనమ్మాతముచే బిలిచక్రవర్తి'యొెక్కు మనో 
వృత్తిని తన కనుకూలముగా మార్చివేయటయే మోహము కల్పించుట యని 
భావము, 


చం[దాననం కున్షేదన్తం కురాజఘ్నం కుఠారిణమ్‌ | 
నుకుమారం భృగుబు షేః శ్రీనివాసం భ జేఒనిశమ్‌ 1 23 


అ: చందబింబిమువంటి ఆహ్లాదకరమైన ముఖముకలవాడును, మల్లె 
పూలవంటి సుందర దంతపంకీ గలవాడును, కుత్చితులైన దువ్షక్ష[తియులను 
ఇరువదియొక్క మార్లు సంహరించిన వాడును, గొడ్డలిని ధరించినవాడుము, 
భృగువంశములో జన్మించిన సుకుమార కుమారుడును, పరశరామరూవుడునగు 
శ్రీనివానుని సదా సేవింతును. 
శేషార్థము ఘు 

కథయంత్యముం పరశభాసమాన గో 
వాతమ ర్యదేవ తమనం ముహుర్ముహుః । 
జగతాం హితం హరిమివొవర౦ వరిం 
గురుళక్తి తాపన వరాన్వయోద్భవమ్‌ | 
(వ. నిన. 8, కో 18) 
తతో హారిర్ణ మదగ్నేః నుతోఒభూ 
లోకే న వె పరజరావేతి సంజ్ఞకః | 


తృతీయాధ్యాయము 103 


(బబహ్మదుహాభాం శ్షతియాణాం చ వీంద 
భూమౌ నిఃక్ష(త్రం కరుమిళో మహాత్మా 8 
(గారుడ వ, ఆ, 15, ళో, 22.) 
శ్రీహరి పూర్వము మిగుల సమర్థవంతమైన భగువంశమునందు జనించి, 
పరశరాముడని విఖ్యాతుడె ఇరువదియొక్కమారులు బలదర్పముగల దుష్ట 
క్ష(తియలను తన గొడ్డలిచే సంహరించి జగత్తునకు పొతముచేసెను. సాధు 
రక్షణ, దుష్టశిక్షణయే అతని (ప్రధాన కార్యము. 


శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేన్రియనియామకమ్‌ 1 
దశాస్యఘ్నం దాళరథిం శ్రీనివానం భకేఒనిశమ్‌ ః లి 4 
అ :... పరిమితిలేని నుఖరూపమైన వాడును, పదిదిక్కులందు వ్యాపించి 
యుండువాడును, ద శే్యదియముల కభిమానులైన దేవతలను శాసించువాడును, 
దశముఖుడైన రావణుని సంహరించినవాడును, దశరథుని కుమారుడును అగు 
శ్రీరామచం[ద రూపుడగు శ్రీనివాసుని సదా భజింతును. 


విశేషార్థము :_ 
“ రామ” పదమునకు అనేకార్థములు గలవు. 
1. “రమాయాః వతిరయం రామః” = రమాదేవికి వతియగుట౦డేని 
రాముడు. 


2. రమంతే యోగినోఒనంతే సనదాపందే చిదాత్మని | 
ఇతి రామపదేనాపౌ పరబవ్మోభిధీయతే ః 
8. “రమతే ఇతి రః, న విద్యతే మాయన్య సః అమః, రశ్చాసౌ, అమశ్చ 
రామః ' = పరిమితిలేక యథేష్టమగా |క్రీడించువాడు కనుక, రాముడు, “రమ 
యతీకి రామః” లక్ష్మితో క్రీడించువాడు. 


4. ఆనందస్వరూపుడెవందువలనమ, సర్వగుణపూర్ణు డైనందువలవమ, 
నజ్జివసమూవామునకు ఆనందదాయకుడగుటచేతమ రాముడేవి, ' ఆనందరూపో 


104 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


నివృరిమాణ ఏమః లోకశ్చె తస్మాదమతే తేన రామః” అని కొండిల్యకాఖా 
వచనము. సదా ఆనందన్వరూవుడు, చిదాత్మరూవుడునగు అతవియందే 
యోగులు నదా రమించుటవలన “రాముడు” అని చెప్పబడుచున్నాడు. “రామి 
అమి పదముచే పరబహ్మ చెప్పబడుచున్నాడు. రాముడనగా సాక్షాత్తు వర 
బ్రహ్మస్వరూవుడే యని భావము. 

5. ఎనిమిది దిక్కులు, ఊర్ధ్వఅధోదిశలు కలిసి దళదిశలైనవి. 

6. వాక్‌ _ పాణి _ పాద _ పొయు - ఊవస్థలు _ అమ ప౦చేందియములు. 
చక్షుః - | శోత - ఘాణ - రసనా _ త్వక్‌ - అను వంచ జా నేం దియములు కలిసి 
దశేం|దియములు. 

7, తతో వారీరఘవంశే2వతీర్ణః కౌవల్యాయాం దశర థాత్ప్చూర్వప౦ంశే | 

నముదాదీన్నిగవాం కర్తమిశో హంతుం భూమ్యాం రావణాదీ౦ళ్చ 
వీంద | 
(గారడ వు. అ, 15, శో. 24) 
శ్రీహరి సేతుబంధవాదులను చేయుటకును, రావణాదులను వంవారించుటకుమ 


మార్యవంశమునే రఘుకులములో దశరథునివలన కోసల్యాదేవికి రాముడుగా 
నవతరించెను. 


గోవర్టనోద్దరం బాలం వానుదేవం యదూత్తమమ్‌ । 
దేవక్రీతనయం కృష్ణం శ్రీవివానం భబేఒనిశమ్‌ $ 25 
అ: బాలుడయినను గోవర్గనగిరిని వైకెత్తినవాడును, ననుడేవుని పుత్రు 
డును, యాదవులలో నుత్రముడును, దేవకీదేవి తనయుడును, కృష్ణవర్హము గల 
వాడును, లేదా సదా ఆనందన్వరూపుడును, శ్రీకృష్ణరూ పుడును ఐన శీనివామని 
సదా భుజింతును. 
విశేషార్థము :_ 
1. యతః కర్షసి దేవేశ నియమ్య సకలం జగత్‌ 
అతో వదంతి మునయః కృష్ణం త్వాం (బ్రహ్మవాదినః ॥ 
(మవోకొర్మము) 


తృతీయాధ్యాయము 105 
భగవంతుడు సర్వజగత్తును నియమించుచు, ఆక రించి తనవశమున మంచు 
కొమటవలన ([బహ్మజ్ఞానులైన మునులు శ్రీహరిని “కృవ్లు 'డని చెప్పుచున్నారు. 
కృష్ణుని వ్మరించుటవలన కలిదోషము దూరమగును. 

2. కృష్ణరూపుడగుటచేతను, పావమనెడి మూలమునకు అగ్ని నద్భళ 
డగుటచేతను కృష్ణుడనబడుచున్నాడు. 


3. “వసుదేవన్య అపత్యం పుమాన్‌ వానుదేవః'’ వసుదేవుని కుమారు 
డగుటవలన ' వానుదేవుడు” 


4. వావాత్చూతేః దేవనాద్వానుదేవః వాసాద్ద్యుతేః భాదనాత్‌ క్రీడయా చ। 
బలాదసుత్వాద్దాతృతో వ రనాచ్చ తం వాసుదేవం [వవదంతి వేదాః I 


అనగా వా =వానౌత్‌ = జానా ధిక్యమువలన, సు= hid 
దే = దేవనాత్‌ __ [కీడాది గుణములుండుట వలన వాసుదేవుడు, వా.గతిగంద 
నయోః, మాక్‌ =|పాణప్రనవే, దిన్‌ = (క్రీడావిజిగీషా సం కుత 
మోద-మద-స్వవ్న-కాంతి-గతిమ' అన మూడు ధాతువులనుండి పుట్టినదీ 
' వానుదేవ' శబ్దము. 


వాసాత్‌ = సర్వత వసీంచుటవలన, మఖీయు నర్వుల వానమునకు 
ఆ(శ్రయుడగుటవలన (వన = నివాసే) . ద్యుతేః = ప్రకాశన్వరూవుడెనందున 
వాసుదేవుడు. 

ఛాదవాత్‌ = సర్వమును అవిద్యాదులచే నావరించియుండుట వలన 
(వస = అచ్ళాదనే) క్రీడీంచియండుట వలన వానుదేవుడు. 

వ = బలాత్‌ = బలముండుటవలన, (అను = అసుత్వాత్‌) (పాణముగా 
నుండుటవలన, దేవః = భక్తుల కభీన్టప్రరుడు వానుదేవుడు. 

దాతృతః = భక్తుల కభీష్టముల నిచ్చుటవలన, వర్రనాచ్చ = సర్వత 


ఉండుటవలనను (వనతీతి = వాను!) వాయుదేవునికి దేవః ... స్వామియెయుం 
శుటవలనను వానుదేవుడు. 


106 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


'వార్థం అసుదేవః యష్మార్‌ ' = సర్వులకు జ్ఞానోపదేశము కొరకు 
వాయుదేవుని సృష్టించినవాడు నగుటవలన వాసుదేవుడు అగుచున్నాడు. 


“వృతు = వర్తనే 'వ = నర్వత్రనుండువాడు. అను = ప్రాణరూపుడు. 
దేవః = |క్రీడాదిన్వరూపుడు వాసుదేవుడు. 


5. తతో హరిః కృష్ణరూపో బభూవ 

దేవక్యాం వె వమదేవాచ్చ విషుః | 

= ణ 
కంసాదీనాం నితరాం హనుకామో 
సమ్యక్‌ కర్తుం పాండవానాం ఖగేం[ద | 
గాఠడ వు. అ, 15, క 26 

 కంసాదులను సంవారించుటకును, పాండవుల నుద్ధ రించుటకును శ్రీహరి వసు 
దేవునివలన దేవక్రీదేవియందు శ్రీకృష్ణ డై యవతరించెను. 


నన్హనన్టనమానన్టం ఇన్ట్రునీలం నిరంజనమ్‌ । 
శ్రీయళోదాయళోదం చ శ్రీనివొనం భే జేఒనిశీమ్‌ | 26 
అ;__ నందగోపుని కుమారుడును, ఆనందన్వరూపుడును (లేదా భక్తు 
లకు ఆనందమును కలిగించువాడును), ఇంద నీలమువంటి దేహచ్చాయకల 
వాడును, దోష లేశమైనను లేనివాడును, సంవన్నురాలెన యశోదాదేవీక 
యశస్సు నిచ్చువాడునగు కృష్ణరూవుడైన శ్రీనివానుని నదా సేవింతును. 
వి శేషార్థము ఫా 
కరుణాకరః స వనుదేవమోదదో 
భగవాన్‌ పురా హిమకరాన్వయే౬ భవత్‌ | 
జితవాన్‌ దిశో దశర థోఒ[గ్యన౦పదో 
జనకో బభూవ భువి యన్య వెరిహా | 
(మ. వి, నం 819) 


దయాళువెన శ్రీనారాయణుడు వనువులకు, దేవతలకు ఆనందము విచ్చుటకు 
[కేతాయగమున నూర్యవంశమునందు దశరథుడను రాజునకు కుమారుడై 


తృతీయాధ్యాయము 107 


శ్రీరామచందుడను పేరుతో అవతరించి, రావణాది రాక్షమలను సంహరించి 
సజ్జమల నుద్దరించెను. ద్వాపఠయుగమున చం[దవంశమునందు వసుదేవుని 
ప్యతుడై కృష్ణుడను పేరుతో దుష్టులైన దుర్యోధ నాదులను వధించి పాండవుల 
నుద్దరించెను. 


గౌవ్భందావనగం బృన్హావనగం గోపలాధిపమ్‌। 
ఉడుగాయం జగన్మోహం శ్రీనివాసం భజేఒనిశమ్‌ | లగా: 


అ:.. గోవుల సమూహమును రక్షించుటలో ఆసక్తి కలవాడును, 
బృందావన క్షేత్రంలో వసించువాడును. గోకులమున కధిపతియును, అధికముగా 
గానాదులచేత పొగడదగిన (లేక వేదములచే ఉత్కృష్షముగా సుతింపబడు) 
వొడును, జగతును మోహింపజేయవాడువగు కృన్షరూ పి యైన శీ శ్రీనీవానుని 
నదా భజి౦తును. 


పారిజాతహరం పావహరం గోపీమనోహరమ్‌ | 
గోపీవ స్ట్రహరం గోపం శ్రీనివాసం భజేఒనిశమ్‌ 8 , 28 


అ:__ నత్యభామకోరిక తీర్చుటకై దేవలోకమునుండి పారిజా తవృక్ష మును 
భువికి తెచ్చినవాడును, భక్తుల పాపములను హరించువాడును, గోవికల మన 
న్ఫులను రంజింపజేయువాడును, యమునాతీరమున గోపికా స్త్రీల వన్రములమ 
అపహరించినవాడును, తానే గోవులను రక్షించుచు గోపాలుడెయుండిన కృష్ణు 
రూవీయునగు శ్రీ శ్రీనివాసుని నదా భోజింతును. 


కంసొంతకం శీంననీయం నంశాంత౦ సంనృృతిచ్చిదమ్‌ $ 
సంశయచ్చేది నంవేద్యం శ్రీనివానం భజేఒనిశమ్‌ & 29 


అ:_ కంసుని వధించిన వాడును, ఉత్తములగు |బహాదిదేవతలచే ముతింప 
బడువాడును, శాంతిసొఖ్యములచే వరిపూర్ణడును (లేదా భక్తులకు తారతమ్యా 
నుసారము నుఖమునిచ్చి, ద్వేషులకు సుఖమే కలుగనియ్యనివాడుమ), వజ్ఞమ 
లకు జన్మమృత్యురూపమగు నంసారమును పోగొట్టి ముక్తి నిచ్చువాడును, భక్తు 


108 శ్రీ వేంకటేశ మావాత్మ్యమ్‌ 


లకు సంశయ వీపరీతాది జ్ఞానములమ పోగొల్టీి, ఈత్త్వజ్ఞానముచే బోధ్యుడును 
అయిన కృష్ణరూవియగు శ్రీ శ్రీనివాసుని సదా భజింతును. 


కృష్టాపతిం శృష్షగురుం కృష్టామిత మభీష్టదమ్‌ ! 
కృషమాత్మకం కృష్ణు సఖం శ్రీనివాసం భకేఒనిళమ్‌ 8 
అః. సత్యభామాదేవికి పతియు, భీమార్జునులకు గురువును, (ద్రౌపది 
రక్షకుడును, భక్తుల కభీష్టముల నిచ్చువాడుము, వనీష్ట వంశోదృవుడగు వ్యాన 
మౌని రూపుడును, అర్జునునకు మి(త్రుడును, యదుకులోత్తము డైన కృష్ణరూవియ 
నగు శ్రీ శ్రీనివానుని సదా సేవింతును. 
ఏశేషార్థము :___ 
1. 'నత్యా భీమ పార్థా కృష్టైత్యుకే హీ భారతే” 
సత్యభామ, భీముడు, అర్జునుడు, ఈ మువ్వుగుము కృష్ణ నామధేయము 
కలవారని మవోభారతములో కలదు 


2. “కృష్ణాయ కృష్ణా రమణ [వియాయ”. 
ద్రావదికి ఫాడ “కృష్ష' నామధేయము కలదని చెవ్వుచున్నారు. 


కృమ్టాఒహి మర్ధనం గో పైః కృష్టోపవన లోలుపమ్‌ 
కృష్టాతాతం మహోత్క్భృష్టం శ్రీనివానం భజేఒవిళమ్‌ 8 81 
అ:__ కాళియమను కృష్ణ సర్పము (నల్లని నాగుపాము) మ మర్జించిన 
వాడును, గోపబాలురతోడమ, గోపీకా స్ర్రీలతోడను యమునా తీరములోవి 
ఉవవనములలో |క్రీడించుట యందాన క్రిగల వాడును, కృష్ణ వేణీ నదికి జనక 
డును, రమా [బ్రహ్మాది దేవతలికంటి అత్యుత్తమడునగు కృష్ణ గూవీయైన 
శ్రీ శ్రీనివానుని సదాభజింతును. 


బుద్దేం సుబోధం దుర్భోధం బోధాత్మనీం బుధ |పియేమ్‌ | 
విబుధేశం బుధైర్భోధ్యం శ్రీనివాసం భజేఒనిశమ్‌ 8 39 


తృతీయాధ్యాయము 109 


అ;_ నజ్జమలకు తత్త ్యజ్ఞానమును టోధించువాడుము. దుర్గనులకు నర్వథా 
తెలియ వలవికావీవాడును, జ్రావాత్మకుడును, (జ్ఞాన న్వదపుడుమ), వీయా 
మకుడును, కేవలము జ్రామలకు మాత్రమే గోచరుడునగు బుద్ధరూవీయైన శ్రీ 
శ్రీనివాసునీ నదా పేవింతును. 


1. “తతఃకలౌ సంప్రవృతే హరిము నంమోవోయాఒప్యానురాణాం ఖగేం[డ। 
నామ్నా బుద్దో క్రీకటేమ (ప్రజాతః వేదోఒ (వమాణం చేతి దార్జకం చ 
కర్తుమ్‌ ! గా. 15-27 


అమరజనులను మోహింపజేయటకు గాను వేదముల ప్రమాణములని దృథముగ 
స్థాపించుట ై శ్రీహరి కలియుగములో క్రీకట దేశమున బుద్దుడై యవతరీంచెమ. 


2. చతుర్విధాః భజే మాం జనాః నుకృతినోఒర్డున ! 
ఆరో జిజూనురరారి జానీ చ భరతరభ ॥ 
క స ౯ షి 
జీషాం జానీ నీత్యయు క్కు వకభ కిర్యి శిష్యులే 
భా : అంజి లకీ 
ప్రయో హి బ్రానినోఒత్యర్లమహం సన చ మను [పియః | 
- హా థి 
గీతా, అధ్యా, 7, శ్లో 16, 17. 

జ్ఞానికి నా యందు వరమ(ీతి, అటే నాకును వానియందు ([సేమ అని 
గీతయందు చెన్పబడీనది. 


కల్కినం తురగారూఢం కలి కల్మష నాశనమ్‌ | 
కల్యాఖదం కలిమ్మం చ్‌ శ్రీనీవాసీం భ జేఒవీళ మ్‌! క్రీశ 
గుట్టము నెక్కిన వాడుము, భకుల కలి దోషముల వారించువాడుకు, 
మంగళముల [(పసాదించువాడును, అతిదుష్షుడైన కలిని నాళమొందించువాడు 
నగు కల్కిరూవముతో నవతరించు శ్రీనివానుని సీదా సేవింతును. 


విశషార్ధము ge 


అ 


కలేస్తు కాల్కారత ఏవ కల్కీ జ్ఞానం కలం కం సుఖమేన తద్వాప్‌ ! 
కల్కీతి వా తేన సమ సదన్యువివాళనం తేన దినాద్వ్య్యధాయి ॥ 


110 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


అధర్మవృత్తం విముఖం వారేళ్ళ నిహత్య నిశేషజన౦ తురంగీ। 
సంస్థాపయామాన వీధర్మసేతుం జ్ఞానం చ భక్రి౦ చ. నిజ్మవజాను ॥ 
(మహాభారత తాత్పర్య విర్ణయమ అ, 32 కో, 167, 168.) 
తతో హరిః కల్కి సంజ్ఞ శ్చ వీం|ద 
ఉత్పత్స్వతే యుగయోర్మధ్యనంధౌ | 
దస్యుపాయాణాం భూమిపానాం నిహంతుం 
నామ్నా ద్విజన్య విష్ణయళసో గృహే చః 
(గారడ వు. అ. 15. కో 28) 
(కల=హింసాయాం, కల=బ౦ధనే) కాల్కారః=బ౦ధనము లేదా హి౦న, 
కాల్కార ఏవ కల్క౦, కల్కవాన్‌ కల్కీ = కలినామకుడెిన అసురుడిని వీరా 
కరించుటచే “కల్కీ' యనబడుచున్నాడు. 


(కల=బ్లావే) కల౦ == జ్రానము, కం = నుఖము, బానసుఖము గలవాడు. 

తను వీసారేే తః = వ్యాపుడు, వాావుడెన కలి,రూప వరమాత్సునీచే నమన 

A శ్రీజ లీజు డ గ్రా ౮ a 
దన్యుల నాశనము జేయబడీన ది. 


అశ్వాహాఢుడగు కల్కిమూ రియెన శ్రీహరి, అధర్మానకుడు భగవట్వి 
రోధియునగు కలిని సేపరివారముగా వధించి, తన భక్తులయందు బ్రావభ కీ 
ధర్మములను స్థావించును, 


అవ :- భగవంతుని మహిమలను వర్ణించుట సాధ్యముకాని దగుట వలన కేవలము 
భగవన్నామ స్మరణము మిక్కిలి [పశన్రమనుచున్నాడు,. 


హరిం హంన్‌ం కృష్ణం నరహరి మనన్తం మధురిపుం 
హృషీకేశం యజ్ఞం కవీలమృషభం వాజివదవమ్‌ | 
నరం వ్యానం నారాయణమన ఘమాత్మాన మమృతం 
దత్తం ధన్వన్రరిం పురుషమితరాసూను మజీతమ్‌ 8 34 


అః... హారీరూవీయు, 2. హంననామకుడును, 38. కృద్షవ్వరూ వీయు, 
_ 4. నరనీంహదూవీయు, 5, అనంతనామకుడును, 6. మధురిపుడును, 


తృతీయాధ్యాయము 111 


7. వాషీకేకడును, 8 యజ్ఞుడును, 9. కపిలుడును, 10. బువభుడును, 
11. హయ గీవుడును, 12 విష్ణువును, 18. వేదవ్యానుడును, ' 14. నారా 
యణుడును, 15. పొపవిదూరుడును, 16. ఆత్మనామకుడును, 17. నాళ 
రహితుడును, 18. దతా(ఠేయడును, 19. ధన్వంతరినామకుడుము, 
920. పురుషధాపియును, 21. మహిదానరూవీయును, 22. అంజితనామ 
కుడుమ అగు శ్రీనివానుని ఎల్లవుడు భీజింతుమ. 


విశేషార్థము :_ 
1. 'హరతీతి _ వారిః,' హృజ్‌ = హరనే' = భక్తుల పాపవరిహార 
కుడు, దుర్హమల నాళ మొందించువాడు. 
2, “హంసః” “దోషహీనత్వాత్‌ = హం, సారత్వాత్‌ = నః “ హంచాసొ 
శృ = హంసః” = దోషలేశరహితుడు, సర్వేమడు, లేదా_హీవ వ్రీతి హంన 
హినీ = పొంసాయాం. 


చె 


వరాగమో వర్ల నిపర్యయళ్చ 
ణి ణి 

ద్వౌ చావరౌ వర్ణ నికార నౌ? । 
ధాతో సదర్ధాతిశయేన యోగం 

తదుచ్యతే పంచవిధం నిరుకమ్‌ ॥ 


ఇతి నిరు కత్వాత్‌ సొధుః. దున్లసంహారకుడు, సజ్జనుల పావ పరిహార 
కుడు, నజ్జనులకు జ్ఞానదాయకుడు, సర్వ శేవ్హుడు. 
3. కృష్ణః = రర్మన్వరూపుడైన శ్రీకృష్ణుని (ప్రేరణాదులచే నమన్త జగత్తును 
వశము నందుంచుకొనువాడు, లేదా భూమికి, భక్తులకును నుఖ(పదుడు. 
4. నరవారిం = నంకర్షణాదులకంటెను వృథగ్రూపుడు నరసింహరూవి. 


యమానిలేం్యద చందార్క విమ సింహాంచ వాజిమ | 
శకాహి కవీ భేకేషు హరిర్నా కవిలే (క్రిమః 


అము కోశామసొరము “హరి” శబ్దము సింవవాచకము. 


12 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


5. “అనంతః _ న విద్యతే అంతో యస్య = చతుర్విధ నాళములేవీ 
వాడు. లేదా (అతి__.బఫ్టవే) వ విద్యతే అంతః = దింధః యస్య = వంసార 
బంధములు లేనివాడు. 


6. మధురిపుం = మధునానుక దైత్యువకు కత్రువెనవాడు. 


7. వృొషీశేశః = హృష-_తుష్టా హృషః = హర్తము వావీ = ఆనందము 
కలవాడు. ఈ =లక్ష్మీదేవి, కః = (బవహ్మ, ఉభయోః = ఈకః = లక్ష్మీవాయ 
దేవ్రలకు [ప్రభువు హృషీ చాసౌ ఈ కేళన్చ = హృషీ కేశవ, లేదా వృాషిణ: 
ఈ శేశాః మేన = ఎవరిచే లక్ష్మీ బహ్మరు[దాదులు ఆనందము ననుభవింప 
గలుగుచున్నారో అట్టి శ్రీహరి “ హృషీకాణా౦. ఈశః = హృషీ కేళః=సమపేం(ది 
యములకు (పేర కుడు. 


8. యజ్జభోక్ష యగుటచే “యజ్ఞు' డవి వీలుకేబడుచున్నాడు. లేదా 
1 జపయజ్ఞ శృ ఇజ్యాం తపోయాజ్య ఏవ చి అను,వమాణముచే యజ్ఞ న్వరూవుడై 
పూజింవబడుటచే ' యజ్ఞా ' డనబడు చున్నాడు. 
న ఏవ యజ్ఞో అభవదుచేశ్చ 
ఆకూ త్యం యన్చచ్చిదానన్ద రూపః! 
స్వాయం భువం ఆ ద్యమన్యనరం చ 
దేవైః సొకం పొలయామాసీ ఏద్ద i 
(గారత వు. ఆ, 15, ళో 14) | 
నచ్చిదానంద దూవిరైన శ్రీవారి రుచి ప్రజావతిచే ఆకూతిదేవియందు 


యజ్ఞ నామకుడై యవతరి౦ంచీ మొట్టమొదటిదగు స్వాయంభువ మన్వంతరము 
నందు దేపతలకతో రూడీ రాజ్యమును పొలించెను. 


9. కవీలః = కపీమ్‌ = వానుమంతుని, లాతి == భ క్రత్వెన, గృహ్హాతి కా 
భికునిగా స్వీకరించువాడు. లేక “సుఖరూపం' పాల్యతే లీయతే చ జగత్‌ 
అవేన చ' సుఖరూపుడెన శ్రీహరిచే జగతు రక్షింపబడు చున్నది. నాళ 
మొం౦దింపబడు చున్నది. కాన జగదక్షణ లయక గ్ర యగుటచే కవీలుడు, లేక 


తృజయాధ్యాయము 118 
పీ = నుఖం, కం = ఆసందః అని కోశము “పాణో [బవ్మా క0 బవ్మా 
ఖం బహ్మేతి | 

“బుషి౦ (1పనూత౦ కపిలం యన్తమగే జానే బిభ రి జాయమాన౦ చ 
పశ్యేత్‌ | సుఖభాదనంఠాత్‌ పాలనాచ్చ యం వై దేవం కవీలముదాహరని ” |. 
ఆను బాభ్రవ్యశాఖ ననునరించి అపరిమిత నుఖముండుటచేతను ' కవిలు” 
డనబడుచున్నాడు. లేదా కః = నుఖరూపుడు, పి = జగతును రక్షించువాడు. 
(ప=రక్షించుట) ల: = జగత్తును నాశమొందించువాడు. లేతా (లీ = శ్లేవచే 
లా .= ఆదానే) నుఖం వీబన్‌ లీలయెవ” అని గీతా తాత్సర్యమను [గ్రంథము 
నందు చెవ్చినటు లీలగా ఆనందము ననుభివించువాడు. 

తతో హరిః కపిలత్వం అవావ 

తిరోహితాన్‌ కాలబలేన తత్వాన్‌ | 
టై నా ఆజ 
చతుర్వింశత్సం ఖ్యా నుద్దరిష్యన్‌ 
చరిమ్యవె్యె ఆనురయే (ప్రవకుమ్‌ ॥ 
(గారుడు వు. అ. 15. క్లో 12) 
శ్రీహరి కాలబలముచే మరుగెన ఇరువది నాలుగు తత్త ముల మద్ద రించి 
ఆనురి బుషికి వాటి నుపదేశించుట కొరకు కపిల రూపుడుగా నవతరించెను. 


10. బుషభః = దేవ్మశేమడు అభీష్టములను వ ర్రించువాడు ధర్మముచే 
శోభించువాడు. 
11. వాజివదనః = అశ్వముఖము గల హయగ్రీవుడు. 
12. నరః = క్షీణతలేనివాడు లేదా (బవ్మోది దేవతలచే నమస్కరి౦వ 
బడునటీ లశ్ష్మీరమణుడు విమవు. 
ల ణ 
13. వ్యాసః = వి = సర్వస్మాద్విశివ్ష! = అ౦దరికంటె గవుడు. సృ=గతౌ 
న్శస్ట్‌ =గరొ, సః = జ్ఞానరూవుడు. ఆ = బొగుగ నః = కేవల జ్ఞానరూపుడు 
అగ్నివేశ్వశాఖయ౦దు ' సవ్యాసౌ వీతి తం అవెహి! సోఒజధప్తాత్స ఉత్తగతః ' 
వేంమా, 8 


19 


114 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


స పశ్ళాత్స పూర్వస్మాత్స దక్షిణతః న ఉత్తరతః'” అని యుండుటచే సర్వౌ 
త్కృష్టుడు. అతడు [కిందను, పైనను. వెనుకను, ముుదును, అంతటను 
వ్యావీంచియండు టచేత సర్వోత్కృముడు, సర్వవ్యాప్రుడు లేదా వేదములను 
విభజించినవాడు. 


తతోఒభవత్‌ వ్యాసరూపీ చ పమ = 
శ్పతుర్వారం౦ దాశర థేశ్చ పూర్వమ్‌ | 
పరాళరాత్సత్యవతా్యం బభూన 
వెలాదిభిర్యేద భాగం చ కర్తుమ్‌ | 
(గారడ పు, అ, 15 శ్లో, 28) 
శ్రీవారి పైలాది బుమలద్వారా తానే వేదములను విభజించుటకై ఇరు 
వది నెనిమిదవ ద్వాపరయుగమున పకాశరుని వలన లం యందు 
వ్యాసరూవీయె నవతరించెను. 


14. నారాయణః = (పళయోదక కాయిత్వారత్‌ సతు నారాయణః న్మృతః= 
[పళయోదకమునందు వటవ[తము పై పరుండువాడు, బేక (దోషారచ్చి[దళబ్దా 
వాం పర్యాయత్వం యతస్తతః) అరాః =దోషములు దోష విరుద్ధ ములైన 
గుణములు నారః। నారాభాం ఆయనం =గుణముల క్యాశయుడు, లేక న 
అరాణాం అయనం భవతి = దోషముల కాశయుడు కాడు, దోవ వర్టితుడు 
లేక్ర నరసంబ౦ధిత్వాత్‌ వారమ్‌ న రీయతే అనేన ఇతి వా, న అరనుణ౦ 
యేనేతి వా న దోషః యేవేతీ వా నిర్దాషములై న వేదములచే పుట్టుట వలన 
నార౦ = జ్ఞానం = జ్ఞానమునకు విషయుడై ఆగ్రయుడగుటచే నారాయణః వ 


జ్లేయుడు లేశ (అరవిధరక్వాత్‌, అరతి రహితర్వాత్‌, క్షయ విధురత్వాద్వా 
దోషములు లేకుండుటవలన. గాని, అనిష్టత లేకుండుట వలనగాని నాశము 
లేకుండుట వలనగాని నారాయణుడి విలునబడు చున్నాడు; లేదా నారాః = 
ముక్తులు = ముకుల కాశయుడగుటీచే నారాయణుడు లేదా (ఉవకారత్వాదినా 
నరాణాం ఇమే) = వౌరాః = వేదాదులు వాటియందు [(వరిపాద్యుడె ఆశ్రయ 
డగుటచే నారాయణుడు. లేదా (నరాణాం ఇదం) వారం = జనులసముదాయము 


తృతీయాధ్యాయము 115 


దావికీ ఉత్పత్యాదులనిచ్చి ఆశయుడగుటచే నారాయణుడు లేక (వరాణాం 
సమూవాః) వారం = మనువ్య సముదాయముచే నమస్కరింపబడుటచే నారా 
యణుడు. (నరాణాం ఆధివతిః) = నారః = ముఖ్యవాయువు. ఆ వాయు 
దేవునికి పరమ్మపీతి పాతుడై ఆ్యశయడై యుండుటచే) నారాయణుడు. 


అపో నారా ఇతి (పోకాః ఆపో వె నరనూనవః। 
ఆయనం తస్య తాః పూర్వం తేన నారాయణః స్మృతః | 


అను [ప్రమాణము ననుసరించి ఆపః ఆయనం యస్య = జలమువే ఆ[శయముగా 
గలవాడు. 
న ఏవ విష్ణుః నమభూదృ్చదర్యాం 
నారాయణాహ్వః శ్యామలాయాం యమాచ్చ ! 
తసనపు౦ శిక్షయితుం బుషీణాం 
తిరన్కర్తుం ఆపృరసాం నహ|ప్రమ్‌ | 
(గారుడ పు, అ 15, కో 11) 
ఆ విష్ణువే బుమలకు తపోవిధానమును తెలువుటకె అవేక సవా[సా 
అవ్సర స్త్రీలను తిరస్కరించుటకే యమధర్మరాజుచే శ్యామలాదేవి యందు 
బదరికాశమములో “నౌరాయణు' డను పేరు గలవాడై యివతరించెను, 
15, అనఘం = న-విద్యతే అనం = పాపం, యన్య = ఎట్టి దోవములు 
లేనివాడు. 
16. ఆత్మానం: 
యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాతి విషయాలివా | 
యచ్చాన్య సంత తోభివః తప్మాదాఠ్మేరి భణ్యతే 
అను న్మృతిచే నర్వగుణపరివూర్ణుడు, 
యో గుణైః నర్వతోహీనః యశ్చ దో షవివర్ణితః | 
హేయోపాదేయరహితః స ఆత్మేత్యభిధీయతే ॥ 


126 శ్రీ వేంకటేశమావోత్మ్యమ్‌ 


సత్వాదిగుణ విదూరుడు,. సర్వదో వవివర్తితుడు. ' ఆతతగుణత్వాత్‌ ఆకత్మేతి 
భణ్యతే”* = జొనాన౦ందాది గుణవరిపూర్తుడగుటవలన ' ఆత్మ '*ళబవాచ్యుడు. 
zm షా | టి 


17. అమృతం = అనంతాననము, ఆధారత్వేన యస్య = అని౦తాన 
నము ఆధారము గలవాడు. బ్రహ్మ గుణపూర్ణ్ల త్వాచ్చ నిత్యత్వాదమృత౦ 
తథా* అని ఐతరేయభామ్యమువందు చెప్పిన ప్రకారము అమృత: నిత్యుడు, 
అమ౦ = అవరిమితమైన, బుత౦ = శాస్త్రము, యన్య = ఎవనికో అతడు: 
అవరిమితమైన శాన్త్రములు గలవాడు. అనగా సర్వళాశ్త్ర [పతిపాద్యుడ ని 
భావము. 


18. దత్తాత్రేయుడు: శ్రీ మహావివ్షువుయొక్ల అవతారస్వరూపుడు. అతి 
మహర్షి పత్నియైన అననూయాదేవియం దవతరించెను. 
స్వవిత్త౦ తేన దత్తం తు దత్తాతేయాయ కర్మణే 
క్షతధర్మం పురస్కృత్య విజయం (ప్రతమేవ చ | 
(భారతం, అమశానవికీవర్వం 257, శ్లో. 5) 
మార్గశీర్ణయుతే పొర్గమాస్యాం జ్ఞన్య తు వాసరే । 
జనయామాస దేదీప్యమానం పతం సతీ శభమ్‌ | 
తం విష్ణమాగత౦ జార్వా చ్యాత్రిః నామాకరోత్స్యయం |; 
దతవాన్‌ న్వస్య పుతత్వాత్‌ దత్తాతేయ ఇతీరితః | 
మార్గశీర్ష పూర్ణిమాదినమున అననూయాదేవియందు తావే పుతుడుగా 
జన్మించి, అవతరించుటచే అృతిపుతుడైన ఇతడు దత్తారేయడని పిలువ 
బడెను, 
స ఏవ దత్తః (ప్రాదురభూన్మహాత్మా 
అనసూయాయామ త్రబు షే; సకాశాత్‌ | 
అన్వీక్షీకీం నామ నుతర్కవిద్యాం 
అలర్మ్కాయ శిక్షయితుం మవోత్మా। 
(గారడ'పు. అధ్యా 15, క్లో, 12) 


తృతీయాధ్యాయము J17 


శ్రీ పరమాత్ముడే నత్తర్కవిద్యను అలర్కబుషికి ఉవదేశించుటకై 
అ(త్రిమునిచే అననూయాదేవియందు దతాతకేయ నామకుడై అవతరించెను. 


అననూయా తథైెవాశశ్రేః జడే పుత్రానకల్మషాన్‌ | 
దత్తం దూర్వాననం సోమమాత్మిశ (బివ్మానం౦భవాన్‌ ॥ 
ఖొగవతము 
అననూయా దేవికి అత్రిమహర్షి వలన ముగ్గురు పుతులుద బుంచిరి, 
వారే భగత్స్వరూపుడైన దత్తుడు, రుద్రస్వరూపుడైన దూర్వాసుడు, బహ్మో 
విషు డెన సోముడు అనువారు. 


19. ధన్వంతరి : 
ధన్వంతరినతో దేవః పపుష్మాస్‌ ఉద ఠష్టత। | 
శ్వతం కమండలుం బిభదమృశం యత తిస్షతి ॥ 
భారతము, ఆనుశావన 18, శ్లో, 38. 
తతో హర? పాదురభూన్మహోత్మా 
ధన్వంతరిర్నామ హరిస్మహోద్యుతిః ॥ 
అవథ్యదోషాన్‌ పరిహరుమేష 
హసే గృహీత్వా పూరకుంభం నుధాభిః ॥ 
అతి ణు 
/ OY =) ఇళ 
తతో హారిర్దగ్భ హే స్రీ వపుశ్చ : 
నారాయణీతి ,పపదని లోనే | 
సముద్భవానాం దితిజూనా౦ మహాత్మా 
సమ్యక్‌ తేషాం వంచయితుం హరిః స్వయమ్‌ ॥ 
గారడ వు, అ. 11, కో, 15, 16, 
శ్రీహరి తనచేకియందు సుధాపూర్ణమైన కలశమును హ సమున౦దు౦చు 
కొని 'ధన్వంతరి' యని ప్రసిద్దుడె యవతరించెను. అటుపిమ్మట మదించిన 
రాక్షనులను వంచించుటశకై “నారాయణి ' యను స్త్రీరూవమును ధరించెను. 


118. శ్రీ వేంకటేశ మావాత్మ్య్యమ్‌ 


అథోద ధేర్మథ్యమానాత్‌ కాళ్య పైరషృుకార్ధిభిః | 
ఉదతిష్టత్‌ మహారాజ పురుషః పరమాద్భుతః | 
_ దీర్చ పీవరదో ర్టండ:ః కంబుగ్రీవోఒరుణేక్షణః | 
శ్యామల స్తరుణః [సగ్వీ నర్వాభరణభూషితః | 
పీతహసా॥। మహోరస్కః సుషృష్ష మణికుండ లః 
- నీలకుంచిత కేశాంతః సుభగః సీంవావిికమః 8 
'అమృతస్య పూర్ణక లళం బి[భద్వలయభూషితః | 
స వై భగవతః సాక్షాత్‌ విష్ణోరంశా౦శనం భవః 
ధన్వంతరి రితి ఖ్యాతః ఆయుర్వేదదృగిజ్యభాక్‌ | 
(భాగవతము వ్కం.8 అ. 8, క్ళో 80, 88) 


శీర సము[దము మథించునపుడు శ్రీ పరమాత్ముని అంశ సంభూతుడైన 
ధన్వంతరి అమృతపూర్ణమైన కలశమును హ స్రమునందు౦చుకొని వెడలివచ్చెను. 
ఆ శ్రీహరియే ఆయుర్వేదమును లోకమున (వసరి౦వకేసిన మహనీయుడు. 


20. పురషః(వుర=అ[గ్రగమవే) = సృష్టికంటెను పూర్వమే యున్నవాడు 
“షకారః పాణ ఆత్మా” అను(వతి నమసరించి అధిక|కియలు గలవాడు లేడా 
పుడు = పూర్ణమైన మోక్షాఖ్యవలమును (అనగా తననే) సనోతి (షణు_దావే) 
= ఇచ్చువాడు, అందరికంటె పూర్వము, నదనాత్‌ = ఉండుటచే, లేదా “నర్వ 
దోషసాధవాద్వా” = సమవ్తదో షములను నాశ మొందించుటచే పురుషుడు, లేదా 
పురి = సర్వుల శరీరమునందు, శేతే = వియామకుడై పరుండియుండుటచేత 
పురువుడు, 

శకారస్య మకారోఒయం వ్యత్యయేన (పయుజ్యతే । 

భగవానితి శబోయం తథా పురుష ఇత్యవీ | 

విరుపాధీ చ వర్తతే వానుదేవే ననాతవే | 
అవి వృతి. లేదా ' పూర్ణత్వార్‌ పాలకత్వాత్‌ పురువః' (పా_ పాలన పూర 
ఐయోః) పూర్ణ వర్గు ఇములు గలవాడు. 


తృతీయాధ్యాయము 119 


యో బీజభుతః వుకషాఖ్యవిష్ణుః 
స ఏవాభూద్వానుదేవేతి నంజ్ఞః । 
సృష్టిం కరుం పురుషాఖ్యం విరించం 
మాయాఖ్యాయాం మూలరూపీ యధా సః: 
(గారుడ అ. వ. 15, శో, 2) 
సమస్త అవతారములకు కారణభూతుడైన వురుషాఖ్య విష్ణువే మాయా చేవి 
యందు 'పురుషి అను చతుర్ముఖిని సృష్టించుట 3 వానుదేప నామకుడాయెను, 


21. మహాదాసః 
మహిదాసాభిధో జే ఇతరాయాన్లపోబలాత్‌ | 
సాక్షాత్స భగ వాన్విమ్లః యస్త వ్రం నైన్షవ౦ వ్యధాత్‌ ॥ 
ఇతరాదేవి తపోబలముచే శ్రీ భగవంతుడే మహిరానుడని (పనిద్దుడై అవత 
రించెను. అతడే వైవ్షవతం[త్రమును (పాంచారా[త ఆగదుమును) నిర్మించెను. 
తతో హరిర్మహిదానత్వమాప 
బు షేర్భార్యాయామితరాయా౦ న్వయంభూః | 
తథాఒవతారె పంచరా(త్రం సమ్మగ౦ 
ఉవదేష్ణుం వె నారదాయ న్వత౦త। 8 
గారడ వ. అ. 15, శో. 10 
శ్రీహరి నారదమవార్షికి పాంచర్మాతాగమము నుపదేశించుటకై ఇతరాదేవి 
యందు మహీదాసనామకుడె యవతరి౦చెమ. 


22. అజితః =. ఎవరిచేతను పరాజితుడు కానట్టివాడు (జి-జయే) ఆజితు 
డనబడు భగవదవతారము. (భాగవతము స్కం. 8, అ. 5, శో. 9) 


త్మతాఒవీ దేవః సంభూత్యాం వెరాజస్యా౭భవత్సుతః | 
అజీతో నామ భగవాన్‌ అంశేవ జగతః పతిః ॥ 


అవ;-- భగవంతుని అవతారము లనంతములైనందున వాని నామములు కూడ 
గణింప నలవికానందున కేవలము స్తోత్రము చేయుటకు దేవశర్మ ఉప[క్రమించుచున్నాడు. 


14U శ్‌ వంకటి! మౌహాత్మ్యమ 


అన౦తరూపం న్వమనన్త చర్యం అనంత వేదై రనువర్హ నీయమ్‌ | 
అన౦తనామానమనస్త దేవ౦ (వేద్యం) అనేంత కల్యాణగుణొభిరామమ్‌। 
35 


అ;__ అపరిమిత అవతారములు గలవాడును, తన రూవములే అయిన 
అనంత|క్రియలు గలవాడును, అనంత వేదములచే బాగుగ వర్లింవబిడిన వాడును 
అనంతములైన' నామధేయములు (లేక అనంతుడనుపేరు) గలవాడును, అనంత 
రూవములచే (లేక గుఖములచే) తెలిసికొనదగిన వాడును, మంగ ళకరములై న 
జ్ఞానానందాది అనంత వభగుణములచే పరిపూర్ణుడునగు శ్రీనివాసుని సదా 
హూకించును. 


అవన్తళో క్రీశ మననవిక్రమం అనన్లదేహే చ శయానమిళ్వరమ్‌ ॥ 
అనన్తసౌభాగ్యమనన్త వేత్రకం అనన్తపాదాదిమనన్తసొఖ్యదమ్‌ ॥ 86 


అ: శకియొక్క ఏకాంశమున౦చే అవేక శక క్ష ్య౦శములు గలవాడును, 
అపార వర్మాక్రఘములు గలవాడును, అవంతజీవుల శరీఠములందు నియా 
మకుడైై శయనించియుండువాడును, సర్వేశ్వరుడును, అపార సౌభాగ్యములు 
గలవాడును, అనంతములైన వేతములు, హన పాదాదులు గలవాడును, భక్తుల 
కపాఠసౌఖ్యము- నిచ్చువాడును అగు శ్రీనివానుని సదా సేవింతుమ, 


విశేషార్థము ము 
1. శేశవాద్యాశ్చతుర్వింశత్‌ శతం నారాయణాదయఃః | 
విశ్వాదయః సహా[సాళ్ళ వరాద్యాః అమితాః స్మృతాః ॥ 
అవతారాః అనం౦ఖ్యేయా!ః విష్టోర్నారాయణ న్య చ। 
స్వయం వారాయణస్యుతే నామమ్మాత విభేదినః ॥ 
భగవంతుని యవతారములు అగణ్యము లనుటకు వివరణము : మ 


శేశవాద్యవకారములు. ఇరువది నాలుగు. నారాయణాద్యవతారములు మారు. 
విశ్వాద్యవతారములు వేయి. వరాదులు అవరిమితములు. ఇటు నారాయణని 


త్రి తీయాధ్యాయము 121 


అవతారములు లెక్కకు మిక్కిలిగా కలవు. ఈ నమన భగ్మదూపులకును 
పరస్పర భేదమించుకెనను లేదు. 


2. ఈశన శీలత్వాత్‌ ఈశ్వరః = నియమించు స్వభావము కలిగియుండు 
టచే ఈశ్వరుడనబడును. 


తీ ఈశేభ్యోఒపి వరః = నియామకులెస బ్రవ్మోదులకంటె నుత్తముడు. 


4, ఈ = లక్ష్మీదేవి, శ్వా = వాయుదేవుడు _ వీరరువురను సంతోషపరచు 
వాడు గావున ఈశ్వరుడు, 


5. ఈశ్వాభ్యాం రాజతే ఇతి ఈశ్వరః = లక్ష్మీవాయుదేవులను మిక్కిలి 
సంతో షింప జేయుచు, వారికన్న నెక్కువగా [పకాశించువాడు, 


6. హన కీరా పురుషః సహ్మస్రాక్షః సహనపాత్‌ ఇత్యాది శతు 
లచే a సహ్మన చక్షురాదీంచియములు గలవాడని పతిపాదింవబడినది. 


7. “విచ్మితశ కః పురుషః పురాణః న చాన్యేషాం శక్షయః తాదృశాః 
స్యుః” ... ఇత్యాదులయందు అనంత విచిత థక్రి సా మర్థ్యములు గలవాడని 
(పతిపాదతమై యున్నది. 


అవ :- "స్వ శబ్దవాచ్యుడైన, లేదా నర్వి స్వతంత్రుడైని శ్రీవారిని ప్రకాం"ంతరముచే 
స్తోతము చేయుచున్నాడు. 


అనురాచతాఘ హౌరచ।క్రధరం దురితాచతాఘ హర్మవజధరమ్‌ । 
కరుణాచతాఘభరచిత్త నరం కనకాచతాఘ ధరపద్మ శరమ్‌ 1 37 


అ: రాక్షసులవెడి పర్వత నమూహములను వాశము చేయుటకై చన్రా 
యుధమును ధరించినవాడును, పాపములవెడి వర్యతముల గుంపులను నశింప 
బేయటకై వ్యజాయధమును ధరించినవాడును, దయాగుణమవెడు కొండల 
సమూహముతో నండిన (శేష్టమగు చితము గలవాడును. అసంఖ్యాక ములెన 
పర్వత నమూహములను మించిన సుపర్హరాశిని (లెదా సు_వత్త _ సమాచీనా 


122 "శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 

క్షరములలో గూడిన వేదముల అర్థమును) భక్తుల కీచ్చుట కొబికై లక్ష్మీసన్ని 
ధానముసగల (అక్షర నామధేయురాలైన) పద్మమును హనమునందు ధరించిన 
వాడునగు శ్రీవివానువీ సేవింతును. 


భువనేషు వేంకటేశ బహుపురుషార్గ దాన నిపుణోజనీ | 
నో చేద్య్యకతయా త్వం బహూన్నతస్థా నే కుతో వనసి॥ 38 


అః. ఓ వేంకటా చలపతీ | లోకములందు భక్తులకు ఆన్ని పురుషార్గముల 
నిచ్చుటయందు నీవు మహో విపుణడ వై యున్నావు. అటు గానిచో అంద ణకు 
తెలియనట్లుగా అత్యున్నత ప్రదేశ మైన శేవగిరియందు ( వైకుంఠ మున౦దు) 
ఎందులకు వసింతుపు। 


గుజౌఘైరసారం న్ఫుర|దత్నహారం 
న్మర ద్దోషహారం న్వభశ్రేప్రపూరమ్‌ | 
భజే వేంకటేశం ఫణీశ్శాదివాసం 
సిదా మందహాన౦ం శ్రీయా నద్విలానమ్‌ క 39 


అ: జ్ఞావానందాది ' గుణరాశిచే నిరవధికుడును - అనగా అపార మైన 
నదుణములచే భరితుడును, మిక్కిలి తెజోవంతములైన రత్నహారములు కల 
వాడును, నామస్మరణ మొనర్చువారి దోషములను హారించువాడును, తనభక్తుల 
కోరికలను పూరించువాడును, శేషగిరి పై వివనించువారును భకుల సందర్శ 
నమువలన జనించిన నిత్యమందహాసము గలవాడును, లక్ష్మి దేవితో ఎల్లప్పుడును 
వోవబాన విలానములతో నుండువాడును అగు శ్రీవే-కటేవని సదా భజింతును. 


వేంకటేశ చరణే తన వన్దే సర్వతీర్ణశరణె శరబే మే । 
మావిధీర శివవీశ ఫజీశేన్దార్కసోమహు న భుజ్‌ముఖవమ్ట్యే * 40 


అ:__ ఓ వేంకటేశా! గంగానది, స్వామిపుష్కరిబి మొదలగు నకల తీర్థ 
ములకు జనకమైన, భక్తురక్ష కులు గూగ్యులువెవ లక్ష్మి, బ్రహ్మ వాయుదేవుడు 


తృతీయాధ్యాయము 123 
రుద్రుడు, గగుత్మంతుడు, శేషుడు, ఇందుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని 
మొదలైన దేవతలచే నుత్యములు, వంద్యములువైన నీ పాదపద్మములకు ' 
నమవ్కరించుచున్నాను. 


శ్రీనివాస చరణే తవ వన్దే లోకపావన నుకుంకుమవర్ణే | 
శ్రీ పదే కిల నురర్షినరాణాం శ్రీబుగాది నిగమాగమవేద్యేః 41 


అ: ఓ శ్రీనివాసా! సకల సజ్జనులకు జ్ఞాన[పధానము చేయు నల్టిదియు 
దివ్యమంగళ కుంకుమవర్లముతో సిలనిలున వియు, నమస్త దేవతలకు బుమలకు, 
అంబరీషాది మవోరాజులకు, తదితర మనుష్యోత్తములకు తాత్తికజ్ఞానమును 
పెంపొందించు నట్టిదియు, మంగళకరములగు బుగ్వేదము మొదలైన విగమ 
ములను, ధర్మాధర్మములను, భగవత్స్వరూపమును బాగుగ తెలియవరచుటచే 
ఆగమములనబడు పాంచరాతము, ధర్మళాన్హ్రములు, పురాణములు, భార తాది 
ఇతిహాసములు, శ్రీమద్రామాయణము మొదలైన ఆగమములచే తెలిసికొన దగి 
నట్టివియ నగు నీ చరణములకు నమన్కరించు చున్నాను. 


0శషారము ;_ 
థ్‌ 


1. నితరాం గమయతి=బోధయతి=[పాపయతి పరమాత్మానమితి నిగమః। 
ఆ సమంతాతీ గమయతి ధర్మాభరౌ వరం పదం ఆగమః। 


2, ' శ్రీః నివనతి ఆన్మిన్‌' = నంవద లేదా లక్ష్మీదేవి అతవియందు 
సర్వదా వసించుట వలన “శ్రీనివాసుడు ' 


3. (శయం నయతీకి శ్రీనిః= సంపదలను పొందువాడు, ఇచ్చువాడు. 
“వష్టే_ఆచ్బాదయతి నర్వం, వానయతి చ, వసని నర్వత ఇతి వా_వానః' 
నర్వమును ఆచ్చాదించువాడు, వర్వ్యత ఆవాసము చేయువాడు. “వానః' 
~~ వానళ్ళే = శ్రీవీవాసః! 


“శియాం నివనతి అంతర్యామితయా ' = లక్ష్మిదేవియందు అ౦తర్యా 
క వివనీించుచున్నవాడు ._ అని అర్థము. 


124 శ్రీ వేంక టేశమాహాత్మ్యమ్‌ 


భవే భజక సొఖ్యదం నిజకటాక్ష సం(పేక్షణం ' 
వరాత్‌ వరతర౦ ధరం దరమరిం గదామీంబుజమ్‌ | 

చతుర్భుజ మధా క్షజం కమలడేశ పూర్యార్చితం 
వరోద్ధకఖలాన్‌ బహూన్‌ బహుజవేన నంహారిణమ్‌ ॥ 12 
అ:_ తనను భరించునారికి సుఖము నిచ్చువాడును, తని భక్తులను దయా 
దృష్టితో బాగుగా ర క్షి 0ంచువాశును, ఉతము లెన లక్ష్మీ | (బహ్మాదులక న్న నుత్త 
మో త్రముడును, శంఖ = చక - గదా. కమలములచే శోభితములైన నాలుగు 
భుజములు | గలవాడును, చక్తుర దీం[దియముల క గోచరుడును, (బ్రహ్మ రుదాది' 
దేవతలచే పూజితుడును, బ్రహ్మరు[ద్రాదులిచ్చిన వరములవలన మదించిన రావ 
ణాదులను అతిశీఘముగా సంహ రించిన వాడునేగు శ్రీనివానుని నడా భజింతును. 


వి శేషార్ధము A 
తమద్భుతం బాలకపుంబుజేక్షణం చతుర్భుజం గదాద్యుదాయుధమ్‌ | 
(భాగవతము, న్కం౦. 10. ఆ, 1) 
అజ్ఞాన సాగర నముతరభే |పశన్తం 
నుబ్హాన సేతురచనే నిపుణం బుధేడ్యమ్‌ | 
లక్ష్మపతిం 'సురవరార్పిత వెంకటేశం 
దొరి[ద్య పూర్వడురితౌఘ నిశాచరఘ్నమ్‌ ॥ అ 13 
అ :.... భకుల అజ్ఞాన మసడు సము[దమును దాటించుటలో మిక్కిలి నేర్చ 
రియిను, భక్తులకు (శేష్టమైన బవ్మాజ్ఞానమను సేతువును నిర్మించుటలో 
(యథార్హజ్ఞానముమ బోధించుటలో) నిపుణుడును, [దహ్మజ్ఞాను లైన (బహ్మాదు 
లచే నుత్యుడుమ దారిద్ర్యము మొదలైన దురితములనెడు రాక్షసులను సంసా 
రించువాడును, దేవ్మశేస్టులైన (బవ్మోదులచే పూజితుడును లక్ష్మివతియ నగు 
శ్రీనివాసుని సదా సేవింతును. 
విశేషార్ధము : ఫు 


నకల. మవో వాజ్మియములకు దేవతయైన లక్ష్మీదేవికి నమస్కారము 
చేయట అత్యావళ్యకము. కాని 


తృతీయాధ్యాయము 125 


శ్లేశోఒధికతర పేషాం అవ్యకాస క్రచేతసామ్‌ | 
అవ్యకా పీ గతిరుఃబం దేహవద్భిర వాష్యతే | 
ఎత ద 
(భగవద్గీతా, అధ్యా, 12, శో, 5) 


అనగా సర్వత సమబుద్ది కలిగియుండవలెను. సమస్త (పాణులకు 
పొతమును కలిగింపవలెను. అవి లేనిబో లక్ష్మీదేవి యనుగహము కలుగ 
కాజాలదు. లక్ష్మిదేవియొక్క అనుగహాము లేనియెడల శ్రీహరి యనుగ్రహమేు 
కలుగనిదే మోక్ష ప్రాప్రీలేదు. ఇట్లు లక్ష్మియొక్క ఉపాసనాహర్వకమైన భగవ 
(తా వీమార్గము అతికవ్షముతో కూడుకొన్నది 'అని చెవ్పుటచే పత్యేకించి లక్ష్మీ 
దేవికి మాత్రము నమస్కారము నిషిద్ధము. అందుచే శ్రీహరి సమేతురాలైన 
లక్ష్మీదేవికి నమస్కరింపవలెను. అందుచే ' లక్ష్మీపతి ' యని చెప్పియున్నాడు. 


లక్ష్మీనాథ 0 కిమలనయనం హార కేయూర భూషం 

అణ వ్యాప్తం బహుగుణభర౦ం దోషదూరం దయాబ్దిమ | 
స్వానాం తాప తయహరమజం౦ నిర్విశే షం విశేషం 

లోకాతీతం పుడుషనుతుల౦ భావయామోష్ష దేవమ్‌ ॥ 44 


అ:.. కమలదళములను బోలిన నేతములు కలవాడును, వార కేయీరాద్యా 
భరణములను ధరించినవాడును, [బహ్మాండమంతట వ్యావించియున్నవాడును, 
బహుసదుణ భరితుడును, దుఃభాది దోషరహితుడును, దయాసాగటడును, 
తన భకులకు సంభవించు తాపృతయములను పోగొట్టు వాడును, పుట్టుక లేని 
వాడును, [వకృతిధర్మముల కతీతుడును, లోకవిలక్షణుడును, లోకముల నతి 
(క్రమి౦చిన (లౌకిక జ్ఞావమున కందని) వాడును, మోక్ష(వదుడును, అసదృఖు 
డును, నౌ యిష్టదేవతయు, లక్ష్మిపతియనగు శ్రీనీవానుని సేవింతును. 


విశేషార్థము :_ 
లోకము నతికమించినవాడు, లోక విలక్షణుడు _ అనగా జననమరణ 
ములు, లేదా ఉత్పత్తి నాశములు లోకములో నుండు నర్వ [పాభులకు సర్వ 


126 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 

వదార్థములకు స్వాభావిక ధర్మములు. మజియు లోకములోవి కార్య కారణ 
భావములు సర్మపదాయబద్ధిములై, నియతములై యుండును. భగవంతునకు ఇవి 
వర్తింపవు గనక ఆయన వాటి కతీతుడు, విలక్షణుడు, అన్నారు. ఎట్టివ, 
భగవంతుడు అనాదికాలమునుండి అనంతకాలమువరకు జనన మరణములు 
లేని వాడగుటచే “నిత్యుశు' తాను పురుషుడై యుండియు, తన నాభి నుండి 
కామరపువ్వును పుట్టించి, అందులో చతుర్ముఖుని కనబరచెను. లోకములో 
సంతత యనునది స్త్రీ పపమల దాంవత్య ధర్మమనెడి నియమమునకు లోబడి 
యు౦డునది. ఇట్లు లోకరీతిని మిటి తానే (బహ్మను తన నాభినుండి 
నృష్షించుట లోక విలక్షణ ధర్మము. 


శ్రీమద్వేంకటనాథపాదజనితా గంగా జగక్సాపనీ 
యస్యాపాంగనిరీక్షణం విధిభ వేనాషర్మాది స ర్వేషదమ్‌. । 

యన్నామన్మరణ౦ం మహాఘహరణం స్వర్గ్యం చ మోక్ష(పదం 
యత్పాదాంబుజయుగ్మసేవనరతో |బహ్మాదిభిః పూజ్యతేః 45 


అ:_ ఓ వేంకటేశా! ఏ నీ పాదకమలములనుండి ఉద్భవించిన గంగాది 
సర్వతీర్థములు జగత్తునంతటిని పవి క్రీకరించుచున్నవో, వీ నీ కృపాక టొక 
ములు |బహ్మ _ రుద _ ఇం[ద - నూర్యాది దేవతలకు సర్వాభీవ్షముల నొసంగు 
చున్నవో, ఏ నీ నామస్మరణము మహాపాతకములరాశివి దహించి, స్వర్గ మోవ్షా 
దులను కలిగించునో, ఏ నీ పాదపద్మద్వంద్వమునందు సేవారతులెనవారు 
[బవ్మోదులచే యథామోగ్యముగ గౌరవింపబడుచున్నారో అభ్రి నీ పొద 
వద్మములను |మొక్కెదను. 


విశషారము ;.. 
ఇ 


నామ్నోఒస్తీ యావతీ శక్తిః పాపవిర్హరగే హరేః | 
తావత్కర్తుం న శక్నొతి పాతక౦ పాతకీ జనః | 
. (కృష్ణా మృతమ వోర్షవము) 


అనగా భగవన్నామ న్మరణమువలన నెంతటి పాపరాళి నశించునో 
(పాపములను హరించుటలో భగవన్నామమున కెంతళ క్రీ కలదో), అంతటి 
పావరాశిని ఏ పాతకయెనను చేయలేడు, అనగా నామస్మరణము ' చేసినందు 
వలన వారిందిపోవక శేషించునంతలటి పావమేదియునులేదని భావము. దీనివి 


బట్టి భగవన్నామ మెంతటి మహిమకలదియో తెలియుడు. 


నృ(దృ) ప్ల్యాద్యత్యప్ర దూరం నిగమనిచ యనం వేద్యమాహాత్మ్య పూర్ణం 
నర్వేహామాదిమి[త౦ రనిశ శినయనం పూర్త కారుణ్యదేహమ్‌ । 
నిర్యాణం నిష్పపంచం నిరవధికసమామ్నాయసంగైరనంగైః 
గీర్వాణా ద్యెర జ[నం స్తుతినతినియమె కాన భక్యాదిపూజ్యమ్‌ 8 శర 
అ:... సృష్టి స్థితి సంహారాదుల కత్య న్రదూరుడును (అనగా సృష్ట్యాదులు 
లేనివాడును), (అర్ధాంతరము : కంటికి, చెవికి మనస్సునకు గోచరముకాని 
వాడును), బుగాది వేదశాన్ర్ర పురాణాదులవలన తెలియదగిన మహిమచే పరి 
వూర్ణుడును (మజియు ఆ వేదశాస్తామలవలనను పూర్ణముగా తెలియ వీలుకాని 
మహిమ గలవాడును) (బహ్మోదిదేవతిలకందరకు ఆదినుండయు ఆవద్భాంధ 
వుడును, సూర్యచం[దాదులవలె కాంతియుతమైన వే!శములు గలవాడును, వరి 
పూర్తకృపయే దేహముగా గలవాడును, పాంచభౌతిక దేహము లేనివాడగుటచే. 
జననమరణాది రూపశంసారఎంధనము లేనివాడును,  మమతాహంకారాది 
దోషములను విడనాడి, నిరవదికములుకు (ఎల్లలే నివి) అనంశములువైన వేద 
రాశియొక్క అర్థములచే ఎల్లప్పుడు చింతించుచుండెడు ఏకాంతభక్రులడ దేవ, 
తలు, బుషులు, సజ్జనులు మొదలైవవారిచే నిరంతరము శవణమననాదులనెడి 
సాధన నియమములచే పూజింపబడుచున్న పాదమహిమ గలవాడును అయిన 
శ్రీవారిని భజింతును. 


విశేషార్థము :_ 
శ్రీహరికంటె వేఖొకడగు సృష్ట్యాదికర్త లేవేలేడు. మటియు 


128 శ్రీ వేంకటేశమాహాత్మ్యమ్‌ 

(బహ్మాండకోటి సష్టా చ కటాక్షక్షణమాతతః | 

సంహర్తా పాలకశ్చెవ తతః కో౭న్యో భవేద్విభుః | 

[నషా పాలయతా హనా కోటి|బహ్మోండనా యకః | 

(ఆరి వ, అ. 7, ళో, 65) 

కేవలము (క్రీగంటి చోపుమా[తముచేతనే ఒశకేక్షణములో కోటి[బహ్మాండములను 
సృష్టింపగలడు, రక్షింపగలడు, సంహరింసగలడు. అతడే నర్వశక్తుడు. 
నుజొగడు శేనేలేడు. 


కీంక్షిరీశంకర బహుకీకుణా తవీ బహుచరితం౦ చతుర్దశ భువ వేమ క 
జాపయసి తవ భక్తవ గ్లేభ్యః ఫణివీక పె" నారద పము ఖైః | 47 


ఫాల 


అ:.. సజ్జనులకు నుఖమునిచ్చు భృత్యుడైన శంకరనియం దత్యంత 
(కరణ) పీతీగల ఓ వేంకటేశా! నీకు భత్యులచె చాలదయ కలదు. ఎందు 
వలననగా, వదు దునాల్లులోకములందు ఆదిశేషుడు, భకాచార్యుడు, పైలమహర్షి, 
_నారదమౌని మొదలగు మహవీయల మూలముగ ¢ భక్తులకొర నై గ. 
లైన నీ చర్మితలను వెల్లడి చేయచుందు వు 


షిశేషార్థము హై 

ఆద్యన్తం వెదకాశ్త్రస్య స్వయం భగవతా కృతమ్‌ : 
దుధ్యం తదాజ్జయా శేష వైలాభ్యాం కృితమ౦బజసా ॥ 
ముచా౦ (పవ ర్రకం చెలం యజుషాం చ (పవర్తకమ్‌ | 
వైకంపాయనమేవైకం ద్వితీయం సూర్యమేప చ | 

(పవరనే మానుషేను గంధర్వాదిష చార్మజమ్‌ 

నారదం పాఠయిత్వా చ దేవలోకపవృత్తయే | 

దేవమిమాంసకా ద్యనం కృత్వా వైలమథాదిత్‌ | 

శేషం చ మధ్యకరణే పురాణాన్యథ చాకరోత్‌ ॥ 

(మహాభారత తాత్పర్య విర్ణయమ్ము ఆ. 10, న 76, 78, 83) 


తృతీయాధ్యాయము | 129 


శ్రీ వ్యాసభగవానుడు బుగ్వేదమును ప్రచారముచేయుటకు పైలమునిని, 
కృష్షయజు ర్వేదమున శై వెశంపాయనుని, శుక్ర యజుర్వేద మునకు నూర్యుని నియ 
మించెను. అట్టు నియమించి, వ్యాసుడు వేదాంతశా న్రముయొక్క ఆధ్యంతము 
లను కటల. మధ్యభాగమును వెలుడు, శేషుడు అనువారిచే రచింపజేసెను. 
పరీక్షితు ఆదిగాగల చక్రవరులయందును, గంధర్వాదులయందును తత్ర 
శాస్త్రమును ప్రచారమొనరించు నిమిత్తము తనకుమారుడైన వకమునిని ఆజ్ఞా 
వీంచెను, దేవలోకములో |పచారముచేయ టకు నారదమహ రి నాజ్ఞావీ౦చెను. 


వేంక టేశమనుసృత్య య ఆపే తస్య భూరి సుభగం దళదిక్షు | 
ఐహికం |త్రిదివసొఖ్యమతుల్యం మోక్షమాభ లభతే గుణసామ్యమ్‌ ॥ 48 


అ:__ వేంకటేశ్వరు ననునరించి పరమభక్ష్యాదులచే స్తుతించినవారి క్రీర్రి 
పదిదిక్కులయం౦దు (అంతట) వ్యాపించును, అట్టి వారికి అధికమైన సౌభా 
గ్యము కలిగి ఇహలోకములో అసమాన నుఖభోగములను, అటుపిమ్మట అపార 
మగు స్వర్గ సౌఖ్యమును అనుభవించి, తమతమ యోగ్యతానుసారముగా గుణ 
సామ్యమనెడు ముక్తిని పొందుదురు, 


విశేసారము:___ 
థి 


1. భగం శ్రీయోనివీ ర్యేచ్భాబ్లాన వైరాగ్యకీర్తిమ 
మాహాత్మ్యిశ్వర్యయత్నేషమ ధర్మే మోక్ష చ నా రవౌ | 


అను నిమంటువాక్యముచే ఇహలోకమునందు అధికనంపద, వీర్యోకీర్యాదులను 
అపార సౌఖ్యములను అనుభవించి ము కీని పొందుదురని సారాంశము. 


2. గుణసామ్యమను మాటకు వివరణము :_సర్వదుఃఖ వివృత్తిపూర్వకమగు 
స్వరూపానందావిర్భావము మోక్షమన బడును. ఇది కా క? తద్వ్య 
పదేశః పొజ్జవత్‌ ' ((బహ్మనూ. అ.2, పాళి, నూ.29) “పరమం సామ్య 
ము పెతి' ఇత్యాది సూత్ర_|వ్రతులలో చెప్పబడినట్లు, పరమాత్ముని జ్ఞానానం౦ 
దాదిగుణములతో యథాయోగ్యముగా సామ్యము, సంసారాభావముచే సామ్యము, 

వేం. మా.9 


180 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


దుఃఖదోషాదులు లేమిచే సామ్యము, ఇత్యాది రూపముగా ను౦డునని తెలియ 
వలెను సనంసారదశలో జీవుడు భగవత్సామ్యమును ఏ యంశములోను, ఏ 
విధముగను నంపాదింపలేడు. ముక్రిదళలో కొన్నిగుణములచే భగవత్సామ్య 
మును పొందగలడు. ఎట్లనగా జీవునకు దుఃఖదోవములులేవు. నంసారము 
లేదు. కొంతమా[త్రమేయైన జ్ఞానము, ఆనందముకలవు, కనుక ఈ గుణములలో 
బ్రహ్మతో సముడు. ఇట్టి గుణ సామ్యమనబడు ము క్రీ, జీవునకు భగవదను 
గ్రహము వలన కలిగినది. భగవదధీనమైనది. భగవంతునకు గల గుణములు, 
ఆనందము, శ క్రియను స్వాధీనములు, నిత్యములు, స్వతం(త్రములు _ అని 
తెలియవలెను. 
శ్రీనివాసమపహోతి మదాస్థః 
తన్య దుఃఖమనమం దళదిక్షు। 
ఐహికం నరకిరౌరవకుంభీ 
పొక్రవహ్నిమహదన్దతమాంసి | 49 
అ:_ ఓ శ్రీనివాసా! ఎవడు మదాంధుడై నిన్ను ఆరాధించక అపహాన్యము 
చేసి విడిచి వెట్టునో అతనికి సర్వదెశల యందును (అంతటను) ఈ లోక 
ములో అతి దుఃఖము కలుగును. అటు పిమ్మట పరలోకములో రౌరవ, కుంఛీ 
పాక, వహ్ని మహారౌరవాది నరకముల ననుభవించి కడకు మహత్తరమైన 
శాశ్వత దుఃఖస్థాన మైన అం౦ంధంతమస్పను నరకమును పొందును. 
విశేమోర్థము :_ 


"రౌఠరవోఒథ మవో౦ శైవ వహ్నిర్వైతరిభీ తథా। 

కుంభీపాక ఇతి [|పోకాని అనిత్యనరకాణి తు | 
తామిసశ్చాన్ధతామి(సో ద్వౌ నిత్యా సంవకీర్తితా | 

ఏతాని .నప్త (పధానాని బలీయో హ్యుతరోత్తరమ్‌ ॥ 
భగవదను[గహము వలన జీవునకు మనుష్యాది శరీరములు, తగిన జీవ 


నోపాధులు, వసతులు, కలుగుచున్నవి. దీనిని తెలిసికొని కలిగిన దానికి 
సంతోషించుచు, భగవంతునకు కృతజ్ఞత చూవవలెను కదా! అటు చేయ 


తృతీయాధ్యాయము 1981 


నిచో ఈ జీవుడు కృతఘ్నడగుము. ఇట్లుండగా ఐశ్వర్య భోగలాలనుడై, భగ 
వంతుని మరచుట, భగవదారాధనా విముఖుడగుట, ద్వేషించుట __ ఇత్యాదు 
లమ చేయువాడు సర్వదుఃఖములకు ఆశ్రయడగును. ఉదా: దుర్యోధనుడు, 
కంసుడు, జరాసంధుడు, రావణుడు, హిరణ్యకశిపుడు, మున్నగువారు. అట్టి 
వారెల్రరును శాశ్వతముగా అపకీ రికి గుజియె దుర్గతుల పాతెరి. 


విపద్‌ఘ్న౦ థభదోగ్గారం భకానా౦ వళవ ర్రినమ్‌ | 
లోకపూజ్యం రమారామం భజేహం |ప్రతిజన్మను | 50 


అః... నరకప్రావీ మొదలగు భిక్తుల సర్వాపదలను పరిహరించువాడును, 
శభవలముల నొసగి మోక్షము నిచ్చువాడును. తన యిచ్చామసారి ముగ భక్తు 
లకు (వీతితో వవడైయుండువాడును, సర్వలోకముల యందలి బ్రానులచే పూజ 
వీయడును, రమాదేవి సౌఖ్యము నిమిత్తమెన [కీడాది గుణములు గలవాడును 
అగు శ్రీ వేంకటేవని ఆన్ని జవ్మముల యందు భజింతును. 
విశేషార్థము :._ 

భకులకు భగవంతుని దయవలన నరకాదులు తొలగి శుభస౦ంవదలు 

కలుగుటయే ఇవాలోక శ్రేయస్సు. సంసార నివృతికలిగి మోక్షము లభించుట 
వరలోక[శేయన్ను. 


భక్షాఘానుగహార్ధాయ త్యక్త్యా వైకుఖ్లముత్తమమ్‌ । 
ధరణ్యామవతీర్లో ఒని వరేణ్యో వరదో ఒర్చితః ॥ ప్‌ 1 


అ:... ఓ వేంకటేశా! నీవు జ్ఞానులకు సుత్యుడవు. భక్తులకు వరముల 
వొవంగగల |బహ్మోదుల చేతమ పూజింపబడుచున్న సర్వోత్తముడవు. అట్టీ 
దయామయడవు గావునవే నీవు భక్తుల నముదాయమును అమగహించు 
విమితము అత్యుత్తమమగు వైకుంఠమును వదలి భూలోకములో అవతరి౦చితివి. 


అత్యల్పమా[త0 సరవన్తు లోకే వైవాపహార్యం కిల నత్యనన్దః | 
జవైర వేరై? బహుజన్మయత్రైః ఆయానసాధ్యం బహుపావనంచయమ్‌॥ 52 


182 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


హరన్యశేషం న్మృతిమా[తతన్త్న్వం గోగోచరో దృష్టిపథాద్యగోచరః | 
విలక్షణం స్థావర జంగ మాత్మకం పశ్యే బహూపాయ విశారదం త్వామ్‌॥58 


అ:__ ఓ వేంకటేశా! లోకములో పర్మదవ్యము కేవల మెంత తక్కువ 
దెనమ దానినపహరింపరాదని నత్యనంధుడవు, జ్ఞాని,శేన్టుడవునగు నీవే 
బోధించుచున్నావు. కాని అనేకులు అవేక జన్మములయందు మహా వయత్న 
ముతో అనేక వ్యయప్రయాసలకోర్చి సంపాదించిన బహుపాపరాళీని, ఎచట 
వెదకినను బావ్యానే[తేం[దియాదులకు కనబడని నీవు “శ్రీ వేంకటేశ” అను 
నీ నామ న్మరణమ్మాతముచే కొద్దిగమ మిగిలించక అపహరించుకొని పోయెడు 
పాపబోరుడవుగా నున్నావు. ఇదొక్కటేనా నీవిచిత్రచర్య! వేదములచే మాతమే 
గోచరుడవు, అతివిలక్షణుడవు, చేతనాచేతనాత్మక జగన్నియామకుడవువైన 
నీవు భక్తులను రక్షించుటయందు బహూపాయ విశారదుడవని నా అనుభవము 

వలన నే వెరుగుదును. 


విశేషారము :_ 
థి 


1. గురువులతోను, పెద్దలతోను పరిహాసము లాడరాదని నీతి శాస్త్రము 
ఇ లు౦డగ శ్రీహరిని తన్కరుడనుట యు క్రమా? అనినబో “గురూణామపి సమం 
హాస్యం కర్తవ్యం కుటిలం వినా అని న్మ్మతివాక్యము. కపటము లేకుండ 
(భుథార్థ విషయముతో గురువులవద్ద వాస్యమాడదగును. మటియ 


నారాయణో నామ నరో నరాణాం (పనిద్ధ బోర: కథిత: పృథివ్యామ్‌ | 
అవేకజన్మార్రితపాపసంచయం హరన్యశేషం స్మృతిమాతతస్వమ్‌ | 
జ ఇన 


అను ప్రమాణము ననుసరించి సత్య నంకల్పముగల భగవంతుడు 
మనోవాక్కుల కగోచరుడై, కేవలము వేద శాస్త్రముల చేతనే గోచరించువాడె 
స్మరణ మాతము చేతవే కరిగెడు కరుణా హృదయుడె, పాపరాశిని అపవా 
రించుచున్నాడన్న పరివోనములో ' దోషములను హరించి ఉద్ధరించుచున్నాడు 
అన్న గుణక్రీర్తనము ఇమిడియున్నది. 


తృతీయాధ్యాయము 133 
2. “యతో వాచో నివర్త వే అ,పొవ్య మనసా సవా” 
8, ' అవచవేవెవ (ప్రోవాచ | 


' యద్వాచాఒనభ్యుదిత౦ యేన వాగభ్యుద్యతే ! 
యన్మనసా న మనుతే యేనావుర్మవో మతం 
యచ్చక్షుషా న పశ్యతి యేన చక్తూంషి పశ్యతి 'ః 
“వాణీ మనో దృష్షిపథా ద్యగోచర: ' అను (శతులు నుపనిద్ధములై 
యున్నవి. 
4. గోగోచర: “సర్వే వేదా యతృదమామనన్సి,' “ వేదైశ్చ సర్వై రహ 
మేవ వేద్యః' __ ఇత్యాది (శతిన్మృత్యాది సిద్ధములు. 


అవ: ఓ వేంకటేశా! వీవు మాత్రమే తస్కరుడవు కాదు. నీ అవంతరూపములు 
(అవతారములు), అనంతచర౦తలు, అనంతనామములు, అనంతానం౦త గుణక్రీయాదులు 
కూడ భక్తుల దురితముల నవహరించునవే. అవి పావ వరివోరకములే గాక భక్తి పూర్వక 
ముగ న్మరించినంత మాత్రముననే మహైశ్వర్య [1ప్రదములుగా నున్నవని చెవ్పచున్నాడు. 


తవ రూపాణ్యనన్తాని చరితాబి తథైవ చ। 
న్మరతాం భక్రిపూర్వం తు మహావిభవదాని చ 8 ఫ్‌ శీ 


అ:.. ఓ శ్రీనివాసా! వీ యనేక రూపములు, అనంత చరితలు భకీతో 
దలంచినవారికి మహాపాపములను వారించి, మహో వెభవముల నొవగుచున్నవి. 


ఇహాము(తాతుల్యసొఖ్య పదాని మహతామవి । 
అల్బానాం కిము వక్తవ్యం న్వరూపోద్దారకాణి చ 8 55 


అ:_ వీ చర్మిత మహిమలను కొంత మాత మెరింగినవారి అల్చభి కీ 
మాత్రము చేతనే ఇహమునందు అపార సుఖ సంపదల నిచ్చి, పరలోకము 
నందు న్వరూపోద్దారకములైన మోక్షాది వురుషార్గముల విచ్చుచున్నావు. 
అబ్లీచో ఎ మహిమల వెక్కువగా వెజింగిన (బ్రహ్మాదుల కెంతటి భాగ్యమో 
చెప్పతరమా! 


134 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


(పపదే పుబ్బరీకా క్షమాళం భక్షానుక౦పినమ్‌ | 
లోకోత్తరం లోకనాథం పరాత్పరతర౦ వీభుమ్‌ | ర్‌లీ 


ఆ:.. కమల దళములవంటి వేత్రములు గలవాడును సర్వమునకు స్వామి 
యును, భకులయందతిశయమైన దయకలవాడును, భక్తులకు తత్త్వ్యజ్ఞానము 
నుపదేశీంచి, వారివి నంసారపాగరము మండి తరింవజేయువాడును, సమన 
లోకములకు అధివతియును, రమా (బవ్మోదులక౦టెను అత్యుత్తముడును, 
అనంఠతడావములను ధరించినవాడును అయిన శ్రీనివాసవిభుని శరణు వేడు 
చున్నాను. 


విశేషారము :__ 
థి 


1. ఈం శావ్రీతి ఈశః _లక్ష్మివియామకుడు. ' ఈకారేబోచ్యతే రమా" 
అని నిఘంటువు. 


2. “వివిధం భవతీతీ విభుః”' .. అనేకరూపముల దాల్చువాడు లేదా 
సర్వత వ్యావీంచియుండువాడు. 


3. ' పరాత్సరతరం', “ఏష ఉ ఏవ పరోవరీయాన్‌ ఉఊద్దీథః న ఏవ 
ఆత్మా' అని న్మృతి. 


4. పుండరీకే ఇవ అక్షిణీ యన్య = తామరరేకులవంటి వేతములుగల 
వాడు. లేదా పుండరీకః = అగ్నిః స ఏవ అక్షి యస్య = అగ్నివే మూడవ 
కమ్నగాగల నరనింవా రూవుడు లేదా పుండరీకే అక్షి యన్య = పుండరీకముని 
యందు కృపాదృష్టి గలవాడు. 


పుజ్యాఠ్‌ త్వద్దయయా లబ్లం విశేషాదకుతోభయమ్‌ | 
భగవంతం విశ్వేవవ్ష్యం భూతభవ్యభవ్యత్పభుమ్‌ ॥ ఏ7 


అ:_ పూర్వార్టీత పుఖ్యమువలనను, వీ కృపవలనను, గుర్వను[గగవాము 
వలనను, ఐశ్వర్యాది వడ్డుణపూర్ణుడవుము, సర్వజగద్వంద్యుడవును, భూతభవి 


మ్యద్వర్త మానకాలిక సమిస్తవస్తువులకు ప్రభువైనవాడవును ఐన శ్రీ వేంకటేశా ! 
వీవు నాకు లభ్యుడ వెనందున నా కింక భయమెక్కడిది ? కావున నిన్నే శరణు 
పొందుచున్నాను. 


వి శేషార్థము = 

1. ఇకమోదట దేనివలనను నాక ఏలాటి భయమునులేదు. ఆనంద 
వ్రలమువ౦దు లభ్యుడైన (శ్రీహరిని పొందగల్లియున్నాను. కావున భయములేదని 
భావము. 

2. అతీత - ఆగామి _ వర్తమాన కాలమునందుండు వారందరికీ నియామ 
కుడు. లేదా “భూతం, (పభూతం, భవ్యం = మంగలం యస్మాత్‌” = అధిక 
మైన మంగళముల నొనంగువాడు (భూత భవ్యళ్చాసౌ భవ[క్పభుళ్చ) 


యతో భూతాని జాయ్‌న్తే యేన సర్వమిదం తతమ్‌ 
యేన జాతాని జీవని యం (పాహ్స్యన్తి మహ్మాశయమ్‌ | 58 


అ:__ ఎవనినుండి నమస్త మహదాది తత్త్వములు నృష్టింపబడినవో 
(లేదా నర్వ(ప్రాణులు పుట్టుచుండునో), ఈ జగత్తు ఎవ్వనిచేవ్యాపమై యున్నదో, 
పుట్టిన పాణులన్నియ నెవనిచే జీవించుచున్నవో, లయకాలమున సర్వ[పాణులు 
(బహ్మాదులకును ఆ[శయమైన ఏ పర బహ్మమును పొందుచున్నవో అట్టి శ్రీని 
వాసువే శరణువేడెదను. 


విశేషార్థము :_ 

నర్వ పవంచము, సర్వ(పాణులు, సర్వ పదార్థములు శ్రీహరి నుండి 
జన్మించి, రక్షింపబడి, లయము నొందుచున్నవి. అంతటికిని శ్రీవారి యొక్కడే 
[పభువు. నర్వాధికారమతనిదే! ఈ విషయమై “యతో వా ఇమాని భూతాని 
జాయవ్రే యేన జాతాని జీవని యతయంత్యభి నంవి? వీతి ”, ' ఉత్పత్తి స్ధితి 
నంవోరాః నియతిర్హానమానృతిః ' _ ఇత్యాది స్మృతులు ప్రమాణ: ములు. 


జో 
దీపవిద్యుత్తార కాగ్ని చ (దనూర్యాతిదీప్తిమాన్‌ | 
యోగాయోగైర్యోగ్యయోగైః దృశ్యోఒదృశ్యః వతోఒనతః ౩ 59 


186 శ్రీ వేంకటేశ మాహాత్మకమ్‌ 
అ:__ దీపము, మెటుపు, నక్ష!త్రములు, అగ్ని, చం|ద సూర్యులు మొద 

లగు వారిని అతిక్రమించువ౦తటి అత్యధిక [ఫకాశము కలవాడును, యోగు 
లచే గావింపబిడిన ధ్యానయోగాదులచే యథాయోగ్యముగా గోచరించు (తెలియ 
దగు) వాడును, తత్సాధనవిహీనులైన అయోగ్యులకు సర్వథా గోచరింపని 
(తెలియలీలుగా ని) వాడును అగు శ్రీ వేంకటేశుని శరణుపొందుచున్నాను. 
ఏిశేషార్థము =... 

' సూర్యకోటినమ ప్రభః” 

యదాదిత్యగత౦ తేజో జగద్భాసయతేఒఖిలమ్‌ । 

యచ్చన్గ్రమసి యచ్చాగ్నా తత్తేజో విద్ధి మామకమ్‌ ॥ 

భగ వద్దీత అ. 15, శో, 12, 

“ సమోఒతోఒ తః అగతః అమతః అనతః అదృవ్లః షష 

“శోతా మంతా (దష్టా ఆ దేష్టా ఘూష్టా విజ్ఞారా ప్రజ్ఞాతా 

యోగ ధ్యావాది నివలగువారి మనస్సులకు భగవంతుడు గోచరించును. 
కంటికి కనిపించును. చెవికి వినిపించును. అట్టి నిష్టలేనివారి! గోచరింపడు. 
కనబడడు, వినబడడు _ అని భావము. తాను సృష్టించి. అన్నితేజస్సుల 
క౦టె ఎక్కువ తేజస్వియనుటకు “సూర్యకోటి సమపభః ' . ఇత్యాదులు 
[పమాణములు. 

ఇతి శ్రీమదాదిత్యపురానే శ్రీ వేంకటేశ మాహాత్మ్యే 
'నానావతారవర్గనం' నామ తృతీయా ధ్యాయః 


శ్రీమదా దిత్య పురాభా౦తర్గత శ్రీ వేంకటేశ మావోత్మ్యము 
నందలి ' నానావతారవర్హన ' మను 
మూడవ అధ్యాయము సంపూర్ణ ము. 
శ్రీ కృష్ణార్చణమను | 


అథ చతుర్ధాధ్యాయః 


అథ భగవతో విశ్వరూపాదివర్ణ నమ్‌ :_ 
దేవశర్మోవాచ :- 


శ్రీ వేంకటేశ ! మత్చ్వామిన్‌ [పబణతార్తిపణాళన | 
జూనాననదయాపూర ! విజాపనీమిదం శృణు ॥ 
ణో ఏ ణ ల 


అ:- నాస్వామా! భక్తుల దుఃఖములను పరివారించు వాడవును, జానౌ 
నంద దయలచే పరిపూర్ణుడ వును ఐన శ్రీ వేంకటేశా! ఈ నా మనవిని దయతో 
వీనుము. 

అవ :- “యతో భూతాని జాయవ్దే” అని పురుషసూక్ష |వ్రతిపాద్యుడైన శ్రీభగవదభిన్న 
శ్రీ వేంకటేని పురుషనూక్తములో చెప్పిన రీతిని దేవశర్మ స్తోత్రము చేయట కుప[క్రమించు 
చున్నాడు. 

యన్ముఖం బహ్మజనక౦ం యద్చాహూ క్షత్రకారణే। 
యదూరుభ్యాం వైశ్యకులం పాదాభ్యాం సేవకోఒభవత్‌ ॥ 2 


అ:-ఓ వేంకటేశా! ఏ నీ ముఖము బ్రాహ్మణ కులమును వృషించినదో, 
ఎవని బాహువులు క్ష|తియకులమునకు కారబములెనవో, ఎవని తొడలను౦డి 
వెశ్యకులముద్భవించెనో, మజియు నెవని పాదములనుండి సేవకులగు ఖాదు 
లుదృవి౦చిరో |! 


వి శషార్ధము :_ 
(బాహ్మణోఒన్య ముఖమానీత్‌ బాహూ రాజన్య: కృతః । 
ఊరూ తదస్య యద్వెళ్యః పద్భ్యాం జా|దో అజాయత ॥ 


అను పురుషనూక మంతోక మైన చాతుర్వర్యసృషి ఈ శోకమున 
_ అత బాట్‌ మొల షు టు య 
చెప్పబడినది. 


138 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 
శిరసో ద్యారభూద్యన్య నహసాంటళ్ళ్చ వేేశజః। 
ముఖాత్సుర ౦దరోజగ్నిశ్చ దిగ్గేవాః (కోతతో భవన్‌ £ 3 


అ:- శిరన్సు నుండి స్వర్గ లోకము జనించెను. వేేతముల నుండి 
సూర్యుడు, ముఖమునుండి ఇందాగ్నులు, చెవినుండి దిగ్గేవతలు జని౦చిరి. 
విశేషారము :_ 

థి 
ఈ శ్లోకములో 'చకేః సూర్యో అజాయత! ముఖాదిం ద శ్చాగ్నిళ్చ క 
ద్యౌః సమవరత దిశః శోతాత్‌ ॥' అనుమం|కొర్థము ఇమిడింవబడి యున్నది. 
శీతాంచర్మనసో జాతః |పాణాద్వాయురజాయత । 
అంతరిక్షం నాభితోఒభూత్‌ పద్భ్యాం భూమిరజాయత 8 4 


అ:- శ్రీమన్నారాయణుని మనస్పునుండి చంద్రుడు జనించెమ. [ప్రాణము 
నుండి వాయువు, నాభినుండి అంతరిక్షము, పాదముల నుండి భూమియు 
పుల్టివవి. 


విశేషార్ధము :_ 
“చంద్రమా మనసో జాతః! [పాణాద్వాయు రజాయత । 


నాభ్యా ఆసీద౦తరిక్షమ్‌ | పద్భ్యాం భూమిః' అను మంతా ర్థము 
చెప్పబడెను. 


యతోమలాంగై రభవన్‌ భువనాని చతుర్దశ | 
కోమలే నాభికమలే (బహ్మాబ్లం (బహ్మాధిష్టీతమ్‌ క 5 


అ:. నీ నందరవిర్మల కోమలాంగముల నుండి పదునాల్లు లోకములు 
వుట్టిన వి. కోమలమైన నాభికమలములో (బవ్మాదేవుని మూల వివానస్థానమైన 
అద్భుత |బవ్మాండముద్భవించెను. 


చళుర్థాధ్యాయము 189 
విశేషార్థము = 
1. ఇందులో “తథా లోకాన్‌ అకల్పయత్‌ |' అను మంత్రార్ధము చెప్పబడినది. 


౮ “యద్భియా వొత్తి వాతళ్ళ భాను వ్రపతి యద్శ్భియా । 
ఇన్ఫ్రళ్ళన్ద: తథా కాల; స్వే స్వే కార్యే చరలి తే। 
స ఏవ పరమోవిన్లుః ' 
(ఆదివురాణము 18; 50, 51) 


శ్రీ భగవంతుని అ౦గములనుండి జనించిన వాయుదేవుడు, సూర్యుడు, 
ఇందుడు, చంద్రుడు, కాలుడు _ ఇత్యాది దేవతలు పరమాత్ముని యను[గ 
వాముమ పొందుటకై, ఆతనివలని భయమచేత తమతమ పనుల యందు 
ఆనకు లెయండెదరు. 


8. తదా విష్ణో ర్నాభీదా ఢమబ్దిమానీదనుత్తమమ్‌ | 
కీటొఒఖుకీటవచ్చావాం కమలాత్‌ (పజ్వలద్దు; తేః | 
తతోఒభవ౦ మవోభాగ (ప్రభాతే నంవతోదశ 
దిశో విలోకమానవ్య చత్వారి వదనాని మే। 
(అదివురాణము 10; 5-6-7) 


భగవంతుని నాభిను౦డి అనద్భశమెన వద్మము జనించెను. అట్టి 
అసాధారణ కమలమునుండి [ప్రళయకాల (పభాతకాలములో వేను జన్మించితి ని. 
దిక్కులు చూచుచుండగనే నౌకు నాలుగు ముఖములై నవి - అని చతుర్ముఖుడు 
పల్కిన వచనము కలదు 


తియఃవతే కోజవి జయేన్న మాయాం 
యయా జనో ముహ్యతి వేదనార్ధమ్‌ । 
“తం నిర్దితాత్మానమనవమాయినం 
నూయాపహం త్వాం శరణం [ప్రపద్యే 6 


140 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


అ; లక్ష్మీపతియైన శ్రీ వేంకటేశా ! నీవు కల్పించిన ఏ మాయచే జనులు 
యథార్థము వెటుగక మోహము నొందుచున్నారో, అట్టి మాయను ఎవ్యరును 
తెలిసికొనలేరు. జయింపజాలరు. జ్ఞానార్టులు (తత్త్వజ్ఞానులు) కూడ వీ 
మాయచే మోహితులె మాయయొక్క సామర్థ్యమును తెలియకున్నారు. కావున 
నీవు సమవ్త జీవులను జయించినవాడవు. అమితమైన మాయ (ఇచ్చామయ 
రూపము) కలవాడవు. నీభక్తులను [పకృతి బంధమునుండియు, నీమాయ 
నుండియు విము క్రలను చేయవాడవు. అట్టి నిన్ను నేను శరణు వేడుచున్నాను. 
నాయొక్క అజ్ఞాన మవెడు మాయమ తొలిగించుము. 


విశేషమారము :__ 
థి 


(తిభిర్గణమయైర్భావైః ఏభిస్సర్వమిదం౦ జగత్‌ | 
మోహిత౦ నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్‌ | 
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా. దురత్యయా । 
మామేవ యే (పపద్యమవే మాయామేతాం తరన్సి తే! 


(భగవర్ధీతా అ. 7;§ో1 13-14) 


ఈ జగత్రంతయు సాత్త్విక, రాజస, తామస భావములచే భమచె౦దుట 
వలన వీటి కతీతుడును, నాశరహితుడును అగు నన్ను జనులు ఎరుగవేరరు. 
వా యీ మాయాళ క్రి, లేక యోగమాయ త్రిగుణాత్మక మైనది. దివ్యము. దాట 
శక్యముకానిది. నన్నే ఎవరాశయింతురో లేదా వాకు శరణాగతులగుదురో 
వారే నా మాయనతి[కమింతురు- అని భగవద్వచనము. ' మాయ” అననది 
భగవంతుని ఇచ్చ లేక సంకల్పము. ఇదియే అజ్ఞానము, అశ క్రీ_అను రూప 
ములతో సర్వజీవులను ఆవరించి బంధించియున్నది. దీని [ప్రభావమునకు 
లోబడినవారందరు తమతమ స్థీతిగతులను, ఈశ్వరుని శ క్రిసా మర్థ్యములమ 
తెలిసికొవలేరు. ఈమాయ భగవదధీనము. భగవంతుడు తావె ఒక్కొక్కనికి 
ఈ మాయను పరిహరించునంతవఅకు సంసారముమండి విమోచనములేదు. 
మాయను తరించుట యనగా నిదియే. ఇందులశె శ్రీహరిని శరణు పొందవలెను. 


చతుర్ధాధ్యాయము 141 
ఛి 


నమోఒతర్క్యాయ తర్క్యాయ సగణాయాగణజాయ చ! 
నమోఒనన్తాయాన్త్న కాయ వేద్యావేద్యస్వరూవిణే ॥ 7 


అ:_ అనుమానముచే తెలినీకొనుటకు అశక్యమెన వాడును, ఐనను యోగ్యు 
లైన భక్తులచే తమ యోగ్యతానుసారముగా నూహించుటకు సాధ్యమైనవాడును, 
దయాపసన్నతాది నుగుణములచే పూర్చుడును, నిర్ణయత్వాది దోషములు 
సత్వరజన్ల మోగుణములు లేనివాడును, నాశము లేనివాడును, భక్తుల సంసార 
దుఃఖముల పోగొట్టి అనంత సుఖముల (మోక్షము) నిచ్చువాడును, దుర్చమలను 
నాళ మొందించువాడుమ, నజ్జనులబే యధథాయోగ్యముగా తెలిసికొన దగు 
స్వరూపము గలవాడును, దుర్దమలచే నర్వథా తెలినికొనదగవి స్వరూపము 
గలవాడునగు (లేక వేదములచే (పతిపాద్యుడగుటవలన సామాన్యముగ తెలిసి 
కొనదగువాడును, వేదములచేతను సంపూర్ణ ముగా (పపతిపాద్యుడు గాకుండుటచే 
తెలిసికొన వీలుకాని న్వరూవముగలవాడునగు) శ్రీనివానునకు నమస్థారములు. 


విశేషారము :_ 
థి 


1. _ నిరీహో2ఒన నలీలశ్చ నిధణః సగుణాకృతిః। 
(నష్టా కర్తా చ సంహర్తా యా థా ర్థ్యం వేదక సవ ॥ 
(ఆదిపురాణము 15-80) 


దేనియందును ఇవ్షములేనివాడును, అపరిమిత లీలలు కలవాడును, 
(పాకృత సత్వాది గుణరహితుడును, జానానందన్వరూవుడును, సృష్యాదులకు 

అత oy బి 
కర్త_ఇంతటి విచిత్రధర్మములు కలిగిన దేవదేవుడవగు నీ వాసవ న్వరూపము 
వైెవడెలుగును! మజీయు ___ 


2. అప్పుడప్పుడు భగవంతుని గుణములను చెప్పుచుండగా నవి పరస్పర 
విరద్ధములైయుండునట్టు తోచును. ఒకేవన్లువులో _ విరుద్దధర్మములుండుట 
వ్యాయముకాదు. పరమాత్మునియందు మా(త్రమట్టివానికి సమన్వయము కుదురును. 
ఎట్లనగా గుణవూర్ణము_ నిరుణము, వ్య కము_అవ్య క్రము, వేద్యము-అవేద్యము, 


142 శ్రీ వేంక లేశ మాహాత్మ్యమ్‌ 


అణువు - మహత్‌, తర్క్యుడు - అతర్క్యురు మొదలైనవి. సర్యన్వత౦త్రుడై 
నందువలన వానిలో నన్నియు నణగియున్నవి. 


అవ :- శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహసిద్ధి కై చెప్పుచున్నాడు. 


సిద్ది(ప్రద స్తం కిల దేవవర్య త్వ క్పేరితో ఒహం తవ పాదమా పః! 
త్వత్సాద భక్‌ బహిరవ్తరా త్మన్‌ కీమస్తీ విజ్ఞాప్యమశేషసా క్షీణ! ॥ 8 


అ: భక్తుల మనోభీష్టములను పూర్ణముచేయ బహ్మాదిదేవతలకం౦టెమ ఉత్త 
ముడవైని శ్రీవేంకటాచలపతీ ! వీచే [పేరళుడవె నీయను[గహమును సే౦పొ 
దించుటకె నీ పాదకమలములనే ఆశ్రయించి నీపాద గక్తుడ వైన వేను అందరి 
కీవాత్మలలో పలను వెలుపలను ఉండి సర్వాంతర్యామి వై సర్వమును సాశ్షుత్రుగౌ 
చూచుచున్న నీకు నా మనోగతమును విన్నవించుకొనవలెనా ? నేను చెవ్వుకొన 
వలసిన దేమున్నది ? 
సుఖం నృపాలాః నుర దేవముఖ్యాః 
(బహ్మాదయ పే పదపద్మసం|శితాః | 
త్వత్కింకరా స్తేఒవి పృథక్‌ విభావితా! 
కురుష్వ శం భో బుషిదేవమి(త 1 9 
అ:_ ఉత్తమ నుఖానుభో గముగల శ్రీ పతీ ! నీపాదపర్మములనే ఆశ్రయించి 
పవించుచున్న వీభక్తులెన వేర్వేరుగ తమతమ యోగ్యతకర్హములైన నుఖాదులు 
గల అంబగీషాది రాజులు, ఇందాది దేవతలకు ముఖ్యులిన (బహ్మాది దేవతలు 
ప్రీక్భపావి శేషముచే వారివారి యోగ్యతానుసారము నుఖభోగాదులను పొందు 
చున్నారు. అట్టి దేవతలకు, బుష్యాదులకు, ఆవపద్చా౦ంధవుడ వెన ఓ హరీ! 
నాకు కూడ సంసార తాపకాంతిని కలిగించి 'నుఖము నిమ్ము 
వహార్థమ:- 
భం భో! అని పదమైనమ, శం=సుఖమును, భావయతి=క లిగించు 
వాడు, లేక శం భవతి యేన శంభుః=సజ్జనులకు సుఖమును కలిగించువాడు - 
అవియర్గము. _ 


చతురాధ్యాయము 143 
థి 


అవ :- వంపారమనబడు మహారణ్యములో పడియున్న నాకు నీపాదకమల (పొప్రీయే 
సుఖము - అమచున్నాడు. 


ఉత్పత్త్యధ్వన్యశరణ ఉరుశ్లేశదుర్ధాన్తక్కోగ 

వ్యాలాకృష్టే విషయమృగ తృష్టాత్మగే హో రుభారః । 
ద్వన్ష్యశ్వ(భే ఖలమృగభయే శోకదా వేఒజ్జసార్థ: 

పాదౌ శస్తొ శరణద కదా యామి కామోవనృష్టః॥ 10 


అ:_ అరణ్యమెంత భయంకరమో సంసార ముకూడ అట్టిదేనని సరిపోల్చు 
చున్నారు. 


అరణ్యము రక్షకులులేనిది, నడచిపోవుటకు సాధ్యముకానిది, [కూర 
నర్పములతోను, దుష్టమృగములతోను, దావాగ్నితోను, ఎండమావులతోను కూడి 
కడుభయ౦కరమైనది. 


అట్రే సంసారము - రక్షకుడు లేనిది, ఆధ్యాత్మికాది తొప్మతయములు 
కలది, దార్మిద్యబుణరోగాదులు, దాటుట కస్తాధ్యమైన, ఆత్మోన్నతి పతి 
బ౦ధకములైన కామ్మకోధాదులు, జయాపజయములు మావావమానాదులు _ 
అము ద్వంద్వములతో కూడియున్న అతిదారుణమైన దుఃఖముగలది. ఆలు 
బిడ్డలు, (దవ్యము, రాజ్యము, (బతుకు_వీ ని వైగల మోహము, ఎన్నియోకోరికలు - 
అవి నెర వేరలేదన్నబాధ, కష్టములను ప్రతిఘటించెడు శకి లేకుండుట మున్నగు 
ననేక దుఃఖములచే నిండినది. 


ఓ వేంకటేశ (వభో! ఆశాపాళములచే బద్దుడవై ఈ సంసారారణ్య 
ములో పడి సంసార తొరక మార్గము వెటుగని అజ్ఞాని యను సార్థక నామ 
ధేయడవె సంసార తారకములును, కడు ప్రశస్తములునగు నీ పాద పద్మము 
లమ ఎప్పుడు శరణు పొందుదునో యని మిక్కిలి కుతూహల పడుచున్నాను. 


భవాబ్దితారం క్రట్రివర్తిహన్త౦ న్వర్హామృరం రత్నకిరీట కుబ్లలమ్‌ 1 
ఆలమ్బినూూతోత్తమమాల్య భూషితం నమామ్యహం వేంకట శెలనాయకమ్‌॥ 11 


144 శ్రీ వేంకటేశమాహాత్మమ్‌ 


అ:- నంసార సాగరమును దాటించువాడవును, నడుము బంటి నీటిని 
దాటుట యెట్లు సులభమో అట్లే నంసారమవెడి సాగరము కూడ నడుము 
దొటి రాదని తనపాదములవే సేవించు తనభక్తులెన వారికి నంసార సము[ద 
మును దాటుట సులభమని నూచించుటకే నీ నడుముపై చేతి నుంచుకొనిన 
వాడవును, సువర్ణ మయ పీతాంబరములను, రత్న నిర్మితములగు కిరీట కుండల 
ములను ధరించినవాడవును, నాభిపర్యంతము |వేలాడుచున్న యజ్ఞో పవీతము 
ధరించిన. వాడవును, అజ్ఞానౌది దోషముల పోగొట్టు నుత్రమమెన సాలిగామా 
దులచే సమకూర్చబిడి "పాదముల వరకు వేలాడుచున్న వనకూలాదులలే 
నలంకృతుడవును, వేంకటొచలవతివియనగు నీకు నమస్కరింతును. 


జామ్చూనదాభ౦ గుణిభిర్వ రేణ్యం 
వశ్ష।స్థలే దక్షకుచోర్ట్యభాగే 1 
శ్రీవత్సల క్ష్మ్య్యంకిత దివ్యరూపం 
శ్రీ వేంకటాధీశమహం [పపద్యే॥ 12 


. అ:. బ౦గారువలె మనోహర మెన కాంతికలవాడును, బానభ$ వైరా 
గ్యాది గుణములచే నుత్తములైన బివ్మోది దేవతలచే సుత్యుడును, వక్షఃన్ధలము 
నందు కుడి చను వై భాగమున లక్ష్మీ న్వరూపమైన ' శ్రీవత్స' మను చివ్నా 
మతో కూడిన అలౌకికమైన (ఏ లోకమునందును కానరాని) దివ్యరూపము 
కలవాడును అగు శ్రీ వేంకటాచలవతిని శరణు పొందెదను. 


వి శేషార్ధము: __ 
“వ” ఇత్యువనర్గాత్‌ “పద_గతౌ” అను ధాతువు నుండి “ప్రపత్తి ' 
శబ్ధము పుట్టినది. 
న౦ంన్టితం సువిమానాన్తర్విరించా ద్యెశ్చ సేవితమ్‌ | 
బామరైర్వ్యజనైళ్ళ కై: శర దినుముఖ౦ భజే ॥ 13 
అః ఓ వేంకటేశా! వ్రళస్థ్రమైన (గర్భాలయము పె నుండు బంగారు 
గోపురమగు ' ఆన౦దనీలయ' మనబడు) విమానములో నుండు వాడవును, 


చతుర్థాధ్యాయము 145 


(బవ్మారుదాది దేవతలచే ఛత్ర చామరాదులతో పేవింవబడు చుండువాడవును, 
శరత్కాలములోని చంద్రుని బోలు కాంతివంతమైన ముఖము కలవాడవును __ 
అగు నిన్ను సేవింతును. 


భక్రానుకంపీ గపడధ్వజన్తత్‌ _ 
న్కన్దం సమారుహ్య కీరీటకు భిలీ । 
పీకామృరశ్చారు నుమన్దహానః 
శ్రీకొ న్తుభశ్చ([క వరాజభయాంకీతః ॥ 14 
అ:_ ఓ స్వామి! వీవు భక్తుల పె దయగలవాడవును, గరుడధ్వజు 
డవును, గరుత్మంతుని భుజము పైనెక్కి పీతాంబర కిరీటి కుండలాదుల ధరించి, 
(వకాశించు కౌన్తుభమణిని ధరించి శ్రీదేవితోను శంఖ_చక్ర_.వరద_.అభయ 
ముద్రలచేతను కూడినవాడవె. నుందర మందహాస వదనారోవిందుడ వై, చతు 
ర్త లోశములందలి భక్తులకు జ్ఞానోవదేళము చేయుచు వారి నుద్దరించి, 
వరము లిచ్చుచు సంచరించుచున్నావు. 


విశేషార్థము వ 


“చర ='గతిభక్షఐయోః' యేయే గత్యర్థ కాః తేత్రే జ్ఞానార్థకాః_అని 
చెవ్వుట వలన భక్తులకు బ్రానోపదేశము చేయచున్నాడని భావము. 


అవః - సంచరించువానికి ఒక్కొక్కప్పుడు జయాపజయములు కలుగుచుండును. 
అవి వీకు కూడ ఉన్నట్టు కనిపించెదవు - అనుచున్నాడు, 


సజయో విజయశ్వెవ దృశ్యోఒదృశ్యః టీతోఒ(ఫతః । 
నంభాషణో ఒభాషణశ్చ వాచ్యోఒవాచ్యో వృషోజవృషః ॥ 15 
అ:__ నీవు సంచరించునవుడు కొలదిగా జయాపజయములు నంభవించునా? 
అనినపో నీవ నర్వ(త పూర్ధజయశీలుడ వైనను భక్తుల విషయములో వరా 
జితుడవై నీ యిచ్భతోనే వారి కధీనుడ వై యున్నావు. అదృచ్యడ వై యుండినను 


వారి కగపడెదవు. మరియు వారికి వేదాదుల ద్వారా వీ కథా [శవణాదులచే 
వేం. మా 10 


146 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


వివబడుదువు, దుర్గనులకు నీవు కనబడవు. మరియు వారితో పలుకవు. కొని 
భక్తుల నోళ్లద్వారా నీ మాహాత్మ్య ఉపదేశ భావణము చేయచువ్నావు. 
దుర్ణమలద్వారా నీవు భాషణము చేయవు. పూర్ణముగా వాచ్యుడవు గాకున్నను, 
యోగ్యులగు జ్ఞానులకు శాశ్ర్రములచే యథాళ క్రిగా |వ్రతిపాద్యుడవగుచున్నావు. 
అయోగ్యులకు నీ విషయమైన స్మరణమే కలిగింపనివాడవు నీవు, కామ 
కోధాది ఆరిషడ్వర్లరహితుడవు. మరియు వడ్లు భెశ్యర్యాదులచే పరిపూర్పుడ వు 
౧ స ఈ x) 
గనుక భకుల యభీసష్టములను వ ర్రించుచున్నవాడవు. 


వి శేషార్థము: _ 
హరి భకాధీనుడనుటకు [పమాణము. 
“వశ్యతాం దూరగం సర్వదొ౭ప్యాత్మగమ్‌ ' 
' వశ్యతాం స్వేచ్చయా సజ్జనేష్యాగతమ్‌ ' 
(ద్వాదళస్తోతము అధ్యా. ర; క్లో. 6.15) 
త్వత్సాద పద్మయుగల౦ (శ్రేయోనిన్నక్త్‌ మానసా: | 
వినృజ్యోభయళః నంగం (బహ్మాద్యాసన్సముపానతే ॥ 16 


అ:__ ఓ వేంకటేశా! ముఖ్య (శ్రేయోరూపమైన నీ యన్నుగవాముపైనవే 
ఆసక్తులైన |బ్రహ్మోదిదేవతలు పుత్ర మిత్ర కళతాది సుఖము మజీయ మోక్ష 
సుఖము అనబడు ఈ రెండు విషయములందును ఆసక్తిని విడవాడి, విరకులె, 
నిళ్చలచిత్తులె భక్తి పూర్వకముగా వీ పాదవద్మములవే ఉపానించుచున్నారు. 


విశేషార్థము: _ 

విరక్తులైన భక్తులు తమకుగాను ఇవాపర సుఖములు కావలెవవి 
భగవంతుని (ప్రార్థింపరు. భగవదను[గ్రవా మొక్కటి నిద్ధించెవేని తమ్మాలమున 
ఇహవరములు యథేన్టముగా దొరకును, వరి పొలములో కృషి చేయుట వలన 
ధాన్యముతోపాటు గడ్డికూడ దొరకును. గడ్డికై వేలుగ కృషి చేయ నవవరము 
లేదు గదా! 


చతురాధ్యాయము 147 
ర ధ్యా 


మాహాత్మ్యం కేన నందృశ్యం రమాయా రమణన్య కే! 
యీత్కించిల్‌ (ద్రవమిచ్చామి మాయినోఒమాయిన వృభమ్‌॥ 17 


అ:_ లక్ష్మీదేవితో |క్రీడావిలాపాదులు గల ఏఓ వేంకటేశా! ఇచ్చా 
న్వరూపుడవై జగత్తునకు మోహముమ కలిగించుచున్నను, భక్తుల విషయములో 
మాత్రము మోహముమ కలిగింవని వీ మంగళ మహిమలు పరికింవవెవరికి 


సాధ్యమగును? అయినను అంతటి మవాతరమైన నీ మహిమలను కొంత 
మా(త్రమెనను చూడగోలెదను. 


విశేషార్థము: న్‌ా 


“నువోమాయేత్యవిర్యేతి నియతిర్మోహినీతి చ! 
[(వకృతిర్వాసనవేత్యేవం తవేచ్చ్వానంత కథ్యతే ॥ 


అనీ చెప్పినట్లు శ్రీ హరి భక్తుల విషయములో కూడ మాయను కల్పించు 
వాడు. అనగా వారినీ కొంతకాలము అజ్ఞానముతో కొప్పీపుచ్చి, వీదవ దానిని 
తొలగించి మోక్షము నిచ్చును. కనుక “మాయావి” యనదగుమి. భక్తులు 


కాలివారికీ మోఖాది ముఖముల నిచ్చు నుద్దేశము లేనివాడగుటచే ' తహ 
యనదగుమ. 


సర్వషప్రాజి హృదావానం వానుదేవం జగద్దితమ్‌ | 
శరజ్యా(గ్రం దేవదేవం [పధావపురుషం భజే॥ 18 


అః... పర్వ పాణుల హృదయములలో వసించువాడును, అన్ని ఫలము 
లలో మండుటచేత “వానుదేవు'డనబడువాడును, జగత్తునకు హితము 
చేకూర్చువాడుమ, రక్షకులందగ్రగణ్యుడును, (బ్రహ్మ థద్రాదిదేవతలకధిదేవు 
డుమ, క్షరాక్షర పురుమలకంటి నుతముడును అగు మూల పుడష రూపుడైన 
శ్రీ శ్రీనివానుని భజింతును. 


విశేషార్థము: _ 
వానాత్సూలే ర్రేవవాద్వానుదేవో వాసాద్ధ్యుతే గృాదవాత్‌ కీడయా చ। 
బలాద మళ్వాద్దాదృతో వర్తనాచ్చ తం వానుదేవం |వ్రవదంతి వేదాః! 


148 శ్రీ వేంకటేశమావోత్మ్యమ్‌ 


అమ శ్రత్యర్థము ఇచట గలదు. ఇది మూడవ అధ్యాయము 25 వ శ్లోకములో 
వివర౦వబడి యున్నది. 


నమోఒవ్యకాయ మాక్షాయ పరాత్సరతరాయ చ| 
జగక్కార ణక రే చ సొతి బేఒక్షయమూర్తయే ॥ 19 


అ :... ఓ వేంకటేశా! చక్తురాదీంద్రియముల కగోచరుడును (లేక వేదాదులచే 
సాకల్యముగ (వతిపాదింవబడని వాడును, లేళ వ్యక్రాయ = భక్తులకు వేదాదు 
లచే యథాళ కి యోగ్యతామసారము గోచరించువాడుమ), పర్వవ్యాప్తుడుమ, 
నర్వప్రాణులయందు నతిసూక్ష్మ రూవముతో వనించువాడును, (బవ్మోది నర్వ 
దేవతలకంటి మత్తమురాలైన లశ్మీదేవికంటె నుత్రముడుమ, జగత్కర్రలుగ 
(పవిద్ధులైన (బహ్మరుద్రాది : దేవతలకు కూడ నృష్షిక ర్తయమ, [వత్యశ్షముగ 
నర్వముమ చూచువాడును,. అవిత్యత్వాది చతుర్విధవాళములు లేని శాశ్వత 
మూ ర్రియమ అగు నీకు నమన్కరింతును. 


వమష్టే హతచేవాతే నమః నంక్రర్షణాయ చ, 
వద్యుమ్నాయావిరుద్ధాయ యోగివృదృద్మవానీవే ॥ 20 


అ:- ఓ శ్రీపతీ! భక్తులకు మోక్షాది వురుషార్థముల నిచ్చుటిచే 
న భకుల దుఃఖములను పరివారించుటవలన 
స౦ంకర్షణు ' డనదిడువాడును, ఊత్కృష్ట జ్ఞాన ప్రదుడు మరియు నతి 
వకాళస్వరూవుడగుటే “(పద్యుమ్ను' డని వీలువ బడువాడును, భక్తులచే 
విగ్రహింపదగియన్నందున _ అనగా భక్తుల హృదయములందు ఎల్లప్పుడు 
విశేషముగా వసించుటచేత 'అనిరుద్దు ” డని పిలువబడు వాడును, సనకాది 
మవోయోగుల వ్యాదయ పద్మములందు వసించుచున్నవాడును ఐన నీకు 
నమస్కారములు, 


విశేషార్థము: ... 
1. వాసవాద్వసతేశ్చావీ వాసుదేవః న ఏవ హి _ 


చతురాధ్యాయము 149 
థి 


నర్వులను జీవించున టు చేసి తాను నర్వపాణుల యందు వవించుటిచేతను, 
భక్తులకు మోక్షప్రదుడై నందువను వానుదేవు 'డవి వీలువబడుచున్నాడు. 


2. సర్వేషాం కగ్రభాత్పోఒవీ నంకర్లణ ఉదాహృతః 
ఎ య్‌ 


భక్తుల అనివ్ష-పాప_దుఃఖాదులను పరివారించుటిచే “నంకర్షణు” డని 
వీలువబడుచున్నాడు. 


శి. (వకృష్ష ద్యోతనత్వాత్తు (వద్యుమ్న ఇతి క్రీ ర్రితః __ 


దివం _|. మనతి = ద్యుమ్నః; 'మ్నా=అభ్యాసే” ఇతి ద్యుమ్నం 
యశస్సు, (పకృష్షం ద్యుమ్నం యస్య=పకృష్షమెన కీర్తిగలవాడు. 


4. అనిరుద్ధః _ వర్వగతక్వాత్‌ =నర్వ|త వ్యావ్తుడైనందున అవిరుద్దుడు. లేక 
విరుద్దో న భవతీతి=అవిరుద్ధః =ఎవరిచేతమా న్మిగహించుటకు సాధ్యము 
గొనివాడు. లేక అనిరుద్దాన్‌ దధాతి = సంసారముమండి విముక్తులెన 
వారివి పోషీంచుచున్నాడు, ధరించుచున్నాడు. అందుచే అవిరుద్దుడు. 
క్రామలచే హృదయమునందు నిగ్రహింపదగివవాడు. అనగా భక్తుల 
వాదయములందు ఎల్లప్పుడు విశేషముగా ఆవాసముచేనికొని యుండుటచే 
అవిరుద్దుడు; లేక, భక్తులు కావి వారిచే నిగహింపబడన౦దున _ అనగా 
వారి వృాదయములో విశేషముగా ఆవాసము చేయనందున అవిరుడ్డుడు. 

పంచభూతవినృష్టాయ వంచ మా త్రాత్మకాయ చ। 

కానక ర్మేం[దియేశాయ హృషీకేశాయ తే నమః ॥ 21 


అ:- ఓ శ్రీ వివానమూర్తీ | వృథివ్యాది వంచభూతములను నృష్షించినవాడవుమ_ 
(లేక పృథివ్యాది వంచమవోభూతములచే వదలదిడినవాడవును అవగా భౌతిక 
శరీరము లేవివాడవుమ), రూపరసగంధాది పంచతన్మాతల కభిమాన దేవతల 
కంతర్యామివియును, చక్తురాది వంచజ్ఞావేందియములు వాగాది వంచ కర్మేం 


150 శ్రీ వేంకటేశ మాహాత్మమ్‌ 


[చియములకభిమాన దేవతలకు [వభుడవుు ((వేరకుడవు )(అనగా వర్వష్రాజుల 
సక లేంద్రియ మనోనియామకుడవును), రమా[బహ్మర్నుదేంద్రాదులమ నేంతో వ 
పర చుట వలన _ “ వృవీకేళ ' డవబడు వాడవుము అగు నీకు నమస్కారములు. 


విశేషారము :- 
థి 


1. పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము నవెడి మవోభూతములు 
ఐదు. పృథివ్యాది పంచ తవ్మాతలు ఐదు. వీటికి క్రమముగ ధరాదేవి, 
వరుణుడు, అగ్ని, వాయువు, మహాగణపతి _ ఈ ఐదుమంది అభిమాన 
దేవతలు. 


2. శ్రీహరి 'యోఒపావళరీరః వజ్ఞాత్మా" అమ (కతిచే పాంచభాతికశరీరము 
లేవివాడు. జ్ఞానానంద న్వరూవుడు. 


3. మిద్ధీందియాజి చక్తుః శోతఘాబరసన త్వగాఖ్యాని | 
వాక్సాఖిపాద పాయూపష్టాఖ్యాని క ర్మేందియా జ్యాహుః ॥ 
చక్షరాది జ్ఞానేంద్రియములు ఐదు. 
వాగాది కర్మేందియములు ఐదు. 


4. ఎ) చక్తురభిమాని మార్యుడు. (శో[తాభిమానులు దిగ్లేవతలు. [మాణాఖభి 
మామలు అశ్వినీ దేవతలు. రననాభిమాని వరుణుడు. త్వగఖిమాని 
[పాణుడు. 


బి) వాగభిమాని అగ్ని. పాణ్యభిమావి దక్షుడు. పాదాభిమాని జయంతుడు. 
పాయ్వ (గుదము) భిమాని మి(త్రుడు. ఉపస్థాభిమాని మనువు 


5. వృాష=తుష్టా, హృషీ =నంతోషముగలవారు. ఈ =లక్ష్మిదేవి, కే=బిహ్మ, 
_ఈళః=ర్నుదుడు. వీరు ఆనందముగలవారు మణియు లక్ష్మి (బహ్మోదు 
లకు స్వామియు. లేక లక్ష్మీ, [బవ్మా, రుదులకు ఆవందము నిచ్చువాడు 
లేళ ఇ0[దియములకు నియామకుడు - అని భావము. 


చతురాధ్యాయము 151 
థి 


విష్ణవే వ్రైష్షవేశాయ జిష్షవే జయదాయినే । 
ఇషపదాయ చేషాయ కృషా యోత్మృషకర్మణే ॥ 29 
టు టు ణి క్త 


అ:. ఓ వేంకటేశా! సర్వత (ప్రవేశించి వ్యాపించి యండుటచే విష్ణడవును, 
విష్ణు భక్తులకు నియామకుడవును, నర్వ[తజయశీలుడవును, కామకోధాదులను 
జయం౦వవలెవను కోరికగల భకులకు జయము కలిగించువాడవును, భకుల 
నర్వాభీష్టముల దీర్చువాడవుము, భక్తుల కీషడవుమ, వానీవ్షకృష్ల (వేదవ్యావ) 
యాదవళ్ళన్ల (యళోదానందనుడు) దూపములు గలవాడవును, జగత్సృష్ట్యాది 
మహాకార్యములను జేయవాడవును, లేక దుమ్ములైన దైత్యుల రాక్షసాదుల సంహార 
రూబీ ఉత్కృష్షక ర్మలు చేయవాడవును స. నీకు నమస్కారములు. 


క్షీరాక్షరోత్రమాయాథ న్వక్షరేశా శ్షరాయ చ, 
కుక్షిన్ధప శ్షినంఘాయ శీయాక్షయకరాయ జే; 23 


అ; ఓ వేంకటాచలవతీ ! కరనామక (బవ్మాప[దాదుల కంటెను అక్షర 
నామక లక్షీ ్మదేవికంటెను ఉతముడవుమ శోభవాక్షరములుగల వేదముల వర్ణాభి 
మాన దేవతలకంతెను (శ్రేనుడవును, ఉదరమునందవేక జీవసంఘముల మంచు 
కొనిన వాడవును, దుర్జనులకు నాశముమ సజ్జనులకు నాశాభావమును చేయు 
వాడవును, లేక తన భక్తుల ఉక. నాశనము చేసి వుణ్యవృద్ధివి 
చేయవాడవు నగు నీకు నమస్కారములు 


విశేషార్థము :- 
1. ద్వావిమౌ పురుషా లోకే శ్రరశ్చాక్షర ఏవ చ। 
క్షరః నర్వాభీ భూతాని కూటస్టోఒక్షర ఉచ్యతే ॥ 
ఉత్తమః వురవన్వన్యః వరమాత్మేత్యుదాహృతః | 
యో లోక[తయమావిళ్య బిభ ర్యవ్యయ ఈశ్వర: ॥ 
(గీతా అ, 15; కో 16-17) 


152 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


బవ్మారుద్రాదయో దేవాః శరీరక్షరణాత్‌ క్షరాః। 
లక్ష్మీ రక్షర దేహత్వాత్‌ అక్షరా శ్రీరుదాహృతా ! 


అనగా ఈలోక మందు క్షరుడు, అక్షరుడు అను యిరువురు పురుమలు 
(చేతనులు) కలరు. వారిలో (బవ్మారుదాది దేవతల శరీరములకు నాశము 
కలుగుటచే వారు క్షరులనియు, నంపొదలవియు చెప్పబడు చున్నారు. లక్ష్మీదేవి 
యొక్క శరీరమునకు నాశములేకుండుటచే ఆమె అక్షర యనబడుచున్నది. 
ఈక్షరాశ్షర పురమల కంటెను వేరైన 'శ్రీహరి' యుత్తముడు. అతడు మూడు 
లోకములను వ్యావి౦చి రక్షించును. అతడు నాశరహితుడగు సర్వేశ్వరుడు 
ఆతనివే పరమాత్మ యవి యంగురు. 


౨. సంకాంతసంవిదఖిల౦ జఠరే నిధాయ 
ల క్ర్మీభుజాంతరగ తః స్వరతో ఒపి చా(గే ! 


శ్రీహరి ప్రళయకాలమునందు సమ స్రజగత్తును ఉదరమునందుంచు 
క్రానును. తన ఉదరమునందుండు వక్షి(ప్రాయులైన సజ్జన, సముదాయమునకు 
నాశరహితమైన ఆవాసయోగ్యమైవ ముక్తిస్టా నమును కలిగించును. తేక క్షీ= 
నివాసగత్యోః గత్యర్హక ములకు జావారకత్వముండుటచేత అక్షయమెన ముక్తీకీ 
థి ఖో థి న జి 

సాధనమైన జ్రానముమ ఇచ్చువాడు. 


శ్రి హి శబ్బముచే 
ద్వాసుపర్గా సయుజా సఖాయా 
సమానం వృక్షం వరిషన్వజాతే | 
తయోరన్యః పిప్పల౦ స్వాద్వతి 
అనశ్నన్ననో్య అభిచాకశీతి | 


అము (శతిలో జీవులకు సపర్లత్వము (పక్షులుగా మండుట) విర్దేశింప 
బడి యున్నది. 


చతుర్థాధ్యాయము 153 


4. “వరిభూః న్వయంభూః యా థాతథ్యతో ఒర్ధాన్‌ వ్యదధాత్‌ ! 
__ శాళ్వతీభ్యః వమాభ్యః' * యచ్చిశేత నత్యమితన్నమోఘం ' 8 
- ఇత్యాది శతులందు శ్రీవారికి నత్యములైన ఉత్కృపష్టకార్యములు 
గలవని [వతిపాదింపబడియున్నది. 


నమో భవాయ భావాయ ధీరాయ పరమేష్షివే | 
వీరాయ వీరవపు షే బుషయే పరమాత్మనే | 24 


అ:- ఓ శ్రీపతీ! సజ్జనులకు వాసయోగ్యమెన ముక్తి స్థానమును కలిగించు 
వాడును (ముకి సాధనమునకు జ్ఞాన[పదుడు), నర్వమును ఉత్పత్తిచేయువాడును, 
భక్తులజ్ఞాన ముచే సంతోషించు ధైెర్యశాలియును, సర్వోత్కృమ్షస్థానములో 
నుండుటచే వరమేమ్టియమ, జీవులకు శ క్రిపదుడును, వమాభ్యధిక రహిత 
మైన మహాకార్యములను సాధించునట్టి శరీరము గలవాడును, వ్యాసకవీలాది 
బుషిరూవములు కలవాడును, సర్వోతముడును, పర[బహ్మన్వరూపియునగు 
నీకు నమస్కారములు. 


వి శేషార్ధము మ 
1 భవః=సంసారము, అభవః-మోక్షము, భకులకు మోక్షమును 
(వసాదించువాడు. 


2. భ'వయతీతి భావః =జగ తృృష్ట్యాదులను చేయువాడు, లేక భాః=అవతీతి 
భావః =సూర్యచంద్రాదులకు |వకాశమునిచ్చువాడు, లేక భాని=అవతీరి= 
భావః=న శ్ర(త్రములను రక్షించువాడు, |పకాశింపజేయువాడు. అవ= 
రక్షణ-గతి-కాన్తి-ప్రీతి- తృప్తి - అవగమ - (ప్రవేశ - శ్రవణ _స్వామి- అర్థ _ 
యాచన- క్రియా-ఇచ్చా-దీప్లి _ అవావ్రీ - ఆలింగన - హింసా -దాన-ఖాగ - 
వృద్దిమ '. “అవ' ధాతువు ఇన్నిఅర్థములు గలది. 


తి. రియా రమతే ఇతి. ధీరః=భక్తులజబ్ఞానముచే పంతోషించువాడు. 


4. పరమే=ఎవహవృదయాకాశమున౦దు, తిష్టతి =ఉ౦డువాడు=పర మేవ్షీ. 


154 శ్రీ వేంక లేశ మాహాత్మ్యమ్‌ 
5. *రా-దావే' వీరాయజవీర్యాదులను (పా మర్ధ్యాదులవ) కలిగించువాడు. 


నమో నారాయణాయాథ సాధారణధరాయ చ। 
నమః నమర్హ జొర్హాయ ధరణీధర రూపిజే | 25 
అ:- జీవులకు పప్రళయకాలమందాశ్రయుడును, మిక్కిలి పెద్దదైన బ్రవ్మోం 
డమును అత్యల్ప పదార్థము వలె అవాయావముగ ధరించివవాడును, (బవ్మా 
ర్నుదాదులచే విశేషముగ పూజింప నర్హ డును, దేవతలకు ముఖ్యశతు వైన 
హిరణ్యాక్షుని వరాహరూపముతో చంపి భూమినీ తన కోరలయందు ధరించి 
యున్న వాడును అగు శ్రీమన్నారాయణునకు నమస్కారములు. 


' అర్భ్బ్యార్చ్యాయాచ్యుతాయాపి వన్హ్యావర్ద్యపదాయ చే। 

హిరణ్యగర్భగర్భాయ నమః శివశివాయ చ| 26 
అ:. ఇం|ద్రాదులు రుదుని పూజింతురు. రుదాదులు |[బహ్మను వూజింతుడ. 
బ్రవ్మా లక్ష్మీదేవిని వూజించును. పూజ్యులైన వీరందజు నిన్ను పూజింతురు. 
దేశక లాదులచే నాశము లేవివాడవు, ర్నుదేందాదులచే వంద్యులైన [బవ్మోదు 
లచే నమస్కరింవబడు పాదకమలములు గలవాడవు, (బ్రవ్మోండో త్పత్తికి కారణ 
మైన చతుర్ముఖ [బవ్మాను తన గర్భములో నుంచుకొనిన వాడవు, మంగళ 
[వద దేవతలకు మంగళ [దవ్యములకు మంగళము నిచ్చువాడవునగు 

ఓ పరమ మంగళమూ రీ! శ్రీ వేంకటేశా! నీకు నమస్కార ములు. 


న్క్దాయ శిపివిష్టాయ నచ్చిదానన్టరూపిబే | 
కర్మజ్ఞాననిరూప్యాయ శతిన్మత్యాలయాయ శ్రే 27 
అ: ఓ శ్రీనివాసా! ముకులకు మోక్షసుఖదాతవును, సూర్యరశ్మిలో 
ప్రవేశించియున్నందున శిబివిష్దుడవును, సత్‌-చిత్‌-ఆనంద (నవిర్జోష _ జ్ఞాన - 
మఖ) న్వరూపుడవును, సత్కర్మ సుజ్జానముల సొధనమును ఉపదేశించు 
వాడవును (లేక కర్మకాండ జ్ఞానకాండములన బడు శా స్థ్రములచే వతిపాద్యు 
డవును), హరి సర్వో తమత్వముమ స్థావీంచునబ్లి (వరి ష్మృతులకు ఆశయు 
డవును అగు నీకు నమస్కారములు. 


చతుర్థాధ్యాయము 15t 


విశేషార్థము: న 
1. (ఎ) శివీవిష్షం = శీవీమ = కాన్టములలో అగ్న్యంతర్యామిగా నముండునని 
యర్థము. 


(బీ) వశవః శిపయః (ప్రోకాః త త్రావిష్టోజ౦ంతరాత్మనా | 
శీవీవిష్షః తతః [పోకః నర్వాంతర్యామిసంజ్ఞయా ॥ 
లి ఎంకి ళా 
అని న్మృతి. పపవులలో నంతర్యామిగా నుండుటచే “ (పివిష్టు ' 
డనబడుచున్నాడు. 
(ని) '“యజో వె విమః పశవః శిసిః యజ ఏవ 
మో అ ణ బో 
పథము (ప్రతితివ్షతి' అని వతి. విష్ణువే యజ్ఞ న్వరూపుడు, 
శివిః:=వపవులు. శ్రీ విష్ణువే పథవులయందు సన్నిహితుడెయుండును. 
(6) “శివయో రశ్మయో మతాః, తేమ్వుప్రవేశాద్విశ్వేళః శివీవిష ఇహో 
లు 
చ్యతే' అను ఉక్రిచే శ్రీవారి సూర్యరశ్మిలో నుండును. 
2. “వచ్చిదానంద ఆత్మేతి మానుషెను ”, ' ఆనందాదయః [వధానన్య'” _ 
ఇత్యాదులచే శ్రీవారి నచ్చిదానంద న్వరూపి. 
38. *'(ఛతిన్మృతీ హరేరాజ్లే' _ వేదములు, స్మృతులు భగవంతుని ఆజిలు. 


“నర్వేవేదాః యతృదమామవల్తి! నర్వే వేదాః యక్రయః నుప్రమాణాః, 
బాహ్మం బ్రానం పరమం త్వేకమేవ (పకాశయంతే” _ ఇత్యాది (ప్రతులు. 
4. “అవారహః సన్ట్యామపానీత ' ' దేవాన్నమేత్‌ ” “జువుయాత్‌ ” “వేదానా 
వరయీత *_ఇక్యాది సత్కర్మలను, వారి పర్వోతమత్వాది యథార్లజాన 
ఎటో అంటీ ఖో 
ముల నుపదేశించువాడు. 
5. [వతి న్మృతుల కాశయుడనగా __ 
“ఏకః కాస్తా న ద్వితీయోజస్తి కాపా” 
“ఏకో దాధార భువనాని విశ్వా” 


156 శ్రీ వేంళటేశమావాత్మ్యమ్‌ 
స్ట చతుర్చిస్పాకం నవతిం చ నామభఖిః ” 
“ద్వావిమౌ పురుషా లోకే” 


ఇత్యాదులందు చెప్పబడిన అర్థము నుపపాదించు విషయమునందు 
పెక్కుతులు నృృతులు న్మాశయములుగా గలవాడు శ్రీవారి. 


6. నంధ్యావందనము, వేదాధ్యయనము, దేవయజ్ఞములు ఇత్యాదులు “కర్మలు” 
యవబడును: జీవాత్మ వరమాత్మల జిజ్ఞాస, వారి నర్వోత్తమత్వమును 
తెలినికొనుట, జానము ఈ రెండింటను శ్రీ వారియే (ప్రతి పాద్యుడు. 


యమాయ నియమాయాథ దాన్మవ్రతకరాయ చ | 
తపస్వివే చ తప్యాయ తాపత్రయహరాయ చః 28 


అః. ఓ శ్రీనివానమూ ర్రీ! అహింసా __ అ సేయ _అవరి(గ్రహ __ బవ్మా 
చర్యాది నర్గుణములను తన భక్తులకు ఇచ్చువాడును, నర్వ జగముల వియ 
మించువాడును, నత్చాతులయందు చేయబడు మహాదానములు వివ సంబంధ 
వ్రతాదులు ఇత్యాదులచేత మిక్కిలి సుఖము నిచ్చువాడును, బదరికాశమములో 
వ్యాన_క వీల_.బుషభాది రూపములతో తపస్సు చేయుచున్నవాడును, భక్తులచే 
తపమృ చేయించి అనగహించువాడును, ఆధ్యాత్మిక__ఆధిభౌతిక _ఆరధి దైవిక 
ములను తావతయముల పరిహరించువాడును అగు నీకు నమస్కారములు. 


విశేషారము; __ 
థి 


“ నియమయతశీతి నియమః” “యమో-నియమవాద్ధరిః” అమ ఉ క్రిచే 
నియామకుడు. 


యజ్ఞాయ విశ్వాయ నుమంగలాయే నుతీర్ణ్పపొదాయ నుతారకాయ । 
(పపన్నలోకామగుణాయ శమృవే చద్ధాయ శళ్య్వద్దుణవర్ష్మణే నమః॥ 29 


అ:_ వజ్జనుల నుద్ధరించుటకు వెకంఠమును వదలి ఇతర లోకములందు 
నవతరించువాడవు, సర్వజగతునందు వ్యావీంచియన్నవాడవు, వరమ మంగళ 


చతుర్థాధ్యాయము 157 


వ్వరావుడవు, గంగాది తీర్ణములను పాదములందుంచుకొన్న వాడవు (లేక 
_గయాది శ్షే(తములందు వీ పాదముల నుంచిన వాడవు), భక్తులమ నంసారము 
_ ను౦డి తరింపజేయవాడవు, భక్తులకు వారి శరణాగతి ననుసరించి సుఖము 
విచ్చువాడవు, ప్రాకృత దోమలేపమ లేనందున పరిభద్దుడవు, శాశ్వతములైన 
జ్రానానం౦దాది నదుణములను శరీరముగా గలవాడవునగు శ్రీ వేంకటపతీ ! 
నీకు నమసాగరములు. 


విశేషార్థము: a 


' య జ్ఞభో కృఠ్వాత్‌ ” అనగా య జ్ఞములం దివ్వబడిన వావిరాదు 
లను భం. “యజ్ఞ” డనబ్లడు చున్నాడు. లేక “ జపయజ ప్ల శ్చేజ్యాం 
తపో యాజ్య ఏవ చ” __ "అని గీతా కాత్పర్యమునందు చెప్పిన ప్రకారమున 
యాజ్యుడగుటచే అనగా య జ్ఞభో క్రయగుటచే “ యజ్ఞ్జా” డనబడుచున్నాడు. 


2. బాహ్మే ముహూర్తే చోక్టాయ వార్యుపస్పృళ్య మాధవః । 
దద్యొ |పవన్నకరణః అక్మానం తమనః పరమ్‌ | 


అను భాగవతవాక్యము వనుసరించి శ్రీవారి కృష్షరూవముచే తనను 
తావే పూజించుకొనుచువ్నాడని భావము. లేక రామరూపముచే అహల్యా 
దేవివి గౌతమబువీతో చేర్చినవాడు. ' యజ=దేవపూజా నంగతి కరణ 
దావేవు ” _ అనిధాతువు. 


8. విశ్వాయ_విశ=ప్రవేశవే “తదేవానుపావిశర్‌ ' అను భతిచే బగత్తుమ 
ప్రవేశించినవాడు. “వా=గతిగంధనయోః' సర్వత్రవవేశించుటచే, లేక 
బ్రానవ్వరూ వుడగుటచే విశ్వరూపుడు. “టు ఓశ్వి =గతి వృద్దో కః ' అను 
ధాతువు. నిః=వక్షి =గరుత్మంతుడు. శ్వయతి=గరుడుని వె కూర్చొని 
పోవువాడు. విశేషేణ శ్వయతి = వ్యావించువాడు. విశేషేణ వర్ధతే = 
విశేషముగా అభివృద్ధి పొందుచున్నాడు. వాయుదేవుని అంతర్యామిగా 
మండువాడు. విశ్వం వరయతి.జగతును తన అధీనమందే ఉంచుకొను 
వాడు. లేక జగత్తునకు కారణభూతుడైనందున, లేక జీవులకు నియామ 
కుడెనందున ' విశ్వరూపుడు ', 


8 శ్రీ వేంకటేశమావోత్మ్యమ్‌ 


శరీరేమ వవిష్టత్వాత్‌ విక్వో జీవ ఊదీర్యతే 
జీవస్య తదధీనత్వాత్‌ విష్ణుః జీవ ఇతి స్మృతః! 


శ్రిపడు శరీరమునందు (ప్రవేశించుటచే “ విశ్వః” = జీవుడు. జీవుడు 
విష్ణువునకు అధీమడైనందున విష్ణువు “విశ్వః' అవదిడుచున్నాడు. 
విశష్టనుఖజ్ఞావబలరూపుడ గుటచే ' విశ్వః ' =విష్ణువు మొదలగు వర్గ్శములను 
చెప్పపలెమ. 


4. 'మంగలానాం చ మంగలమ్‌ ' 


ర్‌, “తీరే శాస్త్రే అధ్వరే శేతే 
జలోపాధ్యాయ మం(తిష ' - అని కోశము. 


కర్మిణే ఒక ర్మలిప్తాయ జ్ఞానాయ జ్ఞానదాయికే | 
 నిత్యముకాయ హరయే నిశ్యముక్తి (వదాయివే ॥ 30 


ట్ర ఏ2 ఓ లక్షీ ్మఫతీ ! జగ త్చృష్టోది వ్యాపారములం౦ జేయువాడవును, దైత్య 
సంహారాదులవలన దోషలేపము లేనివాడవును, జ్ఞానస్వరూవుడవును, భకులకు 
యథార్థజ్ఞానము (అపరో క్షజ్ఞా నము) నిచ్చువాడవును, నిత్యముక్తుడ వుమ, భక్తుల 
పాపదుఃఖముల హారించువాడవుమ, భక్తులకు (దుఃఖ నివృత్తి పూర్వక స్వరూపొ 
నందావిర్భావరూప్ర శాశ్వతముకి నిచ్చువాడవుమ అగు నీకు నమస్కారములు. 


వద్దం వపుః వరమయోగ మతుల్యసొఖ్యం 
భూమిం ద్యులోకముత తత్త్వమతిం మభ క్రీమ్‌ । 
వైరాగ్యమన్యనుగుణాన్‌ భజశేషు దానే = 
శీలం దయోదయమహం శరణం ప్రపద్యే॥ . 3 


అ :- సజ్జమలకు సాధవామష్టాన యోగ్యమైన పరిజద్ధమెన శరీరము నిచ్చి 
అజిమాద్యప్పై శ్వర్యములతో కూడిన పరమసౌఖ్యము నిచ్చి, ఆ పిదప సార్వ 
భౌమత్వము, అనంతరము న్వర్గమఖమునిచ్చెద వు. పుణ్యము క్షీజి౦చిన పిదప 
మఅల భూలోక పాపి, ఆ పెన పరమణూగము అనగా వమాధి పరిపక్వావపష్ట, 


చతుర్థాధ్యాయము 159 
తత్త్యజ్ఞానము మజియ పరమభ క్రియవిచ్చి దానిచే అత్యంత వైరాగ్యము, నత్వాది 
గుణములు, (కోధాద్యభావము - ఇత్యాదుల నన్నిటిని |పసాదించు మిక్కిలి దయ 
గలవాడవైన వేంకటేశా ! నిమ్న శరణుపొందుచున్నాను. 
వి శేషార్థము ; 

1. అజీమా మహిమా చెవ గరిమా లఘీమా తథా! 
(పొవీః ప్రాకామ్యమోశిత్వం వశిత్వం చాష్షీ నిద్ధయ  ॥ 
(అమరకోశము). 
2. పరమయోగమవగా యోగధ్యానము. నమాధి వరిపక్వావన్థ “యోగము”. 
3. మధ్యమధ్యలో ఖండించి గుణముల ననునరించి చింతించుట * ధ్యానము”. 
4. ఏకాగ్రచితముతో త్రలధారవలె అవిచ్చిన్నముగా గుణములను చింతించుట 
“సమాధి ”. 
5, విషయములందు అభిలాషను వదలి మనన్సులోపల ధారణ చేయుట 
' ధారణము". 


6. చశ్తురాదీందియములను విషయముల దిశకు వెళ్ళనీయక మటజలించి 
స్వాధీనములో నుంచుకొనుట “(ప్రత్యాహారము ”. 


7 క్రైవిద్యా మాం సోమపాః వూతపాపాొః 
యక్షైరిష్ట్వా స్వర్గతి౦ (పార్ధయంతే | 
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం 
అశ్నంతి దివ్యా న్లీవి దేవభోగాన్‌ | 
తే తం భుక్వా వ్వర్గలోకం విశాలం 
&ీబే పుణ్యే మర్యలోకం విశంతి! 
ఏవం [తయీధర్మమమ్మపపన్నాః 
గతాగత౦ కామళామా లభవే । 
(భగవద్గీతా అధ్యా 9; శ్లో 20-21) 


160 శ్రీ వేంకటేశ మావోత్మ్యమ్‌ 


కొందలు మూడువేదములను అధ్యయవనమొనర్శి, అందు అవధానముగా 
చెప్పబడిన కర్మపరమైన యజ్ఞాదులకంటె అమ్యుడవైన నన్నుఆరాధించి, సంతోష 
ముతో సోమపాన మొనర్చి పాపములను తొలగించుకొన్నవారె అల్బమైన స్వర్గ 
ఫలము నపేక్షింతురు. అట్టి పురుషులు వారివారి పుణఖ్యకర్మప్రాబల్యమున 
స్వర్గమునకు బోయి దేవేంద్రభవనమునందు దివ్యములగు భోగముల నమభ 
వింతురు. వారు విశాలమగు స్వర్గ లోకమునందు సుఖములననుభవించి వారి 
పుణ్యము క్షీజింపగా మర్యలోక మునకు తిరిగివతురు. ఇట్లు. భోగపరులగు వారు 
వేదములయందు అ(వధానముగా చెప్పబడిన కర్మకాండ నాశయించి, వచ్చుచు 
పోవుచునుండెడి అశాశ్వతము, సంసార హేతువువైన అల్బఫలమును పొందుదురు. 


అవ :- సాధన పాఠం౦పర్యము దేనివలననగా - 


నులభం దుర్గభం వన్టే భగవన్తం సనాతనమ్‌ । 

సదనత్‌ శ్షేతగం విష్ణుం మూర్తామూర్తం బీభాబీభమ్‌ ॥ 32 
అ:_ ఓ శ్రీనివాసా! (జిజ్ఞాన, నిధిధ్యాసనము, పరమేశ్వరాను గ్రహము, 
తద్దర్శనము, పరమభక్తి, పరమానుగహము తద్ద్వారా మోక్షము అను) భ కీ 
తపస్సుల సాధనపరంపర కలవారికే సులభముగా పొందుటకు శక్యుడవును, 
సాధనపర౦పరలేమిచే దుర్గమలకు దుర్గభుడ వును, వర్డు భైశ్వర్య నంపన్నుడవును 
(అనగా సమ సజగత్తుల ఉత్పత్తిపళయములు, |పాణుల జనన మరణములు, 
విద్యా మరియు అవిద్యా-వీనిని పూర్ణముగా తెలిసినవాడ వును, లేక పూ ర్లైశ్వర్యము, 
ధర్మము (వీర్యము), యశస్సు, కాంతి, జ్రానము, వైరాగ్యము (విజ్ఞానము) 
లను ఆరు ముఖ్యగుణములచే సర్వదా నర్వ(త్ర పూర్ణముగా నున్నవాడవును), 
అనాదికాలము నుండియు నున్నవాడవును, సమస్త సజ్జనుల దుర్హనుల శగ్రీర్రము 
లం౦దుండి వాడవును, సర్వవ్యావుడ వును, మూర్తామూ ర్తములందు (వృథివీ-జల 
తేజన్సులు మూర్తములు. వాయు - అంతరిక్ష _. మనస్సులు అమూర్తములు) 
వ్యావుడు, నియామకుడు మరియు (పేరకుడుగా మన్నవాడవును, సద్వర్గ మునకు 
(ఉ త్రమప్రాణి సమాహములకు) వభదాయకుడుగాను అనద్వర్గమునకు (దుష్ట 
(ప్రాణి నమూహములకు) అభీభముల నిచ్చువాడవుగాను ఉండు నిన్ను 
శరణుపొందెదను. 


చతుర్థాధ్యాయము 16] 


విశేషారము :- 
థి 


శ్రీహరి వ్యావ్తుడైనప్పటికని “సక్‌' “అనత్‌' క్ష్మతముల వానము 
ఎటగుననగా “'మూర్తామూర్తం' “మూర్తం సదితి నంపోకం అమూరం 
అసమచ్యతే ' అని వైంగి వతి. మూర్తము “సత్‌ *' అనబడును. అమూర్రము 
“అసత్‌ ' అనబడును. 

గోవిద్ధం గోగణాతీతం కల్మషఘ్నమకల్మషమ్‌ | 

(ప్రతికల్చేఒకల్పకల్పతరుం సర్వార్ధకల్పకమ్‌ ॥ 33 

అ: ఓశ్రీనివాసా! సర్వవేద (పతిపాద్యుడవును, సర్వవేదరాశి నతికక్ర 

మించినవాడవును (అనగా సమ సవేదములచే సంవూర్ణముగా |వ్రతిపాదింప వీలు 
గా నివాడవుమ), భకుల పాపములను పరిహరించువాడవును, నిషల్మమడవును, 
(ప్రతికల్ప.దినకల్ప-మనుకల్పములయందు, మరియు (ప్రతి యుగమునందును 
నక లా భీష్టార్థముల నిచ్చు కల్పవృక్షము వంటివాడవును అగు నిన్ను శరణు 
పొందెదను, 


దుష్టభావః (ప్రమత్తో వా నామాద్యుచ్చారకో హి యః! 
(బహ్మహత్యాదిపాపాని దహత్యేవ న చాన్యేథౌ & 84 
అః. ఉన్మత్తుడైనను, దువ్ష భావముతోకూడిన చాడైనను, ఎవడు నీ నామ" 
గుణ [కియాదుల నుచ్చరించునో, ఆతడు కావించిన బ్రవాహత్యాది మహో 
పాతకములు, ఉపపాతకములు మొదలగు దోషములనన్నిటిని నీవు దహించు 
చున్నావు. (చద్ద మైన మనన్సుతో వీ నామన్మరణముచేయు భక్తులు ఉద్దరింవ 
బడుదురని చెవ్వుటలో సందేహ మేమి ? నీ నామన్మరణ మహిమ అంతగొప్పది!) 
నీ నామస్మరణాదులను ఆచరింపని వారికి దోషపరివోరమే లేదు. 


విశేషార్థము Fs 
1. (వవహ్మహత్య, నురాపానము, బంగారమును దొంగిలించుట, గురుభార్యా 
గమనము, పె పాపములను చేయువారితో సంబంధము కలిగియుండుట. ఇవి 
వంచమహాపాతకములు. 
వేం మా 11 


162 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 
2. గోవధ, స్రీవధ, బాలవధ, భూణహత్యాదులు _ ఉవపాతక ములు. 


3. మాత్భ- వీతృ - భ్రాతృ- భర్శృ _ మాతుల - ఆచార్యాదుల నీందాదులు 
చేయట అతిపాతక ములు. 


అజ్ఞానా దథవా దమ్ఫాత్‌ పుణ్యక్లోకవ్య నామ తే। 
యో వదేత్‌ తాని నళ్యన్లి తూలరాశీ ర్యథా ఒనలాత్‌ । 35 
అ: తెలియకనో కపటముగనో వుణ్యకీర్తనుడ వెన నీనామములను ఎవ్వడేని 
ఉచ్చరించునో అంతమ్మాతముచే నతని మహా పాపములన్నియు అగ్నిలో దూది 
రాశివలె డహింపబడుచున్నవి. 


ష్షధితో దుఃఖితః శాన్తః త్వన్నామ యది సంస్మరేత్‌ 1 

తన్య దుఃఖాని సర్వాణి నశళ్యన్తి క్షణస్మూతతః ॥ 36 
_ అ:- ఆకలిగొన్నవాడు, దుఃఖముతోనున్నవాడు, (శమచే డన్పినవాడు 
ఎవ్వడైనను నీనామములను భకితో స్మరి౦చెవేని వాని దుఃఖములన్నియు క్షణ 
ములో నశించును. 


సర్వాణ్యవభజాతాని దురితొఘాని యాని చ 
కాని సర్వాణి లభతే మత్తస్వ్వం ఏస్మృలో యది ॥ / 37 
అ:- ఎవడు అజ్ఞానముచే వీ నామ స్మరణాదులమ చేయక నిన్ను మరచి 
యుండునో ఆ మదమతుడు సర్వ అమంగళములను, దుఃఖములను, (బ్రహ్మ 
హత్యాది మహాపాతకములను పొందుచున్నాడు. 


విశేషారము :- 
థి 


ఎవడు భగవంతుని కృపచే సకలసాధన సంపదలను (శరీర-ఆయు- 
రారో గ్య-(ద వ్య-గృహా-షత-కళ గ్రాదులము) కలిగియండియు, మదోన్మత్తుడి 
వీ నామస్మరణాదులను చేయడో అతడు కృత ఘృుడసిచున్నాడు. అతడు చేసిన 
_ పాపము లన్నియు నశింపక అట్లే యుండుము. " 


చతుర్థాధ్యాయము 163 

న శీర్థయాతా న చ దానయక్తౌ 

(వశం తపో నార్భనమవ్యదైవమ్‌ । 

యత్‌ శ్రీనివానన్య చ నామకీర్తవం 

తదేవ వర్వార్ల మవృషి కారణమ్‌ & 38 
| థి టి 

అ:. గంగాది తీర్ణయా[తలు, షోడశమవోదానములు, జ్యోతిష్రోమాశ్వ మేధ 
వాజి పే యాది యజ్ఞములు, కృ(చ్చచాం[దాయణాది వతములు చేయుట, శీతోష్ష 
సుఖ దుఃఖాదులు, కాయశ్తేశాదులు మున్నగు వ్యయ(ప్రయాసలకు ఓర్చి [తేతాగ్ని 
మధ్యమున భగవద్ద్యానమునందే ఆసక్తితో చేసెడు తపన్సు, ఇతర దేవతల 
నుద్దేశించి చేయ పూజాదులు మున్నగునవి భక్తితో నాచరింవబడు నీనామ 


క్రీర్రవలకు సరితూగవు. ఎచ్చట శ్రీ శ్రీవివాసుని వామక్షీర్తనము జరుగునో అచ్చట 
సకల పురుషార్ధములు సమకూరును. 


విశేషారము :_ 
థి 


1. భగవంతుడు కావలసినంత ఐశ్వర్యాదులను ఇచ్చియుండగా, దానిని 
భగవ(త్పీతికొరకు దానభోగములతో _పార్టక వరచవలెననుట భక్తుల 
సమ్మతము. భూదానము, శయ్యాదానము, గోదానము. ఛత-[దవ్య-దీప- 
చామర-ఆనన _జలపా(త_కమ౦డలు-దర్పణ దానములు చేయగల స్తోమత 
లేనివారు భగవన్నామ న్మరఐచేతనే దానవలములను బడయుదురు. 


2. షోడశ మహా దానములు: __ 


మహాదాన మమత్ర్తమం నర్వపావక్షయకర౦ నృణాం దుస్ఫ్వష్న నాశనమ్‌ । 
పుణ్యం వవితమాయుషవ్యం సర్వపాపహర౦ భభమ్‌ | 

వూజిత౦ దేవతాభిశ్చ (బవ్మా విష్ణు శవాదిభిః 1. 

ఆద్యం తు నర్వదానావా౦ తులా పురుష సం జ్ఞకమ్‌ | 
పొరణ్యగర్భదానం చ బవ్మోండం తదనంతరమ్‌ । 


164 


శ్రీ వేంకటేశ మాహాత్మ $మ్‌ 


కల్చ్పపాద |పదానం చ గోనహ(సం చ పంచమమ్‌ .: 
హిరణ్య కామధేమళ్చ హిరణ్యాశ్వ స్తథెవ చ। 
హిరణ్యాశ్వ రథ వ్రద్వత్‌ హేమవాసి రథన్తథా। 
పంచలాంగలకం తద్వత్‌ ధరాదానం తథైవ చః 
ద్వాదశం విశ్వచ[క౦ తు తతః కల్పలతాఒత్మక మ్‌ ' 
సవ పొగరదాన౦ చ రత్నధేను నథైెవ చః 
మహాభూతఘట నద్వతీ్‌ షోడశం పరిక్టీ ర్రితమ్‌ | 
(మత్స పురాణము 278 వ అధ్యాయము) 
1) తులాపురువదానము 2) హిరణ్యగర్భదానము 8) (బహ్మాండదానము 
4) కల్పపాదదానము 5) గోసహస్రదానము 6) హిరణ్యకామధేను 
దానము 7) హీర భ్యాశ్వదానము 8) హిరణ్యాశ్వరథదానము 9) హేమ 
వాసి రథదానము 10) పంచలా౦గలకాన్విత భూదానము 11) హేమ 
ధరాదానము 12) విశ్వచకదానము 18) మవోకల్పలకాదానము 


14) వవ్తసాగరదానము 15) రత్నధేనుదానము 16) మవాభాతభట 
దానము __ ఇవి షోడశమహాదానములు. 


వారి వారి విత విభవానుసారముగ దానము చేసిన వారికి సకలపాప 


దుఃఖవరిహారము, ఆ యుష్యాభివృద్ధి, ఇష్టార్డ నిద్ధియ కలుగును. [బవ్మోది దేవ 


తలు, చక్రవథులు, మహారాజులు అత్యాదరముతో ఆ విధముగచేనినట్లు మత్స్య 


పురాణమున విస్తారముగ నిరూవింపబడియున్నది. (శ్రద్ధాభక్తులతో వారినామి 


కీరన చేయువారు ఈ మహాదానఫలములను పొందుచున్నారు. 


యాతా యజ్ఞా పతా ధర్మా దానాన్యన్యా న్యనంఖ్యయా | 
తవ నామన్మృతే రృక్త్యా కలాం నార్హన్తి షోడశీమ్‌ | 39 


అ:_ అనేకములైన బదరికాశ్ర మాది క్షేతయాత్రలు, యజ్ఞములు, ధర్మ 


ములు, (వతములు, అన్నదాన - భూదాన ౬ గోదానాది దానములు 


చతుర్థాధ్యాయము 165 


మొదలగునవన్నియు, భ క్రీకో చేయబడు వీ నామన్మరణవలవి ఫలితముయొక్క 
పదునారవ భాగమందలి యొక భాగముతోకూడ ' నరితూగజాలవు. 


అహో భాగ్య మహో భాగ్యం విష్ణునామానువ ర్రినామ్‌ | 
తేషాం దూరో యామ్యలోకః న్వర్లో మోక్షశ్చో తత్ఫలమ్‌ ॥ 40 


అః. ఓ స్వామి! హరినామ స్మరణ కీ ర్రనాదుల చేయ నజ్జమల భాగ్యమే 
భాగ్యము. ఎంతటి మహాభాగ్యము! ఎందువలననగా, వారికి నరక దుఃఖము, 
యమలోకము మిక్కిలి దూరము. వ్వర్గము, అనంతరము మోక్షమును పొందు 
టయే భగవన్నామ స్మరణము వలన కలిగెడి మవాతృలము. 


మాహాత్మ్యం విష్తునామ్నో హ్‌ వ ర్థితుం కన శక్యతే । 
అజామిలో మృత్యుపాళాత్‌ ముకో వైపంఠగో యతః 4l 
అ:__ శ్రీహరి నామములకు గల మహిమను వర్ణింప వెవరి తరము? అది 


య సాధ్యము. ఎందులకనగా, హరిస్మరిచే అజామాళుడు కూడ మృత్యు 
పాశము నుండి విముక్తుడె, వైకుంఠ మును చేరెను గదా! 


అయమేవ మహాధర్మో నరాణాం తారకః న్మృృతః । 
విషా సదా భీ క్రియోగః తన్నామ[గహబాదిఖిః 8 42 


అ:__ అట్టి భగవన్నామ స్మరణ మొక్కటియే శ్రీవారియందు భక్తిని వృద్ధి 
పొందించును. మటియు నంసారతారశమె అత్యుత్తమమైన మహాధర్మమగుటశచే 
అవశ్యకర్రవ్యము. 

' వెకోజజామిల ఏవ పాపజలధిం నన్రీర్గ్‌ వావ్‌ నామతః 
(వహాదోజఒవి గ జేనుపూర్వబహవో దుఃఖామ్చుధేప్తారితా: | 
యన్నామ స్మర ణాఒమృతాంబుధినిమగ్నోఒద్యాపి గౌరీపతిః 
యద్ద్యావే విరతాః (పజాపతిముఖాః. పాప్తా మహావెభవమ్‌ & 13 


అ:__ అదామాళు డొక్కుడు మాృాతమే శ్రీహరి వనామన్మరబచే పాప సాగర 
మున దాటి పోయెనా?ి కాదు. ఇ0కమ పవ్రోదుడు, గకేందుడు మొదలుగా 


166 శ్రీ వేంకటేశ మావోత్మ్యం 


గల అవేకులు వారి నామన్మరణచే దుఃఖపాగరమును తరించియున్నారు 
గౌరీపతియగు మవోరుదదేవుడు ఇప్పటికిని “ రామనామన్మరణ” మశెడు 
అమృత వముద్రములో నిమగ్నుడై యున్నాడు. చతుర్ముఖాది దేవతలు కూడ 
మిహావెభవో పేతములెన పదవులను పొందియున్నవారయ్యును, వారినామధ్యాన 
విమగ్నులెయన్నారు. 


విశేషారము :_.. 
® 


1. అజామాళడు సదాచార నంపన్నుడు, శమదమాది రూవ గుణ సంపన్నుడు, 
మాతా వీతదలందు మహోభ కి కలవాడు. ఒకనాడు ఫల పువ్చ నమిధల 
దెచ్చుటకై యడవికివెళ్ళి మరలి వచ్చున పుడు దారిలో అంత్యజాతికి చెందిన 
యొక ప్రీ నగ్నముగా. నుండగా జూచి మోవహపరవఖడాయెను. నాటి 
మండి ఎంత (వయత్నము చేసినను మనస్సును నిగ్రహించుకోలేక మిగుల 
కామవీడితుడై ఆమెమ వశపరచుకొని, తన తల్లి దం్యడులను భార్యా 
పుత్రులను, అన్ని నద్దర్మములను విడచి స్వేచ్భామసారము భోగలాలముడై 


ఆమెతో పెక్కు సంవత్సరములు గడపెను. కొద్ది కాలమునకు విల్లిలు కూడ 
కలిగిరి. వీదప తన యంత్యకాలమున పుకుని వీలుచు “నపముతో 


“నారాయణా !” అని ఉచ్చరించినంత వే పూర్వన్మృతికలిగి తన పాపకృత్య 
ములకు మిక్కిలి పశ్చాత్రాపము నొంది, పూర్వ సంప్రార బలమువలన భి కీ 
పూర్వకముగ భగవంతుని ప్మరించుట చే అతడు అమృతత్వము నొందెను. 


“ వర్వదాఘహరం విష్టోర్నామ తద్భ కి పూర్వకమ్‌ | 

అభకోదావ్శుత౦ వెవ ఫలదాతొ భవిష్యతి । 

అజామిళోఒవీ స్మరణాత్‌ భక్యా మృత్యోరముచ్యత "| 
_ అను నారదీయ పురాణ వచనాను సారము శ్రీహరి నామములను భక్తులుచ్చ 
రించిన వెంటవే దోవములు నశించును. భక్తులు కావివారుచ్చరింపగా దోష 
“శాంతి కలుగదు. అజామాళుడు భమడె విందితుడె యుండినను పుతుని 
పిలుచు వెపముతో, భ శ్రీ (శద్దలతో, “ వారాయణ” స్మరణము చేయుటవలన 


చతుర్థాధ్యాయము 16? 


మృత్యువును౦డి తప్పించుకొని వెకుంకము నొందెను. ఇట్టుండగ సజ్జనులు 
భ క్రితో హరినామోచ్చారణము చేనిరేని నద్దతి నొందుదరని వేరుగ చెవ్చ 
వలెనా? 


సాంశేత్యం పారివోన్యం వా స్రోభం హేలనమేవ వా। 
వెకుంఠనామ [గహణమశేషాఘవార౦ విదుః। 


(భాగవతము స్కంధము 6; అ. 2; శ్లో. 18) 


_ (వీయమైన వారి చేరు నిమి తముగా గాని, పరివోనముతోగాని, ఏ విధముగా 
వైనను భగవన్నామమును క్రీ గ్ర 'చిశభో సకల పాపములు నశించుమ. 


2 వీయో సీ నితరాం కృష్ణ్వశవణం క్రీరనం [వీయాః। 
వాచా గాయవ్రి తల్తీలాం కర్చే శృబ్వన్లి తద్యశః | 
వద్భిః గచ్చని శ్షే(తాబి కరెర్మందిర మార్గనమ్‌ | 
పశ్యవ్రి రూపం చక్షుర్భ్యాం గనం జిఘవీ నానయా | 
హరేర్నిర్మాల్యపుష్పస్యాపేవనం చైవ కుర్వతే । 
భక్యా పాదోదకం పీత్వా యావి నవర్పణం వది ॥ 
మానసే చరణం విష్ణోః వైవేద్యముదగరే తథా । 
నిర్మాల్యం చవ్లన౦ ఫాలే మనశే తులసీదళమ్‌ ॥ 
(ఆదిపురాణము 4; 10-18) 


_ శ్రీకృవ్షకథాగ్రవణము, వాక్కుతో లీలాగానముచేయట, చెవులార భగ 
వామని యశస్సునే విమట, పాదములతో శ్షేత్రములకు వెడలుట,' చేతులతో 
వారిమందిరమును శభముచేయుట, కన్నులతో దివ్యమంగళ రూపమును 
దర్శించుట, ముక్కుతోగంధము నాఘాణించుట, నిర్మాల్యవువృములను సేవి౦ం 
చుట, శ్రీవారి పాదోదక పానము, వైవేద్యస్వీకారము, మవసా శ్రీహరి పాద 
ములను ధ్యానించుట - ఇత్యాది కార్యములు శ్రీవారికి మిక్కిలి (వియములు. 


168 శ్ర వేంకటేశ మావాత్మ్యమ్‌ 
యన్నామ తే సర్వజగద్దుర వ్ర 
దుష్కుర్మశెలాంశ్చ బహూన్‌ భినత్తి । 
సి సర్వోళక్లే స హి విశ్వరూప 
(వసీద మామనిరుకాత్మశ శ్రే క 41 
అ: ఏనీ నామస్మరణము నర్వ జగ తుయొక్క అపార దుష్కర్మ లవెడు 
పర్వతములను విచ్చిన్నము చేయునో ఆబ్రీ నర్వశ కులు గలవాడవు, విశ్వరూపు 
డవు, ఎవరి చేతను జయించుట కశక్యమెన స్వరూవశ కి గల వాడవు నగు నో 
వేంకటేశా! నీ నామ భజకుడవైన నన్ను (పసన్నుడవె యను[గహి. వుము. 


అను[గ హోర్డం భజతాం పదాబ్దం 
అనామదాపన్న్వ గుబో హ్యజన్మా | 
నామాని రూపాణి గుణాన్‌ (యాళ్ళ 
జన్మాని గృహ్లాని స మాం (ప్రసీద ॥ 45 


అ: - నీవు ప్రాకృత నామ-రూవ_గుణ._|క్రియాదులు, భూమిపై జన్మించుట 
మొ। వానికి అతీతుడ వెనప్పటికిని, నీ పాద పద్మముల నారాధించువారిని అను 
(గహించుటకే అనంతములైన అ(పాకృత రామకృష్ణాది నామములను, శక్షాది 
రూపములను, జ్ఞానానందాది గుణములను, జగత్సృష్ట్యాది క్రయలను, మత్స్య 
కూర్మాద్యవతారములను స్వీకరించుచున్నావు. అట్టి వీవు నన్ననుగహించుమా! 

బట 
విశేషార్థము :__ 


1. భగవంతునికి నామ రూపాదులు లేవందురు. ఇందులకు నిదర్శనము | 
(క్రింది నూక్తులు: _ 


“న విద్యతే యన్య చ జన్మ కర్మ వా' 
అనామరూపాత్మని రూవనామలీ । 

విధిత్సమానో అనునసార కాస్తికృత్‌ ॥ 

“అనామా సోఒవవీద్ధత్వాత్‌ అరూపో భూతవర్డ్‌నాక్‌ ' 


చతుర్థాధ్యాయము 169 


భగవంతుని నామరూవములను సమగ్రముగా వచింప దగినిన్ని పద 
ములు శబ [వవ౦చములో లేవు. అందుచే “ అనామా” యనియు, అటే 
(a 
పాంచభౌతిక మెన రూపములు లేకుండుటచే “అరూపు” డనియు చెవ్వుచున్నాకు. 


“ యోఒసొవసౌ నిరుణః సగుణః ” _ అని (శతి. 
“స నిత్యః భదః శేవలో నిరణళ్ళ్చీ 
ధీ గ్‌ 
“స హి సర్వగుణెః పూరః” 
జ ల 
“ అజాయమానో బహుధా వీజాయతే ” __ అను (టతిలో చెవ్బీన టు 
దేహ యోగాదిరూపమెం జన్మము లేనివాడెనను అనేక రూపములతో నవతార 
ముల నెతుచుండి.ను. 
“స ఏతేభ్యో అభ్యచీ కపత్‌ ” 
ఇ 
క వ్యమి[శాణి వ్యమి[శయతీ ” 
“శకం కృషం కనీనికా' ఇక్యాది తులు 
౧ ణి 
_... ఆ యవతార దేహములు కాత్వికములు, భౌతిక ములు మాతమే 
గాక అపాధారణములు, అలౌకికములు కూడ అయియున్నవని చెప్పుచున్నవి. 


జన్మాదిభిర్ర నే మోహానుగ్రహావధికారతః | 
కరోషి సామం భూయోఒనుగహన్తు భవేన్మయి ॥ 46 
అ: _ నీ యవతారముల వలన జన ఫముదాయములో వారి వారి యోగ్యతాను 
సారముగ కొందరికి మోహము (అజ్ఞానము) కలిగించుచున్నావు. కొందరివి 
అనుగపహించుచున్వావు. ఓ శేషగిరివాసా ! ఇప్పుడు నాయందు విశేషాను 
గ్రవామువే ప్రసరింవజే యము. 


దయాపాుగలవో భూయాదిహాఒము తేష్ట వర్షణః । 
అన్యథా నా|త సన్టేహ ఇతి చిత్తే సునిశ్చితమ్‌ ః శ? 
అ; _ ఓ పరమాత్మా! కృపాపూర్తుడవైన నీ యొక్క క్రీగంటి చూపునందలి 
లేశమా[తము చేతనే ఇహలోక పరలోకములకు నంబంధించిన అభీషములు 


170 శ్రీ వేంకటేశ మాహాత్మ్యము 


లభించును. అనగా మోక్షసుఖము పరిపూర్ణముగా (పా వీ0చును. నీవు కవిక 
రింపకున్న యెడల ఇతగ |వయత్నము లెన్ని చేసినను, మరెవ్వరి వలవను వా 
కోరికలు చేకూరవని నా దృఢ నిశ్చయము. ఇందులో ఎట్టి సందేహములేదు 
(అనగా నీవు తప్ప నా కోర్కెను తీర్చువారెవ్వరును లేరని భావము) ఓ 
దేవా! అందువలన నాయందు పూర్తాను గ్రహము నుంచుము. 


అవ : పాపినగు నన్ను నీ వెటను[గహింతువనగా --- 


ఓం నమో వేంశటేశాయ పురుషాయ మహాత్మవే। 
మహానుభావాయ మహామాయివేఒమేయ కర్మబే ॥ 48 


అ:__ ఓ శ్రీపతీ! “ జపతో నాపి పాతక్షం” అని స్మృతి చెప్పిన టు “ఓం 
నమో వేంకటేశాయ ఓ0' అను నీ మంత్రమును వేనెలవ్వడు జవించుచున్నాను 
అమృతెగ్వర్యములకు స్వామివియు, పదునాల్లులో కములయం౦దలి భకుల హృత్క 
మఠిముల యందు వసించి వారికి మనోన్నిగహము, తపస్సు మొదలైనవి 
యొసంగి, వారి మనోరథములను పూ రిచేయవాడవు, భక్తులను కాపాడుటలో 
అమితోత్సాహము గలవాడవు, పూర్తిగా తెలియజాలని అనంత మహిమలు 
గలవాడవు, అత్యద్భుతమైన మాయాశ క్రీ కలవాడవు, ఎవరికైనను పూ ర్రిగా 
తెలిసికొన వీలుగాని చరిత్రలు కలవాడవు నగు నీకు అంజలి ఘటింతును. 
(ఈ రీతిని వేను నీ యనుగ్రహమునకు ప్యాత్రుడనయ్యెదను.) 


విశేషార్ధము: _ 

1 1) వేంకటేశ శబ్రార్గము: - 
శ్రీ విష్ణుశర్మ “వేంకటేశ ' సామ మం,తమును ఎల్తవ్పుడు జవీంచుటచే 
అతనికి పాపము లెట్లు కలుగును? “ జపతో నా స్తీ పాతకం” శీ 
హరి నామజసములచే పాపములు నశించి పోవునని స్మృతుల చెప్పు 


చున్నవి. అంతమాత్రమే గాక “వేంకటేశడు” అనగా సమవ్త పాప 
ములను దహించువాడు అమృతత్వమును, మహెశ్వర్యములను 


చతుర్థాధ్యాయము 171 
ఇచ్చువాడు. అందుచే అతని పాపములన్నియు దహింవబడినవి. 
మజీయు 

2) “ వకారోజ౭మృత బీజం స్యాదైశ్వర్యం కటముచ్యతే | 
అమృతెశ్వర్య దేవత్వాత్‌ వేంకటేశం వారిం విదుః?" అని స్మృతి 
_ అమృతెళ్వర్యములకు స్వామియగుటచే “ వ్యంకటేశడు ” అనబడు 
చున్నాడు. అందుచే ఐళ్యర్యమోక్షాది సమము పురుషార్థములను కలి 
గించు శ్రీహరి పాదములను విడిచి ఎట్రుండగలడు ? 


న 1) పురువళ బ్రార్గము : = 


' వృూజపాలన వూరణయో = నమవ ee, నమస్త వురు 
షార్థములను ఇయ్యగలవాడు. అందుచే “వపుః” అనదిడుచున్నాడు. 
“బు=గతౌ” గత్యర్థకములకు జ్ఞానార్థక త్వముండుటచే జ్ఞాన స్వరూపుడై 
_“రుః' అనబడుచున్నాడు. “షకారో బలం ణకారః (ప్రాణ ఆత్మా” 
అమ్మవతినమనరించి బలాత్మకుడైనందువలన అనగా భక్తులకు మనో 
విగహాత్మక మైన తపస్సు మొదలగు సమన్త బలములమ కలిగించుటచే 
“మః” అనబడుచున్నాడు. 
2) “తథా చ పుశ్చాసా రుక్చాపొ వళ్చ పురుషః ' 
త) “న కేవలం మే భవతళ్ళ్చ రాజన్‌ న వె బలం 
బలినాం చాపరేషాం '- అవి భాగవతము. లేక 


పురి శేతే ఇతి వురువః = నడ్వల వృదయముల౦దు (పేరేవించి, 
శయనించి యుండువాడు. 


4) వురవః షాః యన్య =పూర్ణములైన వడ్లు ఐములుగలవాడు. 


5) పురూణి షట్‌ యవ్య = అత్యుత్కృష్టములైన శ్వతద్వీపము, అనంతావ 
నము. వైకుంఠము, అవ్యాకృతాకాశము, వత్యలోకము, వర్వప్రాబి 
హృత్కమలములు - ఈ యారు ఫా వములయందు విపనించువాడు. 


172 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


6) బ్రవ్మోండము లోపలను వెలువలను సర్వ(తపూద్దడగుటచే పుః, 
బుతంభరుని యవతారమగుటచే రః, “షం వడ్డుభాయన మః ' అని 
షర్గుణావతారుడ గుటచే షః, _ ఇత్యాదులచే ' పురుష” శబ్దవాచ్యుడు 


3... మవోత్మా_ “మవ ఉద్దవ ఉత్సవః ” అవి అమరకోశము. భక్తులను 
చూచుటలో అమితోత్సాహము కలవాడు “భక దర్శవ మాత్రేణ 
(పసాదాన్‌ మందహవానితం ” అని స్మృతి. భక్తులను చూచిన 
వెంటనే వారినను|గహించి మందహాసము చేయుచున్నాడు. 


4. మహానుభావః _ సంపూర్ణముగా తెలిసికొనుట కశక్యమైన న్వరూపము 
గలవాడు, మహ త్తరమైన సంపూర్ణ జ్రానముగలవాడు. (అనగా దయకు 
ప్యాతుడోకాదోయని తెలియుట) గొప్ప ఇచ్చగలవాడు. 


5. మవోమాయీ. “ మహామాయేత్యవిద్యేతి నియతిర్మోహినీతి చ” _ అత్య 
ద్భృుతమెన మాయాశకి కలవాడు. 

6. _ అమేయకర్మా . “ వకృ్శతిర్వానవేత్యేవం తవేచ్చాఒన న కథ్యతే” _ 
ఎవరివలనను తెలిసికొన వీలులేని చరి|తలుక లవాడు. 


శ్వా 


7. 1) వేతి ఉత్తమవాచీ స్యాత్‌ యేతి జ్ఞానముదీరితమ్‌ | 
కకారః సుఖవాచీ స్యాత్‌ టేతి చిత్వముదీరీతమ్‌ | 
ఈశిత్వ మాత్మవాచీ స్యాత్‌ ఏవేదం వంచ క్రన్యశే । 
పూర్ణ జ్ఞానం సుఖం చిత్వం ఆ క్మత్వాద్వ్యంక టాభిధః। 
పూరజాన . ఆన౦ద - చిత్‌ _ రూపుడె సర్వస్వామియగుటచే “వ్యంక 
గణ షష 
ఖేశ ” డనబడుచున్నాడు. 
(గారుడపురా. అ. 26; శో 36-37) 


2) వ్యమిం్మదియాదికం (పోక్తం వ్యంగభూతా హరౌ యతః । 
క టమ సముదాయోశ వ్య౦॥ టశ్చేందియాగణాః i 


చతురాధ్యాయము 173 
థి 


3) న్వమ్మివ్‌ [పీరయతే యస్మార్‌ తస్మాత్‌ వ్య౦ంకటనాయకః | 


వ్య=వి౦[దియాదులు, కట--సనముదాయములు.  ఇందదియనమూవా 
ములకు | పేరకుడగుటచే “వ్యంకటేన ” డనబడుచున్నాడు 


4) “విషయేష్వేవ వా నిత్యం వ్యంకటేతి ఉదాహృతః” నమసేందియ 


ములకు |పేరకుడగుటచే “ వ్యంకటేశ ” డనబడుచున్నాడు.. 


5) విశిషజానరూపత్వాత్‌ వేతి ముకాః నదా న్మృతాః | 
టో ఒం 


ముకానాం చ సమూవాము వ్యంకటేతి ఉదాహృతఃః 


6) “సదా ముక నసమూహోనాం ఈళత్వాత్‌ వ్యంకటాభిధః” _ విశివజాన 


గ 


ష్‌ 


ర 


రూవుడగుటచే వ-ముకులు. ముకుల సమూహము “వ్యంకటి ” 
మనదిడును. ముకుల సమూహమునకు నియామకుడగుటచే “ వ్యంక 
టే” డనబడుచున్నాడు. 


' లింగదేహయుతో జీవో వ్యంకటేతి ఉదాహృతః' 

లింగినా౦ చైవ స్వామిత్వాత్‌ వ్యంకటేశేతి సంజ్ఞకః' 

లింగ దేవాయుక్పులై న జీవులు “ వ్యంకటు ” లని విలువబడు చున్నారు. 
ఆ జీవులకు స్వామియగుటచే “ వ్య౦ంకటేశ” డన బడుచున్నాడు. 
దైత్యానాం చ సమూవాస్తు బ్లానాది విధురో యతః 

అతో దైత్యసమూహసు వ్యంకటేతి (వకీ రితః 

తేషాం సంహరగే౭వీశః అతో వ్యంకటనాయకః 


దెత్యుల నమూవాములు బ్రానాదులు లేనందున “ వ్య౦కటము ” లన బడు 
చున్నవి. దైత్యుల సమూహములను నంవారించు టకు నమర్థు డైనందున 
“ వ్యంకటేళ ” డనబడుచున్నాడు. 


ఆన న్లస్య విరుద్ధత్వాత్‌ కామ [కోధాదయో గుణాః । 
వ్యంకటా ఇతి నంపోకాః తేషాం నాశయితు౦ (పభుః ॥ 
(గా. వు. అ. 26, క్లో, 44) 


174 శీ వేంకబేశమావోత్మ్యమ్‌ 


10) “ అకన్లు వ్యంకటేశాఖ్యః” _ ఆనందమునకు విరుద్దములుగా మండు 
టచే కామ [కోధాది దుర్గుణములు “ వ్యంకటము ” లనబడుచున్నవి. 
వానిని నాశన మొనరించుట యందు నమర్థుడై నందున “వ్యంకబటే తడు” 
అనబడుచున్నాడు. ఈ మొదలగునవి * వ్యంకటేళ ' బ్బా ర్ధములు. 


నామ్నైవ భావ్యం ఖలు సీర్వర క్షణం 
మాయావినో విశ్వపటుంబిన పే । 
వ్ట్‌లేషు దుర్రేషు జలేషు ఖేషు 
గ ర్భేష్వరజ్యేషు చ శకైతవేషు ॥ 49 


ఆఅ:- సర్వప్రాణుల రక్షకుడ వును, సమ స్తమును రోక్షి ంచువాడవుమ, భక్తులు 
కాలీ వారికీ మహామాయావియును, జగత్కుటుంబియ నగు ఓ వేంకటేశా! నర్వ 
స్థలములు, సమ న దుర్మపదేశములు, నద్యాది జలములు ఆకాశము, గర్భములు, 
కతిమాది విషయములు _ ఇత్యాదులలో సంభవించు మహా విపత్తు లన్నిటి 
యందును నీ నామ స్మరణ మాత్రము చేతనే సర్వులు దుఃఖరహితులై వీచే 
సంర క్షింవబడు చున్నారు. (|పవోదుడు, గజేంద్రుడు, (దౌపది మొదలైనవారు 
వేర్వేరు విధముల రక్షింపబడుటయే ఇచట ఉదావారణముగా వెలుంగవలెమ). 


విశేషారము: __ 
థి 


1. జలేమ మాం రక్షతు మత్స ్యమూ ర్రిః 
స్థలే చ మాయావటు వామనోఒవ్యాత్‌ । 
త్రివిక్రమః ఖేఒవతు విశ్వరూపః 
దుర్గేవ్వటవ్యాజిమఖాదిమ ప్రభుః ॥ 
పాయాన్నృనీం హోఒసురయూథపారిః 


జలముల౦దు మత్స్యమూ ర్రియు, భూమియందు వామనరూవియు, ఆకా 
శమునందు |తీవిక్రముడు, అరణ్యదుర్గాదులందు నరపింహరూవీయు అయిన 
శ్రీ పరమాత్మ రక్షించునని భాగవత వచనము. 


- చథుర్దాధ్యాయము 175 
థి 


2, యది యోన్యాః (పముచ్యేయం తత్‌ న్మరిష్యే పదం తవ। 
తముపాయం కరిష్యామి యేన ము క్రిం వ్రజామ్యహమ్‌ | 
విణ్మూత్రకూ పే పతితః దగ్గోజహం జఠరాగ్నినా ! 
ఇచ్చన్‌ ఇతో వివసితుం కదా నిర్యాన్యతే బహిః | 
మేవేదృశం మే విజ్ఞానం దత౦ దీనదయాలునా | 
తమేవ శరణం యామి పునర్మే మామ సంనృతిః | 


(గారడపురాణము) 


మాతృగర్భమునందు న్నవ్పుడు జీవుడు ' ఈ యోనినుండి నాకు విము కీ 
కలిగినయెడల నీచర ఐములను స్మరించెదను. ఓ శ్రీహరీ |! దేనిద్వారా ముకీ ని 
పొందగలనో అందులకు వలసిన ఉపాయమును ఆచరించెదమ. అమేధ్య 
మూ[తముల మధ్యనున్న వేను జఠరాగ్నిచే దగ్గుడవై యున్నాను. ఎపుడు ఇచటి 
నుండి వెళ్ళగలను? ఎవడు ఇంతటి జ్ఞాన మునిచ్చెనో ఆతవినే శరణువేడెదను. 
మటల సంసారమువలదు ' అని భగవంతుని ప్రార్థించును. 


3. గర్భే వ్యాధౌ శ్మశావే చ పురానే యా మతిర్భవేత్‌ | 
సా యది ప్టిరతాం యాతి కోన ముచ్యేత దిన్టనాత్‌ | 
(గారుడపురాణము) 


గర్భమున౦దు౦డున పుడు, రోగముచే పీడింపబడునపుడు, శ్మశానము 
నందును, పురాణాదులమ వినునపుడును ఎట్టి బుద్ధికలుగునో అట్లీ బుద్దియే స్టీం 
ముగానున్నచో సంసారబంధమునుండి యెవడు విముక్తుడు కాడు? (తప్పక 
పతి వ్యకి యును ముకుడగున ని భావము.) 


మహావిపత్సు త్వన్నామన్మరబే తద్వినాశనమ్‌ | 
బహునంవత్సు తే నామవిన్మృతౌ తద్వినాశనమ్‌ | 50 
అ :- గొప్పగొప్ప ఆపదలు సంభవించినప్పుడు నీనామములను తల౦పగవే 
అవి నశించును. అటే గొప్పగా నంపదలు వచ్చినప్పుడు నీ నామస్మరణమును 
మఅచినవాని నంపదోలు నశించును. 


176 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


విశేషార్ధము :_ 

“ యదనుగ్రహత న్సవి నసన్తి యదుపేక్షయా ”__ అన్నటు లోకములు, 
లోకాధిపత్యములు కూడ ఆయన యొక్క ఇచ్చామాతమున స్థిర ముగా నిలిచి 
యున్నవి. ఆయన ఉఊపేక్షించెనేని ఏదియు నుండదు. మావంటి సామాన్యు 
లకు ఆపదలు పోవుట, సంపదలు వచ్చుట అనునవి వాని సంకల్పమున కెంత 
మా[తములు. 

తస్మాత్త్వన్నామసక్షో ఒహం సర్వదా త్వదను గహాత్‌ | 

త్వ(క్చేరిత స్ప్యదీయత్వార్‌ మత్పుఖ్యం త్వద్ద యాబలాత్‌ క ర్‌ 1 

అ:.. ఆ కారణముచే వేను నీచే (పేరితుడనె నీ యను[గహముచేతనే 

సదా నీ వామస్మరణము చేయట యందానకుడ వె యున్నాను. నీ భక్త బృంద 
ములో చేరివవాడనగు నా పుణ్యము నీ కృపాబలముచే కలిగినది. 


న కదాచిద్భయం మేఒన్తీ దివ్యనామరతో యతః | 
తథాఒపీ వే కృపాఒపాంగలేశలేశో ఒన్తు మయ్య హో. ద్ట్‌ లె 
అ: నీ దివ్యనామ స్మరణ దీక్షకలవాడవైనందున నా కెల్లప్పుడును ఎవ్వరి 
వలనను భయములేదు. అయినను నాపై నీ కృపాకటాక్షము లఏలేశ మాతమెన 
ఉండనిమ్ము. అదియే నా భాగ్యము! 
అవ :- భయిములేనివాడు ప్రార్థించుటేల ? అనగా 
శ్రీశ! చితం చరిత్రం తే న జానే బహుదుష్కృతిః | 
సర్వజ్ఞ మే కిదా క0వా వదే త్వాం కృపయాఒవ మామ్‌! ఫ్‌ 3 
అ :._ (శియఃపతీ! పెక్కు దుష్కర్మలను చేసిన నేను చిత్ర విచి(త్రము 
లైన నీ చరిత్రల నెలుంగ జాలకున్నాను. ఓ సర్వ సు నీతో నా 
విషయ మేమని చెప్పుకొన గలను? నన్ను కృపతోడ రక్షింపుము 
విశేషార్డము : ము 
1. శీయః =శ౦ = సుఖము = యస్మాత్‌ = = లక్ష్మీదేవికి నుఖమును కలి 
గించువాడు. లేక [శియః __ ఈళః = లక్ష్మీదేవికి స్వామియు. 


చళుర్ధాధ్యాయము 177 
అ నర్వజ్ఞః న సమన వస్తు విషయక జ్రానము కలవాడు. 


నామ్నా మహాఘౌ ఘహాని "సీనే దేహహృదోః ఖ్‌ది? | 
తం దృష్ట్వా పీయసే విమో తక్క; నత్కర్మనం[గ్రహః ॥ 54 
అ: _ శ్రీహరీ! నీ నామప్మరణము చేయుట వలన మహాపాపముల రాశి 
నశించుచున్నది. అందుచే దేహము, మనస్సు పరిజద్దము లగుచున్నవి. విశ్వ 
వ్యాపకుడ వగు దేవా! నీవు అట్టి నీధుడెన వానిని గాంచి మిగుల (పీతి 
నొందుచున్నావు. అనుుగహించుచున్నావు. పిదప ఆతనిచే సత్కర్మలను 
అనుషింప జేసదవు. 
కర్మణా బ్రానసిధిళ్చ తేన (పీతిస్తవాద్భుతా | 
అపరో శ్షమగర్భశ్చ ముక్రీరావన్ద్‌ వర్ణనమ్‌ ॥ 55 
అ: _ సత్కర్మానుష్టానము వలన యథార్ధజ్ఞానము (హరిసర్వోత మత్వ 
జ్ఞానము) కలుగును. అల్లి యథార్థ జ్రానము వలన నీ యెడ నాకు అసద్భళ 
మైన [పీతి కలుగును. అటుపైన అపరోక్షానుభవము (భగవత్సాక్షాత్కారము) 
కలుగును. అందువలన గర్భావాసాది శ్రేశము లుండవు. అనంతరము ము క్రీ 
కలుగును. అటు పెన మోక్షము నందును దినదినమునకు ఆనందాభివృద్ధి 
యగుచుండును. 


విశేషారము; __ 
థి 


మానవుడు [వథమమున వామన్మరణముతో భగవత్సేవ నారంభించి, 
అటుపై అవేక దశలు మారి, తుదకు నంసారమునుండి ముక్తుడె ఆనందాను 
భవమునకు _చేరుకొనుచున్నాడు!!! ఈశ్వరుని అపారకరుణాకటాక్షమే 
భకుని మహాభాగ్యము ! భక్తు డెంతటి భాగ్యశాలి ! 


అవ :-- (మటొక విధముగ) నామస్మరణవలన కలుగు ఇతర ఫలముల నిట్లు చెప్పుచున్నాడు. 


గోదాన కన్యాదానాది పృథివీరేణునంఖ్యయా | 
దుర్శిశ్లే జాహ్నవీతీరే [ప్రత్యహం కోటిభో జనమ్‌ ॥ 56 
వేం. మా, 12 


178 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 

త్వన్నామన్మర భే తుల్యం నామమాహాత్మ్యిమాదృృుశమ్‌ | 

తస్మాన్నామస్మృతిః వర్దా సులభొ పురుషాగ్గదా॥ ర్‌? 

అ:__ వృథివియందలి ధూళిరేణువుల యంతటి లెక్కింప వీలుకాని 

గోదాన కన్యాదానములను, నువర్గదావాదులను, అశ్వ మేధది యజ్ఞ ములను 
చేయుట, దుర్భిక్ష కాలములో గంగాతీరమున (వతిదినము కోటి య 
భోజన మొసంగుట _ ఇవి యన్నియు నీ నామస్మర ఐకు సాటిరావు. నీనామ 
కీర్తన మహిమ అంత గొప్పది! కనుక నీ నామస్మరణ (దివ్యసాధ్యములైన 
యాగాదుల కంటె పరిజద్ద మైనది సజ్జమలకు కడు సులభము. ఇదియే అన్ని 
పురుషార్థముల నిచ్చును 


లోకోత్తరన్ల్యయం మార్గ: (పజానామకుతో భయః | 
యత భక్రివశాద్విష్టోః నామన్మృతిపరాయణాః | 58 
అ .- భక్సి వశమున శ్రీహరినామన్మరణయందె నిమగ్నులైన జనులకు 
(సజ్జనులకు) నామన్మరణమను ఉత్త మమార్ష మొక్కటే పాపహరము, పుణ్య 
వర్ధకము, లోకొత్తరము, (శేయస్కరము, నరికాదిభయరహితము. స్వర్గాది 
పుణ్యలోకములను వెనుకకునెట్లీ వెనుండు వెకుంఠమును పొందునట్టుచేయును. 
అనగా వెకుంఠ పాపకము, 


యేవైకదా విష్ణపదాద్దియు గ్మే 
నమర్చితం చిత్తమనవ్యబుద్ధ్యా 
యమో౭వి తద్దూతగణావ్సపాళా: 
పళ్యన్రఘాఘాశయమప్యహో న హి॥ 59 
అ:_ ఓ శ్రీనివాసా! ఎవడు భగవద్భక్తి నంసారతారకమను వివేకముతో 
ఒశకేవిధముగ నీ పాదారవిందముల వె చితము, మనస్సు, బుద్దులను సమర్పిం 
చునో, అట్టివాడెంతటి పావీయైనను వానిని యముడుగాని, పాళధారులైన 
యమభటులుగాని కంటితోవైనను. చూడరు, చూడలేరు. ఆశ్చర్యము! అనగా 
నీ నామస్మరణచేయు వారికి నరకభయము లేశ మెనను కలుగదు. ఇది (పనిద్దము. 


చతుర్రాధ్యాయము 179 
| థి 
విశేషార్థము క 
జివ్వో న వకి భగవద్దుణనామధేయం 
చేతశ్చ న్‌ స్మరితి తచ్చర'కారవిన్దమ్‌ । 
కృష్ణాయ నో నమతి యచ్చిర ఏకదొాఒవీ 
తానాన యధ్వ్యమనతోఒకృత విమ్ణకృత్యాన్‌ ॥ 
(భాగవతము) 


“నాలుకతో నోరార వారినౌమముల క్రీర్తింవవివానివి, మనసార హారి 
పాదములను న్మరింపనివానిని, శిరస్సుతో హరిచరణములకు [మొక్కవివావిని 
మా(తము వావద్దకు తీసికొనిరండు. ' అని యముడు తన భటులకు చెప్పినట్లు 
భాగవతమున కలదు. కనుక భగవదృక్తులకు ఎన్నడును యమభటుల దర్శ 
నము కాని, నరకభీతికాని లేదు. 

ఇతి శ్రమదాదిత్యపురాబే శ్రీ వేంఠటేశమాహాత్మ్యే 

భగవదుణమహిమానువర్తనం నామ చతురాధ్యాయః 
౧ ణ థి 
నాలుగవ అధ్యాయము ముగిసెమ. 


1 శ్రీ కృష్ణార్పుణమన్తు | 


అథ పంచమా ధ్యాయః 


అథ దేవశర్మాణం పతి నుతివసన్న శ్రీనివానకృత వర్మపసాడాది 
వర్ణనమ్‌. 

అవ; - బవ్మోది దేవతలను రక్షించుటలో కడు సమర్గురాలును, సర్వదోవ జూన్యు 
రాలును, సర్వ వద్ధుణ పరిపూర్డురాలును, సమస్త లోకములకు తల్లియను "అయిన శ్రీ లక్ష్మీ 
దేవియే సర్వదా నిన్ను ప్రార్థించుచుండగ నావంటి సామామ్యడు ప్రార్థించుట నేమని చెప్ప 
వలెనను భావముతో దేవర్మ లక్ష్మి మహిమ నిట్లు వర్ణించుచున్నాడు. 


దేవళర్మోవాచ [గూ 


నర్వలోక జననీ కమలా యా 
దేశ శాలవితతా రమణీ తే; 

సౌకిమృద్వతనికాకును మాభో _ 
తృంగగా2పీ, తవ హృత్మమలస్థా క li 


అ:_ ఓశ్రీనివాసా। సర్వలోక మాతయు, దేశకాలాదులలో నీతో సమాన 
ముగ వ్యావురాలును, నీ భార్యయు నగు లక్ష్మీదేవి, నీ హృదయ కమలములో 
వనీంచునదయ్యు, అవిసె పూవులవలె మిక్కిలి వకాశము గల, మృదువెన 
నీ యొడిలో కూర్చొని నదా నిన్ను ధ్యానించుచున్నది. 

(అనగా నీ వృదయములో నున్న లక్ష్మియే నీ యొడిలో కూర్చొన్నది. ఒడిలో 

కూర్చొ నియన్నను ఆమె నీ హృదయములో నున్నదియే. ఇట్లు రెండు విధముల 

లను లక్ష్మిదేవి నీతో అనన్య సంబంధము కలిగి యున్నదని భావము.) 
(బహ్మ శంకర పదధార్నణదక్షా నర్వలోకవభదా [దవచిత్తా | 
యత్కటా క్షలవమా[త పదస్టాః [పార్థయ న్యజళి వేన్హ ముఖా హీ॥ 2 

అ:__ చళుర్మఖుడు, శివుడు, ఇందుడు మొదలుగాగల దేవతలకు సత్య 
లోకాధిపత్యాది పదవుల నిచ్చుటయం౦దు సమర్గురాలును, నర్వలోక ములకు 


వంచమాధ్యాయము 181 
శభమును (ప్రసాదించు దయార్ద్రపూర్త మైన మవస్సు గలదియు వగు శ్రీ లక్ష్మీ 
దేవిని, ఆమె దయవలన తమ పదవులను పొందియన్నప్పటికిని, (బవ్మా 


రుుద్రాదులు మరల మరల నామె కృపా కటాక్ష లేశ మాతమువకై 
(పార్థించుచున్నారు: _ 


విశేషార్థము: జ 
“హి” శబముచే 
ది 
యం కామయే ఈం తము[గ౦ కృణోమి 
తం |బహ్మాోణం తమృషిం తం మమేధామ్‌ | 
అవాం రుద్రాయ ధనురాతవోమి 
(బహ్మద్విషే శరవే హంత వా ఊ। 
“వేను తలంచితివేని ఎవరివెనను (బవ్మాగా, రృుదునిగా, బుషిగా, 
క్రానిగా చేయగలను. వేను చతుర్ముఖ ఘాతకుడెన రుదుని సంవారించుటకు 


ధనున్సు చేత బటి యున్నాము.” అని లక్ష్మీదేవి చెన్చీనటు (ఖతి కలదు. ఇందు 
లక్ష్మీదేవియెక్క శ $, మహిమ తెలియచున్నవి 


భార తీ|పముఖనున్దేరయోషిద్‌ అ 
గణమతీత ౩హునున్షర రూపామ్‌ | 
ఆలిలింగసి చతుష్కర ప ద్మైః | 
మన్దహానవదనాం నర సార్థమ్‌ ॥ త్రి 
అ:- శ్రీహరీ! పార్వతి, భారతి, సరన్వతి మొదలగు దివ్యసౌందర్యము 
గల వనితలక౦టిను మిగుల సౌందర్యవతియ, మందవాసవదనారవిందయునగు 
శ్రీలక్ష్మీదేవిని, పూర్ణ కాముడ వైనప్పటికిని లీవు పద్మనద్శశము లైన నీ నాలుగు 
హప్రములతో సరనముకొరకును, ఆయమ్మకు ఆవ౦దాభివృద్దియగు టకును 
ఆలింగనము చేసికొనుచున్నావు. 


182 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


నిత్యముక్తా దోషదూరా త్వదూనాధిక నద్దుణా । 
త్వత్సాదపూజవే నిత్యం బద్దకంకణభూషితా క 4 
అః. శ్రీహరీ! విశ్యముక్తురాలును, దోషలేశము లేనిదియను, నీకంటె 
తక్కువ గుణములు కలదియును, (బవ్మోదులకంటె అత్యధికములెన సద్గుణ 
ములచే ఉత్తమురాలును అగు శ్రీలక్ష్మీదేవి విత్యము వీపాదారవిందములను 
పూజించుటలో బిద్దక౦కణురాలై కోభిల్లుచున్నది. 


అభీష్టదానే భక్తానాం కల్పవృక్షాయితా రమా! 

చివామణికామధేనుకడుణాసాగ రాయితా ॥ 5 
అ:_ లక్ష్మీదేవి తనభక్తుల కభీష్టములనిచ్చుటలో కల్పవృక్ష ముగా, చింతా 
' మణిగా, గొవుదయానముదముగా మన్నది. 
విశేషార్థము :_ 

“వవోఒఒయాతి పురో యాతి స్థిత్వా పూరయతే హరిః'_ 

“ శ్రీవారి కరుణింపదలచినచో వెనువెంటవచ్చుమ. ముందర నడచును, 


ఆతనికి దగ్గరగ మండి కోరికలను వెర వేర్చును' అను _ఈవాక్యమునుబిట్టి 
రమాదేవి వెంటమండి కోరికలను వెర వేర్చునని తాత్పర్యము. 


లక్ష్మీః పురస్తాతృ్పశ్చాచ్చ దక్షిణోత్తరతళ్చ యా। 
ఊర్జ్వాధరాదిభాగస్టా జగత్సృజతి పాతిహి॥ః 6 
అ:_ (వతి న్మృతి (పతిపాద్యురాలెన శ్రీలక్ష్మీదేవి నీ యను[గహముచే 
నీముందు_వెనమక, నీకుడి-ఎడమలయందు, పైన_క్రింద, సర్వత నీతో కూడి 
యుండి లోకములను సృష్టించును; మజియు పాలించును. 


విశేషార్థము = 

“ప్రొ! శబ్రముచే 

'వవితా ప్రకాతాల్‌ సవితా పురస్తాత్‌ సవితోత్త 
రాత్తాత్‌ నవితాఒధరాత్రార్‌ సవితా న స్పువతు 
సర్వతాతిం నవితా నో రానతాం దీర్చ మాయః ' 


పంచమాధ్యాయము 183 


లక్ష్మిదేవి ముందు - వెనుక, కుడి. ఎడమలయందు, పైన - క్రింద, 
ఇట్లు అన్నిభాగములయందు సున న్నదె సమస జగతును సృమ్షించుచున్నది. 
ఆ "లక్ష్మీదేవి మనందటఅకు దీరాయుష్యమును పసాదించుగాక. 

షు 

అవ:- రమాదేవి గాయ।తీమంత్ర  [పతిపాద్యురాలని నిరూపించుచున్నాడు. 
([వథమముగా గాయ, తీమం|త్ర [వతిపాద్యుడు శ్రీహరియే). 

గుణైస్తతా (పనవి శృవర భీయగుజోర్జికా | 

(సకాశమతిమూర్తి శ్చ ధ్యేయా బుద్ధిపచోదికా ॥ 7 

అ:- శ్రీలక్ష్మీదేవి గాయ్మతీమం[త పతిపాదితములైన జ్ఞానానందాది 
గుణములచే వ్యావించియన్నది. సర్వజగతును సృషించుచున్నది. జానులచే 
యువి ర్త ణో 

అపేక్షింపదగియున్నది. జగ(దక్షణాది గుణములచే నుత్తమురాలు. జ్ఞాన 
[ప్రకాశమే శరీరముగా గలది. అందుచే సజ్జనుల ధ్యానమున క ర్లరాలైనెది. 
సమన జనుల బుద్ధికి పేరకురాలు. 
వి శషార్థము ;- 

“అందరి బుద్దికి [చేరకురాలు. జగత్తును నృష్టీించునది. [కీడాదిగుణ 
నంపన్నురాలు. అటి రమాదెవియొక్క కాంతిజ్తానాత్మకమైన దివ్యస్వరూపమును 

ట ఇ © 

ధ్యానింతుము” అని గాయ(త్రీమం[తమున కర్గము చెవ్పబడి నది. 

అవ :- ఆ తరువాత 'గాయతీ' శబ్దమునకు అర్ధము చెప్పుచున్నాడు. 

దురన్నాద్‌ దుర్గంహత్వాచ్చ పాతకాదుపపాతకాత్‌ | 

న్వగాయక|తాణద క్షా గాయ|తీత్ఫ్యుదితా రమా ॥ 8 

అ;- శ్రీహరియొక్క మహిమలను తన (శ్రీలక్ష్మీ దేనీయొక్క) మాహోత్మ్య 

జ్ఞానముచే స్తుతించు తన భక్తులను అపరిశద్దాన్నములను భుజించుటవలనను, 
దుర్దానములను స్వీకరించు టవలనను, పాతక - ఉపపాతకములవలనను కలిగెడి 
దో షములనుండి విడిపించి రక్షించును గనుక “గాయ్మతీ' యనబడినది. 
గాయ|త్రీమంత్రముతో శ్రీలక్ష్మినారాయణులను ధ్యానించువాంకీ సర్వదో షములు 
శమించునవీ భాపము, 


184 


శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


విశేషారము ; _ 
మ 


k 


sl 


2 


ఇ 


షో 


శ్రీలక్ష్మీదేవి తనమహిమలను మజియు 'స్వ' శబ వాచ్యుడైన శ్రీవివువు 
యొక్క మహిమలను గానముచేయువారిని రక్షించుటలో సమర్థ రాలై 
నందున “గాయంతం (ాతి” అను వ్యుతృతిచే ' గాయ్మతీ' యన బడు 
చున్నది. అనగా రమాదేవి తనను, తవవతియగు నారాయణుని 
ధ్యానించువారిని నర్వదో షములను౦డి రక్షించునని భావము. 


మేచ్చహూణాది నికృమల యన్నము, “అమంతమన్నం యత్కించిత్‌ 
హూయతే చ వుతాశవే' అను వాక్యామసారము దేవునికి నివేదింప 
బడనియన్నము, మఖియు ' అహుత మవైశ్యదేవ మవిధినా కృతం 
ఆసప్రమాన్‌ తన్య లోకాన్‌ పొనసి' అను ప్రమాణానుసారముగ 
వెశ్వదేవాది [కియలచే సంస్కరింపబడని యన్నము - ఇట్లివి అపరి 
ము టు 
శుదాన్నములు, 
థి 


bi పాపే భ్యశ్చ [పతి|గహార్‌ ” _ అనురీతిని పావీవమ్షలనుండి దానము 
తీసికొనుట, తిలదానాదుల తీనికొనుట మున్నగునవి దుర్ధానము లన 
బడును. 


8) |బహ్మహత్య, సురాపానము, స్వర్గ ప్తేయము, గురుదారాగమనము, 


ఈ పాపములు చేసినవారితో స్నేహమొనరించుట - యనునవి వంచ 
మహాపాతకములు. 


4) స్ర్రీవధ, గోవధ, బాలవధ, [భూణహత్యాదులు _ ఉవపాతకములు. 


5) మాతృ, పితృ, భర, మాతుల, ఆచార్యాదుల నిందాదులు - అతి 


పాతకములు, 


అవ :- “సావిత్రీ” శబ్దమునకు అర్ధము చెప్పుచున్నాడు. 


పంచమాధ్యాయము 185 
నవితు ర్లోతకత్వాచ్చ భశ్తేష్టప్రసవే రతా । 
చరాచర[పనవితా సావిత్రీ కమలా స్మృతాః 9 
అ: _ సూర్యుని (వకాశింప కేయుటవలనను, భకులకు నర్వాఖీవ్షములను 
అనుగపొంచుటవలనను, ఈ చరాచర జగతును సృష్షించుట వలనను, 
లక్ష్మీదేవి 'సావ్మితీ ' అని వీలువబడుచున్నేది. 


అవ : ' సరన్వతీ ' శబ్బమున కర్ణము చెప్పుచున్నాడు. 


వాగీశత్వాత్‌ వచోదానాత్‌ కీర్తితా చ సరస్వతీ ! 
కాన్సిరత్యాది దానాత్‌ సా భారతీత్యాదివామికా ॥ 10 


అ:... శ్రీ లక్ష్మీదేవి వాగభిమాని యగుట వలనను, భారతీదేవి మొదలగు 
వారిక౦టి నుతమురాలగుటవలనమ, తన భకులకు వేదార్థముల నుపదేశించుట 
వలనను “సరస్వతీ” వామధేయురాలైె క్రీ ర్లింపబడుచున్నది. భక్తులకు (ప్రకాశ 
మును, విశేష సుఖములను, వేదోక్త కర్మలయందు (శద్రను. పకల పురుషార్థ 
ములను |పసాదించుట వలన “భారతీ * మొదలగు నామములతో పిలువబడు 
చున్నది. 
విశేషార్థము :_ 

] భా=దీపౌ” అనగా భా=కాం౦తి, రతి=రమించుట (నుఖవిశేషము) 
లేదా వెదిక కర్మలయందు అక్యాసకి అని యర్థము. జ్ఞానమును, సుఖమును, 
(పకాళమును, పురుషార్థములను ఒసంగుటచే లక్ష్మీదేవి భారతీ” మొదలగు శబ 
ములచే సార్థక నామధేయరాలగుళున్నది. 


అవ:-- లక్ష్మీదేవి '(బహ్మ ' యనబడుచున్నదని చెప్పుచున్నాడు. 
గుణ పూర్ణత్వ యోగేన [బహ్మ (బహ్మవశే స్టీతా | 
(బహ్మాబానర్చహిర్వ్యాప్తా స్టూలా నూక్షా చ మధ్యమా ॥ 1] 


అ: శ్రీపతీ! నీ సంబంధముతో గుణపరిపూర్ణురా లెనందువలనమ, 
పర[బహ్మయగు నీ యధీనమున నుండుట వలనను, లేక చతుర్ముఖ |బవహ్మమె 


శ్రీ వేంకటేశ మావాత్మ్యమ్‌ 


వశము నందుంచుకొని యుండుటచేతను శ్రీ లక్ష్మిదేవి ' (బవ్మా'” శబ్ద 

ఫ్యరాలెయన్నది తన విశ్వరూవముచే బహ్మాండమునకు లోవల వెలుపల 
పించియుండుట వలన 'మాలా' యనియు, సర్వల యంద౦తర్యామి 
ఏట వలన “నూక్ష్మా' యనియు, నీతా రుక్మిణీ నత్యభామాది రూపములతో 
ల దృష్టికి గోచరించుట వలన “మధ్యమా ' యనియు ఆ మంగళదేవత 
బడుచున్నది. 


షారము :..._ 
థి 


“యదధీనా యస్య సత్తా తతదిత్యేవ భణ్యతే __ అను ప్రమాణము 
'బవ్మా' యనబడుచున్నది. 


కర్మణాం గుణరూపాణాం నర్వేషాం చ నియామిళొా $ 
యద్దయాపాంగలేశేన త్రైహికీః నర్వనేంపదః ॥ 12 


అ:_ |బహ్మాదులు మొదలుగాగల నర్వజీవులు చేయు కర్మలకు, గుణము 
, రూపములకు నియామకురాలగు శ్రీ లక్ష్మిదేవియొక్క కృపా కటాక్ష లేళ 
తముసవే ఐహికములెన సర్వసంపదలు కలుగుచున్నవి. 


న్వర్విర క్రీ సద్భక్తి జ్ఞప్తి ము క్రీర్వ్రజన్సి హి। 

లోకాతీతా లోకపూజ్యా తవాత్యన వీయా మతా | i3 
ఆ: శ్రీవారీ! ఆ |బహ్మోదులు స్వర్గాది భోగములయందు వెరాగ్యమును, 
కుందు పరమ భీ కీని, తత్త్వజ్ఞాన జన్యమైన అపరో క్ష జ్ఞానమును, తద 
కరము ముక్రిని శ్రీదేవి దయవలన పొందుచున్నారు. ఇది శతి స్మృత్యా 
చే (వనిద్ధమైన విషయము. చరాచరాత్మక మైన (ప్రపంచమునకు అతిరిక్తు 
ను, సమన్త బ్రానులకు (నమవ లోకముల౦దలి జనులంద అకు) 
రాలును అగు శ్రీ లక్ష్మీదేవి నీకత్యంత వియతమయమై యలరారుచున్నది. 


నర్వశక్తా నర్వసుఖా సర్వలక్షణ నంయుతా । 
అవేక గుణ న౦పూర్ణా పూర్ణ కామా చ సర్వదా క id 


వంచమాధ్యాయము 187 


అ: లక్ష్మీదేవి సృష్ట్యాది సర్వకార్యములయందు పూర్ణళ క్రి కలదియును, 
నర్వసుఖములు గలదియును, సర్వ ఫభలక్షణములతో (ద్వాతింశలక్షణో పేతా) 
గూడినదియును, అపార న దుణములతో గూడినదియును, పూర్ణ కామురాలును, 
సర్వాభీష్టముల నొనంగునదియనై యున్నది. 


అవ: -- శ్రీనివానుని యద్భుత మహిమను ఎంతని వర్ణింపగలనని పలుకుచున్నాడు. 


అ|పమేయ (పమేయావి నమన పురుషార్థ్‌దా | 
మహదైళ్వర్య సౌభాగ్యా తథాఒవి త్వాఒనువ ర్రీనీ ॥ 15 
అ;_ ఈమెకు గల బ్రానము, శక, మహిమ ఇంతయని తెలియ నలవి 
కానట్లివి. అనగా నీమె భక్తులు కాని వారిచే తెలిసికొన వీలులేని మహిమలు 
గలది. భక్తుల యోగ్యత ననుసరించి తెలిసికొన వీలుగల మహిమలు గలదని 
భావము. భకులకు సర్వ పురుషార్థ ముల నిచ్చునది. (బహ్మాదులకు అర్హము 
లగు అత్యుత్తమ ఐశ్వర్య సొభాగ్యమల చ్చునది. అట్టయ్యును ఈమె నిన్ను 
సదా అనునరించుచుండును. అనగా నీ వములోవే యండునదని తాత్పర్యము. 
అప: _ ఆ యనునరణ (ప్రకార మెట్టిదన ---- 
న్మరతి ధ్యాయతి ప్రొతి నమత్యర్భతి పశ్యతి । 
తపతి త్వాం జపతి చ 'సీవతే త్వాం (పతీక్షకే। 16 
అః. ఈమె సదా నిన్ను న్మరించును. ధ్యావించును (పొగడును). సోోతము 
చేయను (కొనియాడుము). నమన్కరించును. అర్బ్చించును. (ప్రత్యక్షముగా 
చూచుచుండును, నిన్ను ఉద్దేశించి తపమాచరించును. నీ నామమునే జపించును. 
సేవించును. వీ కొలకే నిరీక్షించుము. (నీ దయశై (ప్రతీక్షించును. అనగా 
పరోక్షాపరోక్షములందు నిన్ను జూచి ఆనందించుమ, 


వి శేషారము: __ 
థి 


1. (వత్యాదుల అనుభవముచే కలిగిన అర్హసన్నికర్ణరూపమైన, సంస్కారముతో 
నహకృతమైన మనన్సవెడి ఇందియముచే పుట్టినది “స్మరణము” 


శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


సచ్చాశ్ర . శ్రవణ - మనన _ దర్శనాదులచే కలిగిన మానవ వాననామయ 
వనువును మనస్సుచే తెలియట “ధ్యానము”. 


శాస్రాదులందు [వతిపాదితములెన వారినేర్వోతమత్వాది గుణములను 
క్రీ రించుట క వతి”. 

* మత్త స్ప్వముత్మృ్ష £' “త్వతోఒహమప కృష్ణః అనీ శాన పూర్వకముగా 
చేసిన నమస్కారము కాయికము వాచికము, మాననికము అని మూడు 
విధములు. 


1) ‘ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా । 
పద్భా్యం కరాభ్యాం జానుభ్యాం౦ (ప్రణా మో ఒష్టాంగ ఈరితః' ॥ 
_-- అని చెప్పిన విధమున సాష్టాంగముగా నమస్కారము చేయట 
“ కాయికము”*. 


2) “హరయేనమః'_ అని భగవన్నామమును ఉచ్చరించుట “వాచికము'. 
8) మనన్నుచేతనే నమస్కరించుట * మావనికము ' 


సదాప్రనన్నుడగు శ్రీవారికి దేనియందును అపేశ్ష లేకుండుటచే అనావశ్యక 
మైనను మనకు భగవదను[గహము కలుగుటకై భక్త్యతిశయముతో భోజ్య 
వస్తువులను [ప్రతిదినము సమర్చి౦చి పూజించుట 'అర్చనము'. 


'ధ్యేయః నదా నవితృమండలమధ్యవర్తీ' ఈ విధముగ భగవంతుని 
పరోక్షముగా చూచిన తరువాత లభించునది ' అపరోక్ష దర్శనము' 


“సదా అఖండితం ధ్యానం తప ఇత్యుచ్యతే' - సర్వదా ఎడతెగక 
భగవంతుని ధ్యానించుట “తపస్సు”. మజియు భగవ (్చీతికొఅకై కృచ్చ 
చాంద్రాయభాది |వతములనాచరించుట, లేక భగవన్మావోత్మ్యవిషయక 
వేదశాప్రాదులను మననము చేయుట, లేక స్వాధ్యాయపవచనాదులు 
చేయట “తపస్సు”. 


 వంచమాధ్యాయము 189 

8. ఇతరులకు తెలియనీయక .(వివబడనీయక$) నిదానముగా మంత్రములను 

మనస్సులోనే ఆవృతిచేయట, లేక మంత్రములతో భగవంతుని మనన్సు 
లోవే మటల మఖల ధ్యానించుట “జపము”. 


9. 1) శ్రవణం మననం చైవ నిధిధ్యాననమేవ చః 
వరే గురౌ చ యా భకి 8 పరిచర్యాదికం హరేః! 
ఏషా సేవేతి నం[పోకా యయా తద్దర్శవం భవేత్‌ - 


అనగా భగవన్మహిమలను వినుట, మనస్సులో అనేక పర్యాయములు 
చింతించుట, మనన్సులోవే ధారణచేయుట, పరమాత్మకును గురువునకును 
భక్తితో పరిచర్యచేయట._మొదలగు పనులు “సేవ” యనబడును. 
దీనిచేతవే ఆయనయొక్క సాక్షాత్కారము కలుగును. 


2. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనమ్‌ । 
అర్భన౦ వందనం దావ్యం సఖ్యమాత్మనివేదనమ్‌ ॥ 
అను (పమాణానుసారము భక్తి సేవలు నవవిధములు. 
38. “ యావత్సేవా పరే తత్వే తావత్సుఖవిశేషతా ' _ 
పరమాత్ముని సేవ ఎంత అధికముగా చేసినయెడల మోక్షనుఖమి 
అంత అధికముగా కలుగును. 


10. సదా భగవంతుని |పత్యక్షముగా చూచుటకై నిరీక్షించుట “(పతీక్ష' 
యనబడును. 


నిక్యాఒవియోగినీ స నంపార్ణయతి నర్వదా | 
కమకాఒ న్య లకీ నూద్మ స వృక్తివర్ణికా! ॥ 17 


అ :;- ఎవ్వుడును వియోగములేని రమారేవి శ మిక్కిలి నమతతో సదా నిన్నే 


పార్థించుచున్నది. ఇట్లుండగా ఇతరులు. అత్యల్పుల, వృత్తిలే ని నావంటి 


ను లు నిన్ను పార్టించుటను గులీంచి +ఏమ్లని చె్ఫవలెను 1" 
thee | 


190 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 


దిరిదా బంధురహితా అవాథా జ్రీవనార్థినేః । 
తేషాం త్వత్చార్ధనాకాంఖా నాళ్చర్యం భువనతయే ॥ 18 
అ :- అత్యంత దరిద్రులు, బంధువులులేనివారు, అనాథలు, జీవనాపేక్ష 
కలవారు నిన్ను (పార్థింవవలెనని అపేక్షించుట మూడులోకములయందును 
ఆశ్చర్యకరమైన విషయము కావేరదు. 


శ్రీ వేంకటేశ! మత్సా్యామిన్‌ ! జ్ఞానానన్గ దయానిధే । 
శరణాగత సన్హాణ వరణా భీష్ట వర్గణ క 19 
అ:- నాకి (వభుడవును, జ్ఞానానంద దయాపరిపూర్ణడవును, శరణా 
గతులను రక్షించువాడవును, కోరినవారికి మిగుల దయతో అభీష్ష ముల నిచ్చు 
వాడవును_ ఐన శ్రీవేంకటాచలపతీ! నన్ను అన్ముగహింపుమా |} 


శ్రీశ శే రూ వక ర్మాణి బహ్మర్లుదాహిపాదిభిః 
అగణ్యాని హ్యవేద్యాని హ్యచివ్హ్యాత్యద్భుతాని చ ॥ 20 
అ:- శ్రీపతియగు ఓ శ్రీనివాసా! నీయవతారములు, చరితలు, (బ్రహ్మా 
రుదాది చేవతలకెనను గణింపరానివి, తెలియరానివి, చింతించుటశెనను 
అ౦దనివి, అత్యద్భుతములెన వి, 


విశేషారము :_ 
థి 


భగవ!దూపమును కొందరు - శక్రాంబరధర౦ విమ్ణు౦ శశివర్హ౦ం 
చతుర్భుజమ్‌ ' అనియు -మళికొందరు “పీతాంబరం నీలవర్హ౦ " అనియు 
ఇంకను కొందరు “ న్వర్హాంబరం స్వర్గ వర్ణం” అనియు వేజఖుగా కొందరు 
“ మేఘళ్యామం పీతకౌశేయవాసం” అనియు నానావిధముల వర్ణించుట వలన 
అత్యద్భుతమని కీరించియున్నాడు. 


ఏవ౦ పూర్ణే త్వన్మహిమ్ని నాజహం శక్తో ఒన్మి వర్ణనే | 
కళ్చాహం కా చ మే శక్తిః 4మితి స్తొమి మన్దధీః ॥ 21 


పంచమాధ్యాయము 191 

అ :- ఇట్లు నీమపామలు నంపూర్ణములు, అగాధములు, అత్యద్భుతములు వై 

యుండగా వానిని వర్హింవ నెవరితరము? నేవెవరు? నాకెంతమాత్రము ౪ క్రీ 
కలదు? మందమతి గల వేను నివ్నేమని నుతించగలను? 


అలసో ఒహమహంకొరీ బాజ్జో మూర్జ! శర్రేః ఖలః। 
బ్రానభక్ష్యాదిహీనళ్చ కామక్రోధాదిపూరితః ॥ 22 
అ:_ నేను సోమరిని, అహంకారిని అజ్ఞానిని, మూర్జుడను, విధినిషేధ 
ములు (యుకాయుక ములు) తెలియని దువడను, వంచకుడను, నీవిషయమెన 
జ్ఞానము, నీయందు భక్షియ లేనివాడను, కామకోధాదులతో నిండినవాడను. 


మనోజయాదిహీనశ్చ సదా విషయలమృ్బటః | 
పాంనూనాం వృష్టీబిన్దూనాం మద్దో షాణాం మితిర్న పీ ॥ 23 


అ :. వేను మనోనిగహము లేనివాడను, ఎల్లప్పుడు సుగంధతాంబూలవని 
తాది సుఖభోగములయందే ఆళగలవాడను, నాదోషములన్ననో ధూళిరేణువుల 
వలె, వానచినుకులవలె అసంఖ్యాక ములు అపరిమితములు వై యున్నవి. 


విశేషార్థము pa 
కృళం కృతమ్నం దుష్కర్మకారిణం పాపభాజనమ్‌ | 
అపరాధసహ|ప్రాణామాకరం కరుణాకర । 


వృశంసః పావకృత్‌ [కూరః వంచకో నిష్టురః శఠః॥ 
(జిత౦ఠేస్తో తము) 
_ ఇన్నీ దోషములతో గూడియన్నవాడనని చతుర్ముఖుడు చెప్పుకొ నిన 
ూటలు మనకు సరిపడు చున్నవి. 


గుణాన్త్వయి యథా పూర్ణా! దోషాః పూర్ణాన్తథా మయి। 
అలసిత్వాదహంకారాత్‌ అజ్ఞానాల్లో భతో మయా | 24 


ww 


ఛశ్రీవేంకటేశమావోత్మ మ 


దమ్మా,దృమాడాద్‌ దాక్షిణ్యాత్‌ స్వభావాత్‌ నంగతః కృతాన్‌ | 
అపారానపరాధాన్‌ మే హ్యాగణేయాన్‌ క్ష్రమన్వ మామ్‌ 25 


అ: ఓ శేషగిరివాసా! ఎట్లు నీలో అనంతక ల్యాణగుణములు సంపూర్ణములై 
న్నవో, అట్లే నాలో అనంతదోవములు పూర్ణముగా యున్నవి, సోమరితనము 
నగాని, నేవే కరనను దురహంకారమువలనగాని, అజ్జానమువలనగాని, 
శ్యాశ(వలయున౦త ధనమున్నను త్యాగబుద్ధిలేక పోవుట )వలనగానీ, ద౦భము 
ను అల్పుడైనను గొవ్పవాడనని తెలియవజచుట) చేగాని, ప్రమాదము 
దా గ్రత్త) వలనగాని, ఇతరుల బలవంతము (దాక్షిణ్యము) చేగాని, జన్మ 
సూప స్వభావములవలనగాని, దుర్జన సాంగత్యము వలనగాని చేసిన యప 
ములు లెక్కకు రానన్ని యున్నవి. వానిని లెక్కింపక నన్ను క్షమింపుము. 
రాధ నవ్నాసములకు నిలయమైన నన్ను కేవలము నీ కృపచే మన్నించి 
గునుగ్రహ పాాతునిగా న్వీకరించుము. 


పితా మాతా గుర్కుర్భాతా సఖా బన్గున్త్వమేవ మే! 
విద్యా సత్కర్మ విత్తం చ్‌ పురః వృష చ పార్శ్వుయోః $ 26 
మూర్తి హృత్కమలే మేఒంతర్చహిర్డన్మని జన్మని | 
నులస్వామాష్ట దేవో నో వృతః పీతృపీితామహై: ॥ 27 


అ:__ ఓ స్వామి! శ్రీహరీ! నీవే నాకు తత్త్వకిక్షకుడ వెన త౦[డివియును, 
కురాలవైన తల్లివియను, హితోపదేశకుడవెన గురుడవును, [పేమగల 
పరుడవును, అనిమిత్తోపకారి వెన మితుడవును, ఆవదలయందాదుకొను 
ధుడవును, సద్విద్యోవదేశకుడవును, సత్కర్మకారకుడవును, ఐశ్వర్య 
పడ వును, ముందు, వెనుక ఇరువైపులను రక్షకుడవును అయియున్నావు. 


శిరమున, హృదయమున, లోపల, వెలువలను యుండి నన్ను 
౦చుచున్నావు. (పతి జన్మమునందును నా వీతృవితామహ [పవీతామహు 
కులదేవతగను,. ఇష్టదేవతగను నీవే అ౦గీకృతుడ వెయున్నావు 


పంచమాధ్యాయము 193 


ని శేషార్థము :_ 
పీఠా మాతా సువ్చాత్‌ బంధుః [భాతా పుతస్త్యమేవ హి । 
విద్యా ధనం చ కామళ్చ వాన్యత్‌ కించిత్‌ త్వయా వినా। 
(జితంతే సోోతము) 


సర్వం త్వమేవ లక్ష్మీశ న జానే త్వాం వినా పరమ్‌ ! 
దున్న్మృతిం హర దూరాన్మే విన్నృతిం తే విలోపయ 28 


అ;_ ఓ లశ్ష్మీవతీ! సర్వము నీవే. నిన్నుగాక మజియొకనిని "సర్వో 
కము ' నిగ నెటుగను. నాకుగల దుష్టచింతనలను (దుమల స్మరణము, దుష్ట 
వస్తువుల స్మరణము, లౌకిక వ్యవహార న్మరణము _ మొదలగునవి) పరిపొ 
ి౦పుము. నీ విన్మృతిని (మజిపును) పోగొట్టుము. వీ న్మర ణయందు 
వావలన లోవము కలుగకుండున ట్లు చేయుము. (సదా నిన్ను ధ్యానించున టు 
చేయుము). 


త్వత్స్మతిం నం్యపదేహ్యద్య త్వత్సమో నాన్తి మే |పియః । 
త్వన్మనా న్త్వద్దత 1పాణః త్వత్పాదాంబుజ సంశితః 29 
అ:_ ఓ స్వామి! సదా నీన్మృతిని కలిగించుము. నీ వంటి (ప్రియుడు 
కు వేతొకడు లేడు. నీయందే నా మనః [పాణముల నుంచితిని, నీ పాద 
ముల నే ఆ(గశ్రయించియున్నాడను. 


తవ భక్తోఒస్మి దాసోఒస్మి శష్యః పుత్రోఒన్మి కేవలమ్‌ | 
భర్తా త్వమేవ విశ్య్వన్య స్మరామి త్వామహర్నిశమ్‌ ॥ 30 


అ:_ వేను నీ భక్తుడను, సేవకుడను, శిమ్యడను, ప్కుతుడను. ఈ 
వ పంచమునకే నీవు పోషకుడవు. రేయింబవళ్ళు నిన్నే తలంచుచున్నాడను 


అవ = బింబమూర్తియెన హరిని స్మరించు విధము ఎట్టిదనగా : — 
వేం. మా, 18 


194 శ్రీ వేంకటేశ మాహాత్మ (మ్‌ 
శ్రీహరి ర్మమ హృత్పద్మ కర్ణికా స్టోఒతి సున్దేరః | 
పద్మాసన నమాసీన ఇన్హనీల నమద్యుతిః ౪ 31 
అ:... నన్నుద్దరించునట్టి ఓ శ్రీహరీ! నావ్మాదయకమల వీఠముననుండు 
నీవు అత్యంత సుందరుడ వె, పద్మాసనా సీనుడ వె, ఇం|ద నీలమణివంటి కాంతి 
గలవాడ వై యున్నావు. 


కంజ కోమల పొదాబ్ద: కుంకుమాధిళ వర్షవాన్‌ | 
వ,జా౦ంకుళ ధ్వజాబ్టాంక పాదాబ్ది నఖర క్లీవాన్‌ క 42 


అ: పద్మదళములవంటి కోమలములైన నీ పాదములు కుంకుమ వర్ణ 
మును మించిన యెజుపురంగు గల వైెయున్నవి. వజ. అంకుళ, ధ్వజ, కమల 
ముల చిహ్నములతో గూడిన నీ పాదకమలములయొక్క నఖములు మిక్కిలి 
యెల్టిని వై యొప్పుచున్నవి 


క్యణన్నూపుర సన్నాద వలయాఢ్య పదాంబుజః | 
అతసీపుష్పునంకాశ కేజఃపుంజోరుర ంజ్రితః ॥ 33 


అ: గజ్జెలతో ధ్వనించు అందెలుగల నీ పాదకమలములు అవిసె 
పచంజో పకుస్పైన జీశోరాశిచే (వకాశించుచున్నవి 


నితంబే పీతవనన స్వర్ణ కాంచ్యంచితో ఒచ్యుతః : 
విరించాధార సొ వర్ల గంభీరాబ్దాభ నాభిక॥ ॥ 34 


అః... నాశరహితుడవగునో స్వామి! భవ్యమైన వీ నడుము వీతొంబరము 
చేతను, బంగారు (కటిన్యూతము) ఒడ్యాణముచేతను, మజియ్మ, ననీ నాథఖి 


వదేశము చతుర్ముఖున కాధారమైన నువర్ల కమలమువలె గంభీరమైన రై 
శో భించుచున్నది. 


(బహ్మాండ గూ హక మృదు శ్‌! రేఖ్మాతయోదర। | 
ధర్మస్తనోఒధర్మపృష్టుః శ్రక్షనూక్ష్మతనూరుహః॥ 35 


వంచమాధ్యాయము 195 


అ:_ ఓ వేంకటేశా! బవ్మోండమును కవ్చీయుంచుకొనిన మృదువైన వీ 
యుదరము మాక్ష్మమెన మూడు రేఖలతో కూడియున్నది. నీవు ధర్మోత్సాదక 
మెన ప్రనప్రదేశమును, అధర్మోత్సాదక మైన పృష్ష|వ్రదేశమును కలిగియన్నావు. 
మెతని సన్నటి అందమైన రోమములను కలిగియున్నావు. 


శ్రీవత్సాంకః కొన్తుభాది వైజయ న్రీహృదం౦బుజః | 
ఉన్నతాంసో జానులంబి బాహ్వభీతివర పేదః ॥ 36 


అ:.. నీవు శ్రీవత్సచిహ్నము, కౌస్తుభాదులచే  రచితమైన వైజయంతీ 
మాలాదులచే న లంకృత మె శోభాయమానమైన వహృత్స్రదేశము కలవాడవును, 
ఉన్నతములెన భుజములు, శిరస్పుగలవాడవును, ఆజానుబాహువులు కలవా 
డవును, అభయవరప్రదుడవును అయిఉన్నావు. 


కుంకుమాంశే కరతలే శంఖ చక నులక్షణః | 
$0కీణీకంళక ణలనద్వలయాంగద భూషితః ॥ 37 


అ:_._ ఓ స్వామి! నీవు కుంకుమవలి కాంతిగల హ స్తములయందు పభ 
లక్షణములతో కూడిన శంఖ చక్రములు, శబ్రించుచున్న క్ర౦క ఇములు, 
జేతి కడియములు మొదలగు నాభరణములచే భూషితములెన కరకమలములు 
కలవాడవు. = 


కంబు గీవః నుబిఎబోష్ట। కుందకుడ్మలదన్లవాన్‌ | 
ఆదర్శవద్‌ దృశ్యనూక్ష్మ గణయుగ్న్మసుమండి తః ॥ 38 
అ: ఓ వేంకటేశా! నీవు శంఖమువంటి కంఠ వదేశమును, సుందరమైన 
పెదవులును, మల్లెమొగ్గలవ౦టి దంతములును, అద్ద మువలె నగవడు సున్నిత 
మెన చెక్కి ళ్ళను గలిగి (పకాశించుచున్నావు. 


నునాసోఒనిమిషః నుభూః కరుణొపూర్ణలోచనః | 
శరత్చూర్దేన్దువదనో నతనీలనుకున్తలః 8 39 


196 శీ వేంకటేశమాహాత్మ $మ్‌ 


అ :__ ఓ |శీనివాసా! నీవు సుందరమైన నాసిక కలవాడవును, మూత 
పడని కనురెప్పలు గలవాడవును, ఇంద ధనుస్సువంటి చక్కని కనుబొమ్మలు 
గలవాడవును, అత్యంత కరుణాపూర్ణ మైన వేత్రములు గలవాడవును, శరత్కాల 
పూర్ణిమ చందుని బోలిన ఆవాదకర మైన ముఖము గలవాడవును, అనంతము 
లెన వంపులు తిరిగిన నీలిముంగురులు గలవాడవును అయియున్నావు. 


అతుల్యతిలకో పేతో ర త్నృకుండ లమబ్లి తః J 
న్ఫురదత్న కిరీటీ చ సర్వలక్షణ సంయుతః ॥ 40 
అ:.. ఓ స్వామి! నీవు అనద్భశమెన తిలకముచే శోభితుడవును. రత్న 
ఖచిత కుండలాలంకృతుడవును, (పకాశించు రత్నకిరీటము కలవాడవును, 
సర్వ శభలక్ష ణములు గలవాడవును అయియున్నావు. 


జగద్విలక్షణః శ్రీమాన్‌ మద్చింబో నిత్యచిత్సుఖః | 
నూర్యకోటిపతీకాళః చంద్రకోటిసుశీతలః ॥ 41 
అ: నా బింబరూవీయగు నో శ్రీహరీ! నీవు చరాచర జగత్తుచే విలక్షణు 
డవు, శ్రీమంతుడవు, నిత్య చిదానంద స్వరూపుడవు, కోటిసూర్య (ప్రకాశము 
గలవాడవు, కోటిచంద్రులంతటి చల్లనివాడవును అయియున్నావు. 


అనన్త వేద రృహ్మాద్యైః అ వేద్యోఒ,పాళ్ళతో హరిః । 
శ్రీధరాభ్యాం నమాశ్షిష్లో (బ్రహ్మరు దేన్హ్రు సేవితః । 42 
అ:.. ఓ శ్రీపతీ! నీవు అనంత వేదములచే (బహ్మోదులకెనను గోచరి౦పని 
వాడవు, ప్రాకృత గుణరహితుడవు, శ్రీ భూదేవులచే నాలింగితుడవు, [బహ్మ 
రు|దేం|ద్రాదులచే సేవితుడవు. 


పూర్ణానన్లజ్ఞానదయామూర్తి। పరమమంగలః । 
మంగలాంగో మంగలా౦కో భ క్రమంగలదాయక: ॥ 43 
అ = ఓ శ్రీనివాసా! పరిపూర్ణ మైన ఆనందము, బావము, దయ అను 
గుణములే స్వరూపముగా గలవాడవు, పరమ మంగళ స్వరూపుడవు, మంగళ 


పంచమాధ్యాయము | 197 


దములెన చివ్నాములతో గూడిన అవయవములు కలవాడవు, భక్తులకు. 
౦0గళ ముల నిచ్చువాడవు. 


కర జొమృతపూర్ణాభ్యాం లోచనాభ్యాం నమిక్షతే | 
కా చినా మ ఇహామ్ముత నర్వారిష్టం హరత్యపొ క 44 
అ:_ శ్రీ రమావతీ! కరుణామృత పూర్ణములెన వే(త్రములతో నీవు వదా 
న్ను చూచుచున్నావు. అందుచే ఇహవరముల చింత నాశెందులకు? నీవు 
ర్వారిష్షములను పరివారించుచున్నావు కదా! 


త్వత్పాదాంబుజివిశ్వాన౦ సర్వాభీష్షం దదాతి హి । 
ఇతి న్మరన్నహోరాత్రం త్వామహం శరణం గతః 45 
అ:_ శ్రీహరీ! నీ వదవద్మములయందే అత్యంత విశ్వాసముగల వాకు 
'లాభీవ్షముల నిచ్చుచున్నావు. అట్టి మహిమో పేతుడవైన నిన్ను రేయింబవళ్లు 
ల౦చుచు, శరణుపొందియున్నాడను, 


భో స్వామిన్‌ పూర్ణకామన్త్వం వంతు రి క్వర్యనాన పి | 
న్వ([పయోజనహీనోఒవి మాయయా బహురూపవాన్‌ | 46 
అ:_ ఓస్వామి! నీవు పరిపూర్త కాముడవు, సంహ ర్థక్యర ములు కల 
డవ, న్వ్యప్రయోజనరపితుడవునవైయన్నను, ఇచ్బామాత్రమచే. భక్తుల 
ు[గవాంచుటకై బహురూపములు కలిగియున్నావు. 


అవ :-- ఇతరులు చేయలేని వనులను జెప్పుచున్నాడు, 


లోకోపశరణాయైవ త్వితరా ఒసా ధ్యకృత్యవాన్‌ | 
బహ్వ[దిధారణం సేతో రనాయాసేన కల్పనమ్‌ ॥ 47 
అ ;__ సజ్జనుల నుద్దరించుటకే ఇతరులు చేయవీలుగొని గోవర్ధన మంద 
ది వర్వతోద్ధరణము, అనాయానముగ సేతువును నిర్మించుట మొదలైన 
ర్యములను చేసియున్నావు. 
వేం.మా, 14 


198 శ్రీ వేంకటేశమావోత్మ్యమ్‌ 


(బ్రహ్మాండ మద్భుత౦ మూలం శ్షదేనోత్సాదితం త్వయా | 
వహాసి త్వముపారయేనే బహుసూక్ష్మమృదూదరే | 48 
అ:.. వీచే కణకాలములో లీలగా నృష్టింవబడిన అతి న్టూలమును 
అత్యాళ్చకరమునయిన ఈ (బ్రహ్మాండమును అతి మృదువును, నూక్ష్మమును _ 
అయిన వీ యదరమునిందే ఏ బాధయులేక ఉపాయముతో ధరించియన్నావు. 


ఏవం మహాభారవహన్య విశ్వోకుటుందినేః కరుణాపూర్ణనింధోః 1 
మమ త్వదీయన్య నునూ క్ష్మలేశ లవాత్మక స్వోద్ధరణం కీయత్‌ తే॥ 49 
అ ;__ ఇటు మహాభారములను వహించువాడవు, విశ్వకుటు౦బివియును, 
కరుణాసాగడడవువైన ఓ వేంకటేశా! వీ సృష్టీలో అత్యల్పమాతుడను, నీ 
భక్తుడను అయిన నన్ను కృపతో నుద్దరించుట నీకు ఎంత మాతపు పని? 
అనగా నీవు చేయుచున్న ఘనమైన జగ్మదక్షణ మొదలగు కార్యములలో 
నన్ను రక్షించుట, సంసారము మండి తరింపజేయట యనునవి యెంతమా[త్ర 
మును బరువైనవి కావని భావము. 


అవ :- కూపారులలో పడినవారిని ఎవరైన అసమర్గులు సైతము ఉద్దరింపగలరు 
కదా! వీవు సర్వసమర్గుడవగుటచే నన్నేల యద్ధరింపవు? అని యనుచున్నాడు 


శ్రీవేంక టే మత్స్వామిన్‌ జానానందదయానిధే | 
దుఃఖసాగరమగ్నం మాం స్వీయం నోద్దర సే రుత। ॥ 50 


అ :._ బ్రాన_ఆనంద-దయలకు ఆశయుడవును, నాకు స్వామివియును, 
శ్రీ వేంకటాచలమున శధిపతివియును అగు నో వేంకటేశా! దుఃఖ సాగరిములో 
మువిగియున్న నీ భకుడ వైన నన్నింకను ఏల యుద్ద రీంచకున్నావు ? 


విశేమారము :... 
థి 


సర్వజ్ఞుడవగు నీకు నా వృత్తాంతము తెలియనిది కాదు. నీకు వాపై 
దయ కలుగలేదనుటయును తగదు. ఎందులకనగా నీవు దయానిధివి. 


అవ :- దుఃఖసాగరమార్గమువే చూ పెట్టుచున్నాడా, అన్నవో అట్టు కాదనుచున్నాడు. ' 


పంచమాధ్యాయము 199 
శ్రీనివాస కృపాపూర్ణ భక్తపోషణ దీక్షిత | 
నంసారారణ్యవతితం దయయా వేశ్లసే కుతః & ఫ్‌ 1 
అ :_ కృపాపూర్ణుడవు, భక్తులను పోషించుటలో దీక్షకలిగిన వాడవు వైన 
శ్రీనివాసమూ రీ! ఈ సంసారమవెడు మహారణ్యమున బడియున్న నన్నెందులకు 
దయతో చూడకున్నావు ? 


విశేషార్థము 
' సంసారారణ్యవతిత భక్రపోషణ దీక్షితుడు! అని దిరుదుగాంచిన నీకు 
నీ భకుడవెన నన్ను పోమించుటలో నీ దీక్ష యేమైనదని నిలువరించి (ప్రశ్నించి 
నటున్నది. 
అవ :- వినోదమును చాలించి, భ కితోను, మృదువాక్యములతోను (ప్రార్థించుచున్నాడు. 
భ క్షబన్లో దయానిన్లో త్వత్చాదాబైే నమామ్యహమ్‌ | 
_ 0 జ 
నూక్తానూ క్రమిదం నీర్వమపరాధం శ్షమన్వ మే ఫ్‌ ల్లి 
అ: భక్తబంధువు, దయానింధువునయిన ఓ వేంకటాచలవతీ! నీ పద 
పద్మముల నెల్పవేళల నమన్కరింతును. ఈ నభాభభరూపవచనములను 
నర్వాపరాధములను క్షమింపుము. 
అవ: స్తోత్రమును నమాపనము గావించి వరముల నడుగుచున్నాడు. 


వరం వరద మే దేహి భక్రిం త్వతృాదయోః న్మృతిమ్‌ | 
నదా నామార్డ విజ్ఞానం దేహీహాఒము!త సొఖ్యదమ్‌ ॥ 59 


అ: భకులకు వరములనిచ్చు శ్రీహరీ! నాకు నీ చరణములందు “భక్షి 
యనబడు వరమును, నీ పాదములందు “న్మతి? యనబడు వరమును (ప్రసా 
దించుమా! ఓనాస్వామా! నదా నమస్త (గంథార్థ ముల “నుజ్జానము ను, 
ఇహపర్‌ములయందు సౌఖ్యమును అను[గ్రహించుము ! 


అవ ;. ఆపై ము కిని ప్రసాదించుమని (పార్జించుచున్నాడు. 


200 శ్రీ వేంకటేశ మావోత్మ$మ్‌ 


శ్రీస్వామి తీర్థ చుగ్గాబో శ్వతద్వీ పే నుమండపే | 
శ్రీభూభ్యాం విహరన్‌ విష్ణో ముక్తిం భక్తాయ దేహి మే & స్‌ 4 
అ:_. శ్రీరనముద్రము వలె నున్న శస్వామిపమ్కరిణి తీర్ధ మునందు 
శ్రీ శ్వేత ద్వీపమునుం బోలిన శోభన మండపములో శ్రీ భూదేవీ సమేతుడవై 
విహరించుచున్నవాడవును, సర్వవ్యావుడవును, మోక్ష(పదుడవును, వాసుదేవ 
మూర్తినియ నగు ఓ శ్రీనివాసా! నీ భక్తుడవైన నాకు “ముక్తిని” |పసా 
దింవుము ! 


విశేషార్థము :.._ 
1. “ము క్రీ (పదో వానుదేవ న్వమేన” అని సూచించుటకై “విష్ణో ' అని 
చెప్పబడెను. 


2, నీవు నర్వ(త్ర వసించువాడవు. 


వాసననాద్యానుదేవో ఒసి వాసితం తే జగత్రయమ్‌ । 
నర్వభూతనివాసోజసి వాసుదేవ నమోజ౭స్తు త్ర 


అను (పార్ధవాక్లోక మున చెవృబడినట్లు “వానుదేవ' నామము భగ 
వానునీ యెడ సార్థక మె, ము కీ నిచ్చుటలో సమర్గవంతమగుచున్నది. 
శ్రీ సూత ఉవాచ :_ 


ఇత్ర౦ స్తుత్వా వేంకటేశం రమేళశం 
తూస్టీం భూతో దేవళర్మా నుభక్తః | 
భక్రేభ్యోఒభీష్టార్స వర్ష పబుద్దం 
సాష్టాంగం త్రం Fes శ 55 


అ:__ పరమభక్తుడైన దేవశర్మ యీ విధముగా లక్ష్మపతియగు శ్రీ వేంక, 
బేశని ఆత్యంతభ కీ కలో 'స్తోతముచేనీ, ఊరక నిలచియుండెను. వీమ్మటీ నాతడు 
భక్తులకు అభీష్షములను వ ర్రించుటలో అతి జాగరూకుడును, తనకు ఇష్ట దైవ 
మును అగు శ్రీ వేంకబేజనకు సొష్టాంగముగ (వణమిల్లెమ. 


పంచమాధ్యాయము 201 


అధ స్టో|తేణ నంతుష్టః శ్రీనివానః నతాం గతిః | 
మేఘగంభీరయా వాచా. వరదాన మథాబవీత్‌ 8 ర్‌6 


అ:__ వీమ్మట సజ్జనులకు ము క్ర|ప్రదుడైన శ్రీ శ్రీనివాసుడు ఈ సుతిచే 
సంతోషించి మేఘ గర్జన మ బోలిన గంభీర వాక్కులతో దేవశర్మతో వరదాన 
మును గూర్చి యిటు క్వోచించెను. 


“పీతోజహం తే ద్విజ(శేవ ! మదుపాననకర్మణా | 


మహ దైశ్వర్యనంసిద్ధికారణం స్తోతముత్తమమ్‌ ॥ ఫ్‌ 7 
కృతవానసీ తస్మాత్‌ త్వం మాభైష్టాత వరత హి। 

మత్చిియ పాఖశిమ్యన్య గురుపాదావీలంబినః ॥ 58 
విపన్నాశస్సంపదాప్రి! భూయాత్‌ తే మదనుగహాత్‌ | 

మమ భక్తన్య తే గేహే స్వర్ణవృష్టి ర్టినే దినే ॥ 5్‌9 
అయుతాయుళ్చో తే దత్తం పుత్రపొ[తాన్త్వదాయుష! | 
శతపూరుషపర్యంతం భుక్త్వా భోగా నీవేక్షళః । 60 
తతో మతృదమాప్నోషీ ' త్యుక్వా తూప్టీం బభూవ హీ ॥ 0] 


అ:ః__ శ శ్రీనివానుడు చెప్పుచున్నాడు : “ఓయీ విప్రోత్తమా! నీవు చేసిన 
సుత్యుపాసనాది (క్రియలచే (తపన్నుచే) వేను అత్యంత సంతుమ్షడవెతిని 
మళీయు అత్యు తమము, మహత్తరము, ఐిశ్వర్యనీద్ధి [పదము నయిన నౌ స్తోత 
మును ఇప్పుడు ఉత్కృమ్షరీకి ని గావించితీవి, కనుక నీవు ఇహపరములందును, 
నరకాదులవలనమ భీతి నొందకుము. నాకు మిక్కిలి (ప్రియుడైన ముఖ్య 
(పాణునకు (ముఖ్య వాయుదేవు నకు) శిష్యుడ వై నీ వాతని చరణములను ఆభ 
యించియన్నాడవు. కావున నాయన్ముగహము వలన నీయొక్క సమన్త వివత్తులు 
నశించి సంపదలు కలుగును. నా భకుడవగు నీ గృహమున అనుదినము సువర్ణ 
వృష్టి కలుగుగాక ! (నుఖాను భవార్థము మామే). నీరు, నీ వృతులకు, 
పౌతులకు, పపౌశత్రులకు, నీవలె దీర్ణాయవు నొనంగుచున్నాను. శతపూరువ 
పర్యంతము అనేక భోగముల ననుభవించి వీమ్మట నా పాదకమలములను 
(వైకుంళమును) జేరెదవు ”. అని యానతిచ్చి యూరకుండెను. 


2 శ్రీ వేంకటేశ మాహాత్మ్యమ్‌ 
పూత ఉవాచ: __ 


భోః శానకాద్యా మునయో నిస్పంగాళ్చ తపస్వినః | 

భక్తవశ్యో వేంకటేశః [పనన్నో భవతి (ధ్రువమ్‌ ః 62 
అ: శ్రీ నూతమవార్షి చెప్పుచున్నారు. ఓ శౌనకాది మునులారా! మిరు. 
గ ౦కార మమకారములు లేనివారు. తపన్సంవన్నులు. శ్రీ వేంకటేవడు భక్త 
౦వదుడు గావున నిజభక్తులెన మి కందఅకు తప్పని నరిగా ప్రనన్నుడగును. 


' యూయం గత్వా వేంకటేశం రమేళం 
నత్వా పుత్వా వేదవేద్యం నుభీక్తా ! 
భ శ్రేభ్యోఒ భీష్టారవర్ష్మప బుద్ధం 
సంపీజీధ్వం తేన వోఒభీష్టసిద్ధిః ॥ 63 
అ:_. శౌనకాది మునులారా! మారును నర్వవేద [వతిపాద్యుడును, 
కటాచలపతియ, లక్ష్మీపతియవైన శ్రీ వేంకటేవని యా(త్రార్థము వెళ్ళి 
తో నమస్కరించి సో(త్రాదులచే సంతుష్టుని గావింపుడు. భక్తులకు సమన 
ఏ పార్థ ముల నిచ్చు శ్రీహరి మా యభీష్ష ముల సిద్ధింప జేయగలడు. 


శ్రీ వేంక టేశస్య కథామృతం త్విదం 
మాహాత్మ్యసారం నుతపస్విగమ్యమ్‌ । 
శ్రీ వేంకి టీశస్య మహో పియ,పియం 
లోకోత్తరం దేవబుషిపియం చః 64 
అ:_ శ్రీ వేంకటేశ్వరుని ఈ కథామృతము భక్తులకు జన్మ మృత్యువులను 
"రింపజేయునడి. సమస్త పురాణముల యందలి భగవన్మాహాత్మ్యముల 
క్క సారభూతమైనల్లిది. అత్యంత [శ్రేష్రములైన మహిమములు గలది. 
అందరికిని దుర్లభము. మహాతవన్విజనులశే లభ్యము. శ్రీనివానునకు 
కంత వీయములగు పోడకశోపచారములకంటి మిక్కిలి (ప్రియమైనది. 
ములో నత్యుత్తమహైనది. దేవతలకు బుమలకు మనుష్యోత్తమలకు కూడ 
సార తారక మగుటచే మిక్కిలి [వియమైనదై మోక్ష్మపదముగా మన్నది. 


పంచమాధ్యాయము 203 


నమన్త పొఫౌఘ వినొాశకారణం 
నమస్త పుణ్యాఘ నమృద్రికారణమ్‌ ॥ 
శ్రీ వేంకటేశస్య పదారవినయో! 
నద్భక్తివృద్ధావ సమాన కారణమ్‌ | 65, 
అ:__ మజియ ఈ కథామృతము నర్వపాపరాళిని బోగొట్టునది. నర్వ. 
జ్యరాశి సమృద్ధిని గలుగజేయును. శ్రీ వేంకటేశ్వరుని పొదార విందముల 
౦దు నద్భ కిని పెంపొందించుటయందు ననమానమెనది. (సాటిలేనిది). 


వక్తుః (శోతుః పాఠకన్య పారాయణపరస్య చ 
పరాత్సరో వేంకటేశ: పనన్నో భవతి క్షబాత్‌ ॥ 66 
అ; _ ఈ వేంకటేశ నూవోత్మ్యముకు చెవ్వువారిక, వినువారికి, చదివి౦చు 
రీకి, నర్వదా పారాయణ మొనర్చువారికిని ల క్ష్మీపతియగు శ్రీ వేంకటేశ్వరుడు 
ఘముగా [పనన్నుడగును. 


స్తో[తేకైవ హి సంతుష్టో వేంకబేళో రమాపతి: “ 
యాన్‌ యాన్‌ హూక్‌ కామయంతే కాంస్తాన్‌ ముక్తిం దదాతి చః r 67 


అ: __ భ క్రిచే చేయ ఈ సోతముచేతవే న౦ంతువ్లుడైన రమావ తియెన 
వేంకటేళడు భక్తులు ఏమేమి కోరెదరో వాటినన్నిటిని “వారి వారి య పేశ్షాను 
రము పసాదించి తుదకు ము కీని గూడ (వసాదించును. ఇందుల శెట్టి 
శయ లేశము అవనరము లేదు. ఇది సత్యము. 


ఇతి శ్రీ మదాదిత్యపురాథే శ్రీ వేంకటేళ మావోత్మ్యే 
శ్రీ వేంకటేశన్య నకలాభీవ్ష వర[పదొన 
మహిమానువర్షన౦ నామ పంచమాధ్యాయః 
అయిదవ అధ్యాయము ముగిసెను. 
శ్రీ వేంకటే4 మాహాత్మ్యము ముగిసెను-. 
1 శ్రీ కృష్ణార్పణ మస్తు | 
మంగళం భగవాన్‌ విష్ణుః మంగళం మధుసూధనః | 
మంగళం దేవకీపుతో మంగళం గరుడధ్వజః | 


sf 


టా గ్లో నహి 
(113114! 


v0 Fa ih గే 
(న an 
Ela, I enh 
జ్‌ Es: . కం 
0 2. pine 
Sioa a 
Hs ). న 
Reenn 1 Wares 
"AD snip గక జీ! 
కం! 


[jr 
"a . 1€| | సా. 
నాడా న | Ct EY 


mr అ) టా 
శు yer: 















మ! 


iam 








తిరుమల తిరువతి దేవసానముల (పెన్‌, తిరుపతి. కా, 5,800. 
థి 


‘T.D. Religious Publications Series No.123 ' 
vice: Rs. 14-00 





'ఆదిత్యపురాణాంతర్గత (శ్రీ వేంకటాచల మాహాత్మ్యం! అభీష్టార్థ 
సిద్ధికి ఉపయోగపడే అత్యుత్తమ పారాయణ (గ్రంథం. 


ఇది అయిదు అధ్యాయాల (గ్రంథం. 


వేంకటేశుని నోరార స్తుతించి, కోరకుండానే సకలాభీష్టములు 
పొందిన దేవశర్మ కథ దీనిలో (ప్రధాన ఇతివృత్తం. 


గురువుపట్ల శ్రద్ధ, అశుచిదోషంలేని వేంకటాచల నేత మహిమ, 
దేవశర్మ శ్రీనివాసుని పాదనఖాగ్రాది మహిమలను వర్ణించటం -- 
పథమాధ్యాయంలోని విషయాలు. 


గణాలను గూర్చిన ప్రస్తుతి నెలకొన్నాయి. 


తృతీయాధ్యాయంలో భగవానుని నానావతారములను గూర్చిన 
వర్ణన, నాలుగవ అధ్యాయంలో పురుషసూక్తానుసారంగా కొనసాగిన 
స్తోత్రాలు, చతుర్వ్య్యూహాల వర్ణన, శ్రీనివాసుని నాము సంకీర్తన 
మహిమ చోటుచేసుకొన్నాయి. 


అప్రమేయురాలు, మహదైశ్వర్య దేవత -- అయిన లక్ష్మీ దేవితో 
కూడియున్న భగవంతుణ్ణి దేవశర్మ ప్రస్తుతించటం, స్వామివారు సమ 


రెండవ అధ్యాయంలో శ్రీనివాసుని దివ్య సౌందర్యాన్ని, గుల 
స్తిశ్వర్యాలను (పసాదించటం -- అయిదవ అధ్యాయంలోని వస్తువు. 


ఈ రీతిగా ఈ (గంథం మానవాళి హృదయ సీమల్లో వేంకకేశ్వర 
భక్తిని చక్కగా (ప్రేరేసించే స్తోతరత్నంగా అలరారుతూవుంది. 


Published by the Executive Officer, 1.1. Devasthanams, Tirupati 
and Printed at Keerthi Offset Printers, Tirupati, on behalf of T.T.D. 





